శ్రీ తాళ్ళపాక అన్నవాచార్యుని 
శృంగార సంకీర్తనలు - వుధుర భక్తి 





రచయిత = 


డా. అంగలూరు శ్రీరంగాచారి 


ఆగస్ట్‌ 1995 


శ్రి తాళ్ళపాక అన్నమాచార్యుని 
శృంగార సంకీర్తనలు - మధుర భక్తీ 





రచయిత 
డా. అంగలూరు శ్రిరంగాచారి 


ఆగస్ట్‌ 1995 


ఛో 


ప్రధమ ము(దణ 

ఆగష్‌ 1995 
జ 

1000 ప్రతులు 


(ప్రచురణ కర్ణ 

డా. ఎ. శ్రీరంగాచారి 

నెం. 361, బి. ఎన్‌. ఆర్‌. కాలనీ, 
వనస్థలిపురం, 

హైదరాబాద్‌. 


(ప్రింటర్‌ 

శ్రీ రాజేశ్వరి ప్రింటర్స్‌ అండ్‌ స్టేషనర్స్‌ 
కాచీగూడా, 

హైదరాబాద్‌ = 27; 

ఫోన్‌: 666919 


సర్వహక్కులు రచయితవి 


తిరువుల తిరువతిదేవన్థానం వారి అర్థిక సవోయములతో ప్రచురణ 


నెం 361, బి. ఎన్‌. ఆర్‌. కాలనీ, 


వనస్థలిపురం, 
హైద్రాబాద్‌ - 500 070. 


న్నీ 


బ్గా 


విషయసూచిక 


పండితాభిప్రాయములు - 

పదకవితా పితామహుని జీవితము - రచనలు 
పదకవితలు వుట్టువూర్యోత్తరయులు 
రసవిచారము - రన నంఖ్యూ 


భక్తీ స్తరూపము - నిర్షాచనమయు 
ముధురభక్లో - నిర్ద్వాచనము మధురభక్తులు 


అన్నమాచార్యుని మధురభక్తి 


సీంవోవటోకళము 
నంఖ్వానూచి 


కోత జ్ఞతాంజలి 
ప్రస్తావన 


= 


21-32 


33-50 


51-82 
83-228 


229-238 


శ 


ఎదలోని వూట 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్వుని శృంగార సంకీర్తనలు - మధుర భక్తి అనే 
సిద్ధాంత వ్యాస ప్రతిని ముద్రించడానికి ఆర్థిక సహాయం కోసం వెంకటేశ్వరస్వామితో 
పామి మరొక విశ్వవిద్యాలయాన్ని కూడా అర్జించాను. ఓరకరగా ఇది దురాశో పేరాసో 
అయ్యుంటుంది. చదువుల తల్లిని ఆర్థిక సహాయం కోరడం ఆజ్ఞానమేమో! 

అయితే ఆమె తిరస్కరించిన నెలలోనే స్వామి - ఎడు కొండలనుండి 
కటాక్షించాడు దాని ఫలితమే పదిహెను వేల రూపాయిల వరం - అప్పుడు 
నాకనిపించింది. సాక్షాత్తూ శ్రీమన్నారాయ ణునిశరణు వేడుతూ మళ్ళీ ఇతర దేవతలను 
ప్రార్థించకూడదని కదా ఆర్యోక్తి. వెంటనే అన్నమయ్య గారి సంకీర్తన జ్ఞాపకం వచ్చింది. 

నరహరి నీ దయ మీదట నా చేతలు కొన్నా 

శరణా గతియును - జీవుని స్వతంత్రము రెండ | 

శరణాగతిలో మర్కటకిశోర న్యాయానికి తావు లేదు కదా | 

ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థికసహాయ పథకంనుండి తత్సంబంధ 
అధికారులకూ, ఆ కమిటి మెంబర్లకూ భూరిగా ఆర్థిక సహాయాన్ని అందించాలనే 
సంకల్పం కల్పించి వారి ద్యారా శ్రీనివాసుడు తన కీర్తనలలోని అన్నవుయ్య 
అంతరంగాన్ని అంతరార్భాన్నీ వెలువరించే అవకాశాన్ని కల్పించాడు. 

తి. తి. దే. ఆర్థిక సహాయ సంఘానికి; ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు గారికి, ఎడిటర్‌ 
గారికి వారి వారి కార్యాలయ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతా భివందనములు 
అర్పిస్తున్నాను. 

కోరినంతనే స్వల్పవ్యవధిలో ఇతర కార్యక్రమాలు మానుకొని నా మీది 
వాత్సల్యంతో అభిమానంతో పెద్దలు పండితులూ తమ తమ లలన లాలు 
వ్రాసి యిచ్చినారు. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. 


ఈ పుస్తకాన్ని సర్వాంగ సుందరంగా ముద్రించి యిచ్చిన శ్రీరాజేశ్వరి 


ప్రంటర్స్‌ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 
చివరగా ఒక్క మాట. ఈ పుస్తక ముద్రణకైన ఖర్చులో మూడు వంతులు 


_ స్వామియే భరించాడు. దీన్ని అమ్ముకోవడం నాకిష్టం లేదు. మేం చేస్తున్న అన్నమాచార్య 


సంకీర్తనా ప్రచారంలో ఈ పుస్తకం కూడా ఉచిత పాత్ర నిర్వహిస్తే అదే పదివేలు. 
మీకిది నచ్చుతుంది కదూ. 
దాసానుదాసుడు 
రంగాచారి 


ప్రా. ఇ. శివారెడ్డి M.A., Ph.D. (Telugu), M.A. (Sanskrit) 
Chairman, B.©O.S., 
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ తెలుగు 
యూనివర్సిటి కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ 
ఉస్మానియా యూనివర్సిటి, హైదరాబాదు - 500 007. 
ర 
అభినందన తిలకం 

పదసాహిత్యానికి పరమోన్నతస్థితి కల్పించినవారు తాళ్ళపాక కవులు. ఆందులో 
అన్నమాచార్యుల సేవ అనితర సాధ్యం. అయితే అన్నమాచార్యుల పదకవితా సృష్టిని పలుకోణాల 
నుంచి పరిశిలించి అందులోని లక్షణ - విలక్షణతలను ప్రకటించవలసి ఉంది. ఇంతకు 
ముందు ఈ కృషికి పూనుకొని సఫలీకృతులైన వారు కొందరున్నారు. వారి కోవలో నిలువదగిన 
కృషి చేశారు. డా. అంగలూరు శ్రీ రంగాచారి. 

అన్నమయ్య సంకీర్తనలలో శృంగార రస ప్రపూర్ణము లైనవే ఎక్కువ. అందులోను 
మధురభక్తికి మనికి పట్టులయిన సంకీర్తనలూ ఎక్కువే. డా. శ్రీ రంగాచారిగారు వీటిలోని 
మౌలికాంశాలను పరిశీలించి యీ సిద్ధాంతవ్యాసాన్ని రచించారు. వృత్తి వల్ల, చిత్తవృత్తివల్ల, 
పాండితీ ప్రకర్షవల్ల ఆయన యీ పనికి అన్ని విధాల అర్హులు. విషయ సేకరణలో రచనా 
విధానంలో వారు ప్రదర్శించిన ప్రయత్నసిద్దులు గొప్పవి. : 

పద్యకావ్యాల్లో తప్ప పదకవితల్లొని మధుర భక్తిని అనుశీలించిన సిద్దాంత వ్యాసాలు 
మృగ్యం. డా. శ్రీ రంగాచారి మధుర కవితాలక్షణాలు సాకల్యంగా ప్లోషిస్తూ నిరూపించారు. 
ఈసిద్ధాంత వ్యాస (గ్రంథంలో, నాయికా లక్షణాల్ని, రస వివరణను వారు పరిశిలించిన పద్ధతి 
రుచిరంగా, రమణీయంగా ఉంది. ఆయన స్వయంగా వీటిని పాడి మనల్ని మెప్పించినట్లే. 
వివరించి మనల్ని మెప్పించగలరు. ఈ సిద్దాంతవ్యాసానికి మలిదశలో నేను పర్యవేక్షకుడు గా 
ఉన్నాను. ఈ పరిశోధకుని యీ కృషి ఫలవంతమూ, గుణవంతమూ, స్ఫూర్తి మంతమూ 
అనేది నా విశ్వాసం. తనకూ, స్వీకృత విషయానికీ, పర్యవేక్షకునికీ గౌరవాపాదకమయిన ఈ 
సిద్ధాంత వ్యాసం రచించినందుకు డా. శ్రీ రంగాచారిగారిని ఇతోధిక వృద్ధి ఆకాంక్షిస్తూ 
అభినందన తిలకం దిద్దుతున్నాను. 


ఎల్లూరి శివారెడ్డి 


డా. ఎం. కులశేఖరరావు 
రిటైర్డ్‌ తెలుగు ప్రొఫెసర్‌, 
ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైద్రాబాద్‌. 

ప్రాచిన నాట్య శాస్త్రకారుడైన భరతముని, తదితర లాక్షణికులు భక్తిని నవరసాల్లో 
చేర్చకపోయినా, కవులు, రచయితలు, ఆ పోషాన్ని పరిగణలోనికి గ్రహించకయే, భక్తిని 
తమకావ్యాలకు ఆలంబనంగా చేసి కొని చాలాకాలంగా రచనలు చేస్తూ వస్తున్నారు. కావ్య 
సంబంధమైన అన్ని లక్షణాల్లో సంస్కృత మార్గాన్నే అనుసరించిన తెలుగు కవులు భక్తిని 
అవల౦బించడ౦లో లక్షణకారులను అతిక్రమించినట్లే కనిపిస్తుంది. ఎందుచేతనంటే, భక్తి, 
యధార్థానికి భావమే ఆయినా, దానిక ఒక సమున్నత ప్రాధాన్యాన్ని కల్పించి దాన్ని రస స్థితికి 
చెర్చినారు. అందువల్లనే కాబోలు, తెలుగువారు భక్తి రసకావ్యాలు, భక్తి రసగేయాలు అని 
స్రదచహరించడం పరివాట్‌ అయిపోయింది. 

తెలుగు సాహిత్యాన్ని ప్రారంభం నుంచి, విశిష్ణాద్రైత సంప్రదాయం ప్రభావితం 

స్తూనే ఉన్నది. ఆంధ్రమహాభారతంలో శ్రీకృష్ణుని పై అర్జునునికి గల భక్తి విశిష్టాద్వైతానికి 
న్నం ఏమీ కాదు. శాంతి పర్వంలోను, అనునాసిక పర్వంలోను, భీష్ముని ప్రవచనాల్లో ఈ 
౦ప్రదాయం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను గుబాళిస్తూనే ఉంటుంది. అయితే మహాభారతాన్ని 
భ్తక్త్‌ కావ్యంగా పరిగణించవలసిన పని కాదు. 

క్రీ.శ. 13,14 శతాబ్దాల్లో జీవించిన వుహాభక్తుడు కృష్ణవూచార్యులు, 
ఆం(్రరచయితల్లో భక్తి భావబంధురంగా రచనలు చేసిన వారిలో ప్రప్రధముడు. ఈయన, 
తరువాతి కవులకు, రచయితలకు మార్గదర్శకుడైనాడు కాబట్టి ఈతనికి ప్రథమాంధ్ర 
ంకీర్తనాచార్యులనే గౌరవం ఉన్నది. ఈ మహానుభావుడు నాలుగులక్షల రచన సంకీర్తనలు 


A 


fh 


pe 


జ్ర 


గ్‌ 


ల 


వామ 


'సనాడట. కాని మనదాకా కేవలం 60-70 మాత్రమే వచ్చినాయి. ఇవన్నీ భక్తి భరితాలే. 
వన్నీ విశిష్టాద్వైత సంప్రదాయ పరిమళాన్వితాలే, నాలుగు లక్షల వచనాలు లభిస్తే వాటిలో 
మధురభక్తి భావ భరితమైనవి ఎన్ని ఉండేవో తెలియవచ్చేది. దొరికిన వాటిలో అక్కడక్కడా ఈ 
వాసన లేకపోలేదు. 

విజ్ఞులు, లక్ష ణం తెలిసినవారు ఎంతకాదన్నా, పోతన్నగారి భాగవతం భక్తి రసకావ్యమని 
లోకమంతా వక్కాణిస్తుంది. దీనికి కారణం ఆయన కావ్యంలో సమృద్ధిగా ఉండే భక్తి ప్రపత్తి 
తత్త్యాలే. విశిష్టాద్వైత సారమైన నవవిధ భక్తులు అడుగడుగునా సాక్రాత్కరించడమే. గబేంద్రునిది 


నీవే తప్ప ఇతఃపరమెరుగ అనే ప్రపత్తి మార్గమైతే, భీష్ముడు ఆ పరాత్పరుని సేవ్య సేవకవృత్తితో 


౪ 


3 


సేవించి తరించినాడు. కుంతీదేవి, రుక్మిణీదేవి ఈ మార్గాన్నే అనుసరించి ఆయన సాన్నిధ్యం 
చేరుకొన్నారు. ఇక గోపికలదే విచిత్రమైన భక్తీ మార్గం. అదే మధురభక్తి. భక్తులకు, 
భగవంతునికి ఉండే ప్రేయసీ ప్రియుల సంబంధం. కాని ఇది లౌకికం కాదు. పాంచభౌతికమైన 
శారీరకం కాదు. అలౌకిక మైంది. పోతన్నగారు ఈ మధురభక్తి భావాన్ని ఎంత ఉన్నతంగా 
_ అందించినారో పాఠకులందరికి తెలుసు. తమిళ దివ్య ప్రబంధాల్ల్‌ ఉన్న నమ్మాళ్వారుల 
మధురభక్తి, గోదాదేవి తిరుప్పావైలో ప్రదర్శించిన భక్తి పోతన్న గారిని ఎంతవరకు ప్రభావితం 
చేసిందో ఇంకా పరిశీలన చేయవలసి ఉన్నది. ఒక్కమాట మాత్రం నిర్వివాదాంశమే. అదేమంటే, 
శ్రీరామానుజులు ప్రతిపాదించి ప్రచారం చేసిన విశిష్టాద్వైత సిద్ధాంతం చేత ప్రభావితుడై 
పోతన తన భాగవత కావ్యాన్ని భక్తికావ్యంగా సంతరించి దానిలో ననవిధ భక్తులు 
ప్రదర్శించినాడనేది. 

తెలుగు సాహిత్యరంగంలో, పోతన గారికి కొద్దికాలం తరువాత తాళ్ళపాక 
అన్నమాచార్యులు ప్రకాశించినారు. పోతన సహజపండితుడైతే, అన్నమాచార్యులు సహజ 
సంకీర్తనాచార్యులు. ఇద్దరు కూడా లౌకికంగా విద్యాబుద్దులు నేర్చిన వారు కాదు. ఇద్దరికీ, 
శ్రియః పతికరు ణచేతనే కవిత్వము, భక్తి అబ్బినాయి. ఆయన అనుగ్రహం వీరిపైన పరిపూర్ణంగా 
ఉండడం చేతనే కాబోలు, వారి రచనలు ప్రజల్లో బహుళప్రచారం చెందినాయి. వారి కీర్త 
_ అజరామరమైంది. 

కొన్ని వేల సంకీర్తనలను రచించి, తెలుగు సంక్తీర్తనసాహిత్యానికి వన్నెచిన్నెలు తెచ్చిన 
తాళ్ళపాక అన్నమాచార్యులను గురించి, డాక్టరు అంగలూరి శ్రీరంగాచార్యులు ఇప్పుడు 
మరొకమంచిసిద్ధాంత గ్రంథం రచించినారు. ఇదివరకు వచ్చిన సిద్దాంత గ్రంథాలకంటే దీన్ని 
నేను విశిష్టంగా భావిస్తున్నాను. ఎందుచేతనంటే దీనిలో నవరసాల్లో ప్రధానరసమైన శృంగారానికి 
సంబంధించిన సంకీర్తనల చర్చ ఉన్నది. దానిలోను, మధురభక్తి ప్రధానాలైన పాటల ప్లోషణ 
ఉన్నది. డాక్టరు శ్రీ రంగాచార్యులు విశిష్టాద్వైత సంప్రదాయాభిజ్ఞలు. దివ్య ప్రబంధాను 
సంధాన౦చేసినవారు. అందుచేత అన్నమాచార్యుల మధుర భక్తికి సంబంధించిన ఈ గ్రంథం 
ఉత్కష్టంగా వెలువడింది. 

ఈ సిద్ధాంత గ్రంథంలో భూమికగా, అన్నమాచార్యుల జీవితచరిత్రను గురించి, 
పురందరదాసుతో ఆయన సాంగత్యం గురించి, ఉన్నది. లక్ష్యం వివరించినప్తుడు 
లక్షణచర్చకూడ ఉండవలె కాబట్టి, రసవిచారము, రస సంఖ్యను గురించి ప్రామాణిక చర్చ 
చేసినారు శ్రీ శ్రీరంగాచార్యులవారు. విశిష్టాద్వైత సిద్ధాంతంలో ముఖ్య భాగమైన భక్తి, ప్రపత్తులను, 
వాట్‌ తాత్తిక విశేషాలను ఈ పరిశోధకులు సందర్భానుసారంగా ఉట్టంకించినారు. 


అన్నమాచార్యుల భక్తితత్యాన్ని అవగాహన చేసుకోవడానికి ఈ భాగం చాల ఉపకరిస్తుంది. 

ఇక ఐదవ ప్రకరణం ఈ వ్యాసానికి సారభూతమైంది. మధుర భక్తి స్వరూప 
(భావాలు దీనిలో ప్రపంచితమైనాయి. అన్నమాచార్యుల శృంగార సంకీర్తనల్లో ఈ పోషం 
ఎట్లా నిక్తప్రమై క అ — జరిగింది. అన్నమాచార్యులు తనను తాను నాయికగా 
భావించుకొని, నా డెన శ్రీ వేంకటేశ్వరుడు తనకెంత టీ ప్రియతముడైనవాడో చెప్పడానికి 
అనేక గేయాలు వ్రాసినారు. ఈ పరిశోధకులు ఆ గేయాల్లో ముఖ్యమైన వాటిని ఉదాహరించి, 
అన్నమాచార్యుల మధురభక్తి భావాన్ని దాని విభిన్న కోణాలను పోషించి చూపించినారు. 
ఒకచోట ఈ భావం ఎంత గాఢంగా ఉన్నదో చూడండి. 

లీలవాని సరసము లేని నవ్వేలా 

ఆలించి వాడువినని చూటలేలా, 

సోలినిద్దరునొక్కట్రై చూడని యద్దమేలా 

తొలిమితో లొలొనేతలపోతే చాలును 

ఈ కడ వాడు గూడని యీ జవ్యనమేలా 

ఆకువాడు మడిచియియ్యని తమ్ములమేలా? 


bod 


ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. యధార్జానికి ఈ మధుర భావాలు అలౌకికమే 
యైనప్పటికి, అన్నమాచార్యుల వారు వీటికి సాధారణ గుణాలు ఆపాదించి వీటిని మధుర 
కరక చేసిన వైనం చదివేవారిని ముగ్గులను చేస్తుంది. 
ఈనాటి సాహిత్య పరిశోధనలో, న 
లేదు. అటువంటి సమయంలో, డాక్టరు అంగలూరు శ్రీరంగాచార్యులవారు సాంప్రదాయకమైన 
ఒక విషయాన్ని గ్రహించి, తలస్పర్శిగా చర్చించడం నాకు ఆనందాన్ని కలిగించింది. వారు 
చేసిన ఈ కృషి ప్రశంసనీయం. శ్రీ రంగాచార్యులవారిని నేను అభినందిస్తున్నాను. ' 


విజ్ఞానపురి - విద్యానగరం 
హైదరాబాదు 27-7-95. ఎం. కులశేఖర రావు 


కె.వి. నరసింహమూర్తి ఎవ. ఎ. 
ప్రధానాచార్యులు 

గీతా విజ్ఞాన ఆంధ్ర కళాశాల 

నల్లగొండ. 


24-7-1995 


సకల కళ్యాణ నిలయుడు, ఆశ్రిత వత్సలుడు, ముక్తి ప్రదుడునైన శ్రీనివాసుని 
ముప్పుదిరెండు వేల సంక్షీర్తనలతో సేవించి తరించినాడు అన్నమయ్య. అట్టి అన్నమాచార్యుని 
రచనలను సంకీర్తనా భాండారము నుండి వెలువరించి వెలుగులోనికి దెచ్చి క్షీర్తిశేషులై 
తరించినారు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. ఇప్పటివరకు వెలుగు చూచిన పండ్రెండు వేల 
పదకవితలలో ఎడు వేల శృంగార కీర్తనలను సాకల్యముగా పరిశో ధించి అందలి ' మధుర భక్తి ని 
తేట తెల్లముగ చేసిన మిత్రులు శ్రీమాన్‌ అంగలూరి శ్రీరంగాచార్యులు గారు ధన్యులు, 
అభినందనీయులును. వీరికి గల సంగీత పరిజ్ఞానం, సాహిత్యాభినివేశం, పదకవితా పితామహుని 
సంక్తీర్తనలపై గల అను రక్తి ఈ సిద్ధాంత వ్యాసమును ప్రశంసాపా త్రముగ దిద్ది తీర్చిన వనుటలో 
అతిశయోక్తి లేదు. 

నల్లగొండ పరిశోధకమండలి అభినందననల నందిన ఈ మిత్రుని లేభిని బహుజన 
బహుళ ప్రయోజనకర ప్రామాణిక రచనలను పరంపరగా వెలువరించుగాక | శ్రీనివాసుని 
అను[గ్రహము సదా సంప్రాప్తించుగాక! - 


శుభాకాంక్షలతో 


కాశావజ్ఞల వేంకట నరసింహమూర్తి 


డొ. కందాళ వెంకటాచార్యులు 


రిటైర్డ్‌ తెలుగు లెక్సరర్‌ - విజయనగరం 
22-7-95 


వేదనము, ఉపాసన, ధ్యానము, పర్యాయపదములు. ధ్యానముత్రెలధారవలె అవిచ్చిన్న 
స్మృతి సన్తానరూపము కావలెను. అట్టి ధ్రువమైన స్కృతినే అపవర్గమునకు ( మోక్షమునకు) 
ఉపాయముగా శ్రుతి స్కతులు పేర్కొన్నవి. అట్టి సృతి దర్శన సమానాకారమగును. 
స్మర్యమాణమగు స్వరూపము సాక్షాత్మరమునొందినచో ప్రకృతితో జీవునకున్న సంబంధము 
విడిపోవును. కర్మ క్ష్రయమగును. 

భగవంతుడు ఎవరిని వరించునోవానికే సాక్షాత్కరించును. ప్రియతముడైన వానినే 
ఆయనవరించును. ఎవనికి భగవంతుడు ప్రియతముడో భగవన్తునకు నాతడే ప్రియతముడు. 
అట్టి వానినే భగవంతుడు వరించును. కావున ధ్యానము ద్రీతిపూర్వకము కావలెను. 


అట్టి ప్రీతి కల్గుటకు భగవన్తునితో జీవునకు గల సంబంధ జ్ఞానము కలుగువలెను. 
ఆ సంబంధములు తొమ్మిది విధములుగా విభజింపబడినవి. 

పితాపుత్ర సంబంధము, రక్షక రక్ష్య సంబంధము, శేషిశేష సంబంధము, భర్తృ, 
భార్యా సంబంధము, జ్లేయజ్ఞాత్ర సంబంధము, స్వామి సొత్తుల సంబంధము, ఆధార, 
ఆధేయ సంబంధము, ఆత్మా శరీరముల సంబంధము, భోక్షృభోగ్య సంబంధము అనునవి. 
ఈ సంబంధములు. 

ఏ సంబంధ జ్ఞానమైనను ప్రేమను పెంచును, ప్రేమయే అక్కర లేదు పగనైన 
వగనైన, ప్రాణభీత్నివైన, భగవన్తుని స్మరించినచో ఆయన అనుగ్రహము కల్గుననియు, 
“కామోత్కంఠతగోపికల్‌, భయమునన్‌కంసుండు” అను భాగవత పద్యము దానికి సాక్ష్యముగా 
[గ్రహంపవచ్చుననియు పెద్దలందురు. కాని నారద భక్తి సూత్రములను బట్టి పైమరూపమైన 
ధ్యానమునకే ప్రాధాన్యము కన్పట్టుచున్నది. రామానుజ సంప్రదాయమునదియే. (1) 
అధాతో భక్తి వ్యాఖ్యాస్యామః, (2) సాత్వస్మిన్‌ పరమ (పేమరూపా, (3) అమృతరూపాచ, 
ఇత్యాది సూత్రములతో భక్తి స్వరూపమును, నారదమహర్షి ఆనతిచ్చినారు. 


a 


భగవంతుని స్వరూప, రూప, గుణ, విభూతులయందవగాహనమొనర్పిన, 
ఆళ్యార్లును, కబీరు, సూరదాసు, మీరా, మొదలగువారును ప్రేమకే ప్రాధాన్యమిచ్చినారు. ఆ 
వ్రీతిలోనే స్వామి సాక్షాత్కారము నొందినారు. అమృతత్వమును అందినారు. 

శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, 
సఖ్యము, అని ఎనిమిది రకములు భక్తి మార్గములు తెలుపబడినవి. - 

అందు సంక్తీర్షనమునకు ఎక్కువ ప్రాధాన్యమునిచ్చి భగవద్గుణాను భవమునొందినవారు 
ఆళ్యార్డు. ఆ కోవకు చెందినవారే త్యాగరాజు, అన్నమాచార్యులు, రామదాసు మొదలగువారు. 

పన్నిద్దరాళ్యార్లును, మానసికముగ భావించి, వాచికముగ కీర్తించి కాయికముగ 
సేవించినవారే. విభవావతార స్వరూపములను, ఆర్చామూర్తులలో సాక్షాత్కరించుకొని 
క్రీర్తించినారు. కౌసల్యగా, దేవకిగాా యశోదగా, తమనుభావించుకొని పుత్రునిగా స్వామిని 
ప్రేమించి ఊయలనూపుచును, నీళ్లుపోయుచును, రక్షపెట్టుచును, మురిసిపోయినారు. 
ఆర్చాస్వరూపమునే ఎక్కువగ భావించి వరించినారు. 


అట్టి అర్చామూర్తులలో ప్రథముడు కలియుగనాధుడు శ్రీ వేంకటాద్రి నిలయుడు. 
ఆయనకే కాలమెల్లాం, ఉడనాయ్‌మన్ని, అడియ్రైశెయ్యవేణ్లు అని శరకోపులు ఆనతిచ్చినారు. 
ఉలగముణ్ణపెరువాయా! అలర్‌ మేల్‌మురగైయుజై మార్పా! అని నోరారాపిలిచి, ఉన్నడికీ . 
అమర్‌న్గుపుగున్దేనే అని సెలవిచ్చినారు. 

ఆ తీరుననే తాళ్ళపాక అన్నమాచార్యులవారు కూడా ఎన్నో కీర్తనలలో పరమాత్మతో 
తమకు గల సంబంధమును ధ్యానించుచు శృంగార కీర్తనలలో కేవలము భార్యాభర్త 
సంబంధమును భావించి పరమానందమునందినారు. కీర్తనలన్నియు తిరువేంగడముడయాన్‌ 
మీదనే చేసినారు. ఆళ్వార్లు భావించినట్లు స్వామియే తనను తాను స్తోత్రము చేసి కొన్నాడని 
తలంచి సంకీర్తనమొనర్చిన మహానుభావులు అన్నమాచార్యులవారు. 


కేవలము నాయికా నాయక సంబంధమునే భావించి, జయదేవుడు, క్షేత్రయ్య, 
మొదలగువారివలె శృంగార సంకీర్తనలొనర్చినారు. ఆ శృంగార సంకీర్తనలను మాత్రము 
ఆధారముగా చేసికొని అన్నమాచార్యుల వారి మధుర భక్తిని వివరించుచు శ్రీమాన్‌ డాక్టరు 
అంగలూరు శ్రీ రంగాచార్యుల వారొనర్చిన పరిశోధన ఫలముగా వెలువడిన సిద్ధాన్తవ్యాసము 
చదివి ఆనందించే భాగ్యాన్ని వారు ప్రసాదించినారు. 


2 


 మధురాతీతి (గృహ్హాతీతి) మధురా అని మధుర శబ్దమునకు వ్యుత్పత్తిని ప్రసాదిస్తారు 
పెద్దలు. మధువు మకరందము. కాదు విష్ణుపదము నుండి భక్తులకు లభించు అద్వితీయ 
స్వరూపము. కాదు విష్ణువే. ఛాందోగ్యమున మధువిద్యలో ఉపాస్యమైన స్వరూపము. అట్టి 
మధువుకు, ఆళ్వార్లు ఎనక్కు, “త్తేనే '' అని ఆస్వాదించినారు. ఆ స్వరూపమును గ్రహించి, 
ఆనందించి పరవశత్యమునొంది తన్మయులైనవారు అన్నమాచార్యులవారు. 
ఆళ్వార్లు, తమిళమునను, కబీరు మొదలగువారు వారి వారి ప్రాంతీయ భాషలలోను 
గానము చెసినారు. ఆంధ్రుల అదృష్టము చేత అన్నమాచార్యులవారు తెనుగున, అందును 
జనపదముల వెలయుచున్న భాషలోని పదములతో సంకీర్తనమొనర్చి ఆంధ్రులకు భక్తి భిక్ష 
పెట్టినారు. 

ఆ కీర్తనలను తీసికొని అనేక [గ్రంధములను పరిశీలించి తత్పరిశో ధనకు 
ఫలముగానందించిన ఈ సిద్దాన్తవ్యాసము, సామాన్యులనే కాక మాన్యులను కూడా 
కమలాకాముకుడైన పరమపురుషున్నివైెపు త్రిపష్తుచు అనుసంధించిన వారినిమ ంగళతరంగముల 
నోలలాడించును. 

శృంగార నాయికలందజి యవస్థలను, అన్నమాచార్యులు తవు కీర్తనలలో 
అను భవించినట్లు నిరూపించినారు. అనుకూల, దక్షిణ, ధృష్ట, శఠ, నాయకులస్థితులను 
వేంకటనాధునిలో గనుగొని కీర్తించినారు. అన్నమాచార్యులువారే ఆలర్మేల్‌వుంగై గా 
రూపొందినారు. అట్టి తన్మయత్వమే లేనిచో నిట్లు కీర్తింపలేరని నిరూపించినారు శ్రీమాన్‌ డాక్టర్‌ 
శ్రీరంగాచారిగారు. 
సహృదయులగు భావుకులు, రసికులై, శ్రీ అన్నమాచార్యులవారి కీర్తనలలో వీరు 
పినసాబగును చూరగొని ధన్యులు కావలెనని కోరుకొనుచున్నాను. అదియే వీరి కృషికి 
తగిన. ఫలము. 


ఇట్లు 


డా. కందాళ వేంకటాచార్యులు 


టి.పి. శ్రీరావుచంద్రాచార్యులు, ఎం. ఎ. 
“బృందావని” సింహాచలం, 
విశాఖపట్నం - 530 028. 23-7-95 


సహృదయ సాధువాదం 


వరాహస్వామి నాటి నుండి రం భాగవత్రీతికరంగా పటల 
తలమానికంగా వెలుగొందుతూనే ఉంది. “స్వస్యచ కీర్తనం అంటాడు వరాహస్వామి 
భూమిదేవితో. 

సరే సర్కి “శ్రవణం, కీర్తనం అని ద్వితీయంగానైనా అద్వితీయంగా కీర్తనాన్ని 
పేర్కొంటాడు ప్రహ్లాదుడు. 

“జొహ్వే కీర్తయి అని ఆళువార్తందరి పక్షాన ఎలుగెత్తి కీర్తన గరిమను చాటినారు శ్రీ 
కులశేఖరులు. 


భగవదుపాసన విధులలో లింగవయస్సులతో, కులగో త్రాలలో పని లేకుండా సర్వకాల 
సర్వదేశాలలోనూ, సర్వులకూ అందుబాటులో ఉండేది అర్హమైన ఫలాన్ని అందించేది 
కీర్తనం. 


“సతతం క్తీర్ణయన్రః అని గీతాచార్యుడు కీర్తనానికి ఒక చక్కని ప్ర క్రియను నిర్దేశించినాడు. 
దండె, చిటితాళములు పూని చిందులు వేస్తూ భక్తులు శ్రీహరిని కీర్తించటానికి పై వాక్యమే 
పరకమేమో. 


కీర్తనం కావించటం అదీ కా శుష్కవైరాగ్య ధోరణిలోనో కాకుండా సరస 
శృంగార సరణిలో హృదయం ద్రవించి, ప్రేమ వెల్లువగా పెల్లుబికి తేనెలూరు పదవాహినులు 
ప్రవహించి, భక్తులకు ఆమెతలందించటం ప్రక్రియలోని వోషం. 
- . సంక్తీర్తనం అనగానే చటుక్కున తలపున మెదిలేవారు ఇటు దివ్యసూరులు అటు 
మీరాసూరులు. వీరంతా మురారి పదచింతనాస్పద పదకృతులనాలపించినవారే. 


వీరంతా ఎండి బీటలు వారిన ఎదలవారు కారు. ఇంకిపోయి, నెరియలు వారిన 
కనుగొలకుల వారూ కారు. 


మేరి, భక్తిమాధ్వీకరురులు ఎదల నింపుకొన్నవారు. ముదశ్చు సముదయాంచిత 
నయనోజ్వలులు. వీరి పాట విని పరవశించి గాలి తలయూచినది. ఎరు సుంతగతియాపి అట్టె 
నిలిచినది. కొమ్మలు వంగినవి, కొండలు కరగినవి. దేవదేవుడు దివి నుండి భువికి దిగివచ్చినాడు. 


అట్టివారిలో ఆళువారులు ప్రముఖులు. వారిలో తలమానికం తల్లి ఆండాళు, 
వీరందరూ శృంగార రసరురులు, ఈశ్చంగారం అలౌకికం, పరమదివ్య౦. ఇదేమధురో జలం. 
కడకు మధుర భక్తిగా మనకు పరిచితం. 


భక్తుడు తనయందు స్త్రీ త్వాన్ని ఆరోపించుకొని తన సర్వస్వాన్ని ప్రియునికి భగవంతునికి 
సమర్పించుకోవడం ఇందులోని వైలక్షణ్యం. శ్రీమన్నిగమాంత దేశికవుహాస్వాములు గోదాస్తుతిలో 
అన్న ఈ మాటలు ఇప్పట్టున స్మరణీయాలు - ' భోక్తుం తవ ప్రియతమం భవతీవగోదే, భక్తిం 
నిజాం ప్రణయ భావనయా గృణంతః ఉచ్చావదైఃవిరహ సంగమజై రుదంతైఃశృంగారయంతి 
హృదయం గ్నురవస్త్వదీయాళ, 

ఈ మధురభక్తి సంప్రదాయ ప్రవర్తకులైన ఆళువారులకు వారసులు తెలుగునాట 
భక్తి వాహినులను ప్రవహింపజేసిన తాళ్ళపాకవారు. అన్నమయ్యగారి మధుర భక్తి సాహితి 
ఒక దివ్య పయూషమహాసాగరం. దీన్ని ఈదడం, దీని లోతులు చూడడం * అబిర్లంఘి తయేవ' 
అన్నట్టిదే. 

ఆయినా రక్తితో, భక్తితో, ఆసక్తితో, తపనతో, తనివితో, మనసుతో ఈ సాగరం లో దిగి 
వీలయినంత లోతులకు వెళ్ళి ఎదనిండా మధురసాన్ని తాము నింపుకొని' ఎకస్యాదున భుంజీత' 
కనుక మనకూ కొన్ని పీయూషశీకరాలను అందించ పూనుకొన్నవారు మా తమ్ములు చి. 
శ్రీమాన్‌ అంగలూరి శ్రీరంగాచార్యులు. 


శ్రి రంగాచార్యులు చదువులతల్లి ఒడిలో ఇరువంకల పాలుత్రావి పెరిగిన 
సహృదయుడు. మధురభక్తి మరగులెరిగి అన్నమయ్యగారి పదాలలో వాటిననుశీలించి 
జనావళికి తెలుపగల మధురోజ్వల మానసము కలవాడు. సంగీత సాహిత్యాలతో పాటు, 
సంప్రదాయ సౌరభాన్ని ఎదనిండా నింపుకొన్నవాడు. అన్నమయ్యగారి మధుర భక్తి సామ్రాజ్య 
వైభవాన్ని మనముందు చేతనైనంత నిలుప పూనుకొన్నవాడు. ఆ ఉద్యమంలో కృతకృత్యుడై, 
సహృదయుల మన్ననలనూ అందుకొన్నవాడు. 


శ్రీమాన్‌ శ్రీ రంగాచార్యులు తన సిద్దాంత వ్యాసంలో ఐదు ప్రకరణాలలో అన్నమయ్య 
సాహితీ మధురిమును ఆవిష్కరించినాడు. సర్వసాధారణంగా, లాంఛనంగా, మూడు 
ప్రకరణాలు పూర్వరంగంగా సాగినా నాలుగైదు ప్రకరణాలలో తన కృషినంతనూ నింపినాడు. 


౧౫౦ 


మనముందు నిలిపినాడు. 


ఆలంకారికంగా ఆధ్యాత్మికంగా కామశాస్త్రపరంగా అశ్లీలానికి అనౌచిత్యానికి తావు 
లేకండా అసిధారావ్రతంగా అన్యూనాతిరిక్తంగా అయిదవ ప్రకరణాన్ని ఆరచించినాడు. 
ఇందులో అడుగడుగునా సాహితీ మాధుర్యానుశీలనం ఆలంకారికంగా గోచరిస్తుంది. గౌడీయ 
వైష్ణవ సంప్రదాయంలో మాధుర్యాన్ని మహాభావంగా, పంచమభావంగా పేర్కొంటారు. ఆ 
పంచవముభావమహోజ్యల వైభవం ఈ పంచమ ప్రకరణంలో బహుధా ప్రకటితం కావడం 
యాధృచ్చికమే అయినా సమీచీనంగా సాగింది. 


అన్నమయ్య గారు వేల పదాలు పాడినారు. శృంగారాన్ని చుధురంగా, ఉజ్య్ఞలంగా, 
బహువిధంగా నిర్వహించినారు. అలంకార శా స్తానికి ఉదాహరణ సర్వస్వము గా నిలువదగినవీ 
వారి పదాలు. అలంకార శాస్త్రంలో ప్రముఖంగా కనవచ్చే అష్టవిధ శృంగార నాయికా 
స్వరూవాన్ని నిరూపించి, వారిని అన్నమయ్య పదాలలో అన్వేషించి పొందికగా పోడిమితో 
మనముందు నిలిపినారు శ్రీ రంగాచార్యులు. ముగ్భాది నాయకీ క్రమాన్ని తదంతర్గత భేదాలను 
అనుశీలించి అన్నమయ్యగారి పదాలలో ఒదిగిన వారిని వెదకి చూపినారు. ఆళువారుల భక్తి 
సాహితిలో తరచుకనవచ్చే ఆలంకారికులు ప్రస్ఫుటంగా వినిపించే సఖీ, దూతి ప్రభృతి 
నాయికా సహాయులను నిర్దేశించి నిరూపించినారు. కామశాస్త్రకారులు పేర్కొన్న చతుర్విధ 
శృంగార నాయికలనూ వెదకి పట్టుకొన్నారు. 


అనుకూలాది చతుర్విధ నాయకులనూ తిరువేంకటపతిలో ఆవిష్కరించినారు. 
శృంగారానికి పరిపుష్టిని ప్రసాదించే విప్రలం భావస్థలనూ ష్టోషించినారు. కడకు రసా భాసానికి 
సైతం ఒక చమత్కారమైన పరిష్కారాన్ని ప్రసాదించి ఆధ్యాత్మిక సమన్వయంతో దానిని 
అన్నమయ్యలో అనుశీలించినారు. శృంగారం భక్తిగా పర్యవసించి కీర్తనల రూపంలో తెలుగు 
సాహిత్యంలో ఆధ్యాత్మిక జయకేతన కింకిణులుగా నిలిచినట్లు ధ్యనింపచేసినారు. 
సరళమైన భాషలో మృదువైన శైలిలో, తనదైన బాణిలో విషయాన్నంతనూ అటు 
ఆలంకారికంగా ఇటు ఆధ్యాత్మికంగా తుల్య సమన్వయం కావిస్తూ అరకొరలు లేకండా, 
జొదిత్యాన్ని వీడకుండా నలుగురి చేత జెననిపించుకొనేట్లు శ్రిరంగాచార్యులు ఈ పరిశిలనాన్ని 
కావించినారు. సహృదయులకు భక్తులకు, సంగీత సాహిత్యవల్ల భులకు, పరిశోధకులకు, 
సర్వులకూ ఈ గ్రంథం ఎదవిందు కావిస్తుందనడంలో సందేహం లేదు. 
శ్రీరావుచ౦ద్రాచార్య 


23-7-95 


శ్రిమతేరామానుజాయ నమః 
డా. మాడ భూపషిజీ రంగాచార్యులు 
విశ్రాంత ఆంధోపన్యాసకులు, 
నాగార్జున డిగ్రీకళాశాల, నల్లగొండ. 
శ్రీనివాస నిలయము 


ఆప్త వాక్యవము 


శ్రీమాన్‌ అంగలూరు శ్రీరంగాచార్యులు నాకు ఆప్రమి త్రులు. రెండు దశాబ్దాలనుండి 
సన్నిహిత సంబంధము కలిగియున్నాము. నేను ఆచార్యులవారితో కలిసి మ ద్రాసు, తంజావూరు, 
తిరుపతి గ్రంథాలయములలో పరిశో ధన కొ జికు అనేక గ్రంధములను చూచితిమి. 1982లో 
వుభయులము తాళ్ళపాక సందర్శించి అన్నమాచార్యుల పూర్వీకుల గృహములను, అచ్చటి 
దేవాలయములను సందర్శించితిమి. అప్పటికే ఆచార్యులవారికి అన్నమాచార్యుల సంక్తీర్తనలపై 
పరిశోధన చేయవలయునను సంకల్పము కలిగినది. ఇది భగవంతుని కృపాకటాక్షమె కాని 
వేరు కాదు. భగవంతుడు ఒక జీవాత్మకు తన సన్నిధికి చేర్చుకోవలయునని భావించినచో 
నిర్లేతుక జాయమానకృపాకటాక్షములు ప్రసరించి తన వైపు జీవులనులాగుకొనును. ఇట్టిదే 
ఆచార్యులవారి విషయములో జరిగినది. సామాన్య పరిశోధన కంటే భగవత్సంబంధమైన భక్త్‌ 
ప్రపత్తుల గురించి చేయుపరిశోధన పోషమైనది. 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలు మధురభక్తి సిద్ధాంతవ్యాసము 
ఆమూలాగ్రముగా పరిశీలించితిని. వ్యాసకర్త అన్నమాచార్యుల జీవిత వోషములను అనేక 
సామాన్యవేత్తల వ్యాసములను చూచుటయే గాకస్వయముగా తాళ్ళపాకకు అనేక పర్యాయములు 
వెళ్ళి స్థానికులలో చర్చించి విషయనేకరణచేసి వివరించిరి. వంశావభిని సాధ్యమైనంతవరకు 
సమగ్రముగా వివరించిరి. ద్వితీయ ప్రకరణములో పదకవితలు పుట్టు పూర్వోత్తరములు 
నిర్ధారించిన తీరు ఆచార్యులవారి సాహిత్య పరిశోధనలో గల శ్రద్ధకు తార్కాణము. తృతీయ 
ప్రకరణములో గావించిన రస చర్చ, సమగ్రముగా సాగినది. చతుర్ధ ప్రకరణములో రసములలో 
భక్తి రసమునకు కల్పించిన స్థానము ప్రశంసాపాత్రము. భక్తి ప్రపత్తుల గుటీంచి 
పూర్యాకాలంకారికులు మతములను సమన్వయ పరచి, భక్తి రసప్రాధాన్యమును జోడించి, 
మానవ జీవితమును ధరించుటకెట్లుపకరించునో సోదాహరణముగానిరూపించిరి. 


OF 


ఈ సిద్ధాంతవ్యాసములో పంచమ ప్రకరణము ప్రధానమైనది. అన్నమయ్య శృంగార 
కీర్తనలు. మధురభక్తి ఆలంబమై అలౌకిక శృంగారమును అనగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి 
పదకవితా పితామహుడైన అన్నమాచార్యుల సంబంధమును జీవాత్మ పరమాత్మ సంబంధమును 
సూచించుచును. పరమాత్మునినాయకునిగాను తాను ( అన్నమయ్య) నాయికగాను భావించిన 
సంకీర్తనలు రచించి పాడి స్వామి కర్పించిన ధన్యజీవి అన్నమయ్య. మధురభక్తి సంకీర్తనలు 
వివరించు సందర్భమున అష్టవిధనాయికల అక్షణములను అందుకుదాహరణముగా 
అన్నమయ్య సంకీర్తనలను ఆచార్యుల వారు చూపించినతీరు శ్లాఘనీయము. శృంగార 
నాయికలు అను భవించిన దశకామావస్థలు మవ్లోషించి చూపిన తీరు ఆచార్యుల వారి ప్రతిభకు 
తార్కాణము. దీనిని సాధించుటలో ఆచార్యుల వారికి భగవంతుని పరిపూర్ణ కటాక్షము 
కలదని నా దృఢ విశ్వాసము. 


“నాహం వందే తవచరణయోర్డ్యంద్యమద్యంద్య హేత్తోః 
కుంభీపాకంగురుమపిహరే నారకం నాపనేతుం 
రమ్యారామామృదుతనులతానందనేనాపిరంతుం౦ 
భావే భావె హృదయ భవనేభావయేయం౦ంభవంతం' 


అని కులకేఖరాళ్యార్లు సాయించినట్లుగా ఆచార్యుల వారింకా భగవత్సేవ సాహితీపరముగా 
చేయవలయునని ఆకాంక్షించుచు ఆ వేంకటేశ్వర స్వామివారు ఆచార్యులవారి కాయురారోగ్య 
ఐశ్వర్యములు ప్రసాదించవలయునని ప్రార్థించుచు విరమించుచున్నాను. 


బుధజనవిదేయుడు 
డా. వాడ భూషిబీ రంగాచార్యులు 


ge 


ఆప్తవాక్యం 
భగవత్రాప్తికి, భక్తి కన్నసుల భమార్గము మజీయొక్కటి లేదు. భక్తి వృక్షకుసుమమే 
ప్రపత్తి మార్గము. తతృలమే భగవత్రాప్తి. బహుజన్మ కృతపుణ్య వోషమునకాని యది 
ద్ధింపదు. ప్రపత్తి రూపభేదమే మధురభక్తి. ఆ మధురభక్తి ' శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుని 
శృంగార కీర్గనలందెట్లు ప్రతిఫలించిన దో ప్లోషించి చూపు విశిష్ట పరిశొ ధనమే'డా. అంగలూరు 
శ్రీ రంగాచార్యగారి సిద్ధాంతము, 
డా. అంగలూరు వారు నాకు, నాకనుటకన్న మా పరిశోధకమండలి మి త్రులకెల్లరకును 
సన్నిహితులు. హితులు. పరిశోధనరతులు. వారు వస్తుతః పరమ వైష్ణవులు. వారి విష్ణు భక్తియే, 
పరమ వైష్ణవుడైన అన్నమయ్య కీర్తన లవైపు వారి హృదయమును సమాకర్షించి, వారి శృంగార 
క్తీరనలందలి మధుర భక్తిని వివేచింపజేసి, విశిష్ట పరిశోధన గ్రంథమును తెలుగువారి కందించినది. 
నల్లగొండ జిల్లాలో అన్నమయ్య కీర్తనలను ప్రచారము సేయునిమిత్తము, వారు, వారి 
సహచరులు పురుషోత్తమాచార్యులుగారు, ఎన్నియో భ్‌క్త్‌ సంగీత విభావరుల నిర్వహించిరి. 
ద్వొశతాధిక సంకీర్తన సభలు నిర్వహించిన దీక్షాదక్షతలు, భగవద్శక్తి ప్రేరకములనునది 
నిశ్చయము. వారియందునిగూఢమైన దైవ భక్తి, సాహిత్య సంశోధనముచే వన్నె కెక్కినది. వారి 
సంగీత పరిజ్ఞానము, గాన పాటవము భక్తికి రక్తి చేకూర్చి, మధురభక్తికి మహత్తర 
నిశేణికారూపము నందినవి. అన్నమయ్యగానముతో, నలమేలుముంగా మనోహరునికి 
సెవాళులర్పించినవి. 
వారి సిద్దా ౦త గ్రంథమును పరించియెంతో సంతసించితిని. అన్నమయ్య జీవితము, 
గనే పరిమళించునన్న సామెతను సార్థకము చేసినది. పదకవితల పుట్టుపూర్వోత్తరాల 
ససంఖ్యాచర్చ, భక్తి స్వరూపమును మధుర భక్తి స భావమును ష్లోషించిన తీరు, 
దరములు, మధుర భక్తిని అన్నమయ్య శృంగార కీర్తనలతో సమన్వయించి చూపిన 
శతధా య. దైవభక్తి, సాహిత్యశక్తి, సంగీతరక్తి సంపుటీకరణమునం౦ది 
 భక్త్‌ చుహనీయతత్త్యమును ప్రకాశింపజేసినవి. వారి యీ కృషి పండితజన 
౦తొషకరమైనది, సహృదయహృద యాహాదజనకమైనది. భక్తలోక సంభావ్యమైనది. వారి 
యీకృషనిరంతరము సాగి, శ్రీ వేంకటేశ కృపాలబ్దికిహేతు భూతము కాగలదని విశ్వసించుచు, 
నమస్కరింతును. 


న (1 


(స) 


[8 అ శి 

(॥ ex య. tx cy 

Ee Ff చ 

ర 8 ళో 
ల కక్‌ 
స 


3 


ఓ 


శః 


ఇట్లు 
డా. వారణాసివీర నారాయణశర్మ 
పరిశోధక మండలి, నల్లగొండ. 


భాషాప్రవీణ - ఎమ్‌. ఎ. (తెలుగు) 
వ్యాకరణ సాహిత్య విద్యా ప్రవీణ 


డా. ఎస్‌. టి.కె. ఎస్‌. రంగాచార్యులు, ఎమ్‌. ఎ. పి. హెచ్‌.డి. 
ఎస్‌. జి. వి.పి. కె. జె. ఓ. డిగీ కాలేజి 
రాజముండ్రి - 533 105 
2R2=/=95 
శ్రీ గురుభ్యోనమః 

మహాతపస్సంపన్నులు భగవత్తత్వవిదులు పరమకారు ణికులైన బుషులు జీవులను 
ఈ సంసార బంధవులనుండ వివలుక్తులనం చేసి భగవత్సన్నిదానవటన 
నిరతిశయానందమునొందువారుగా చేయాలనే సత్సంకల్పముతో మోక్ష దాయకములగు అనేక 
మార్గములనుపదేశించిరి. శ్రుత్యుపారూఢమగు తురీయ పురుషార్థమగు మోక్షమే మన 
ఆర్షసంస్కృతికి తుదిమెట్టు. అట్టి మోక్షమును పొందుటకు వేదవ్యాసుల వారు జ్ఞానమార్గమును, 
జైమిని మహర్షి కర్మమార్గమును పాణిని మహర్షి పరావాగ్రూపమార్గమును, కపిలమహర్షి 
సాంఖ్యమార్గమును, పతంజలి మహర్షి యోగమార్గమును ఉపదేశించిరి. ఇంకను ఎన్నో 
మార్గములను ఎందరో మహర్షులు ఉపదేశించిరి. అన్ని మార్గములకు ప్రాప్యము మోక్షమే. 
“ ఉపేయ ప్రతిపళ్యర్థా; ఉపాయా అనంతాః' అనిజగద్గురువు భర్హహరి చెప్పినట్లు మోక్షమును 
పొందుటకు ఎన్నో మార్గుమలున్నప్పటికి లాఘవ పక్షపాతియగు మానవుడు సులభమైన 
మార్గమునే ఆశ్రయించును. ఇది సర్వదా నిశ్చప్రచము. 

జ్ఞాన మార్గము, కర్మ మార్గము మానవులు ఆచరించుట కష్టము. భగవతృతంజలియో గ 
దర్శనము కూడ అట్టిదే. మిగతా మార్గముల కంటే ఈ యోగ మార్గము ననుసరించుట కొంత 
ఎక్కువ కష్టమయిననూ వాటికంటే ఎక్కువ ప్రత్యక్షఫలదము. మరియు యోగాభ్యాసము 
అన్ని దర్శనములకు ఆధారభూతము ఉపకారకత్రయము. ఎమనచిత్తవృత్తి నిరోధముచేయనిదే 
జ్ఞాన మార్గమయిన, కర్మమార్గమయిన, భక్తి మార్గమయిన సులభముగ ఆచరణ సాధ్యముకాదు. 
ఫలదాయకము కానేరదు. అందువలననే జ్ఞానయోగము, కర్మయోగము, సాంఖ్యయోగము, 
విభూతియోగము అని శబ్దయో గఘటితముగా గీతాశాస్త్రము చెప్పుచున్నది. అనగా అన్ని 
దర్శనములకు యోగము ప్రధానాంగభూతము. దాని ప్రాశస్త్యమును, ఆవశ్యకతను గుర్తించియే 
వాశ్చాత్యవిపశ్చిద్వర్యులు కూడా Csr యోగ దర్శనము నందు ఎక్కువ 
ఆసక్త్‌ శ్రద్ధ చూపుచున్నారు. 

ఇట్టితరి 1 1వ శతాబ్దము వారయిన భగద(ద్రామానుజులు జ్ఞాన కర్మాదిమార్గములు 


గ్‌ ఎట 


సర్వమానవాళికి అందుబాటులో లేనందున ఆచరణ సుకరము కానందున అందరికీ 
సుల భతరమయిన శ్రుత్యువారూఢమయిన ఆర్షమూలకమయిన భక్తి మార్గమును మోక్తసిద్ధికె 
మనకుపదేశించిరి. మరియు యోగదర్శనమున యమనియమాద్యష్థాంగయోగము సామాన్య . 
సాధకునికి దుస్సాధ్యము. చాలా నియమములు పాటించవలెను. ఒకవేళ సాధకుడు శ్రమతో . 
తన్నియమ పరిపాలన చేసినందున వానికి సం ప్రజ్ఞాతసమాధి సిద్ధించినప్పటికి కొంతమందికి 
అసంప్రజ్ఞాత సమాధి సిద్ధించుట చాలా కష్టము. ఈ రకమైన ఇబ్బందులను దృష్టిలో 
_ నుంచుకొనే భగవ ద్రామూనుజులు సులభమైన భక్తి మార్గమును ఆచరింపజేసిరి, పతంజలి 
మహర్షి కూడా ఈ విప్రతిపత్తిని గుర్తించియే అట్టి సాధకుడు మోక్షమును పొందుటకు ఉత్తమ 
మార్గముగా “ ఈశ్వర ప్రణిధానాడ్డా” అని ఈశ్వర ప్రణిధానమును ఉపదేశించిరి. 
ప్రణిధానమనగా సర్వకర్మార్పణ పూర్వకము అసంప్రజ్ఞాత కారణీభూతము అయిన 
భావనావోషము. అదే “సర్వధర్మాన్‌పరిత్యజ్యమామే కంశరణం వ్రజ" అని గీతాచార్యులు 
చెప్పన శరణాగతి. అదే రావచానుజులుపదేశించిన భక్తి వార్గవు. పత౦జలి 
యోగసూత్రములకు భాష్యకర్త అగు వేదవ్యాసులుపై యోగసూత్రమును వ్యాఖ్యానించుచు 
““ భక్త్యావర్జితః ఈశ్వరః కల్పప్రళయమహాప్రళయేషు సంసారిణః పురుషాన్‌ ఉద్ధరిష్యామి 
ఇతస్వవచనాత్‌ సంకల్పమా శ్రేణత౦ భక్తమను గృహ్హాతి'” అని మోక్షఫల ప్రాప్తికి భక్తి మార్గమే 
ఉత్తమ మార్గమని స్పష్టీకరించిరి. సర్యకర్మార్చణ పూర్వకభక్తివలననే భగవంతుడు భక్తున 
కధీనుడగును. 

“సాత్వస్మిన్‌ న. సాపరానురక్తి రీశ్యరే మొదలగు నారద, 
శాండిల్యాదుల భక్తి సూత్రముల వలన నిరంతర పరమాత్మ ధ్యానమే. భక్తి అని స్పష్టముగా 
తెలియుచున్నది. అందుకే భగవద్రామానుజులు “ ధ్యానంచ తైలధారా వద విచ్చిన్నస్కృతి 
సంతాన రూపమ్‌” అని శ్రీ భాష్యమున స్పష్టపరచినారు. శంకరాచార్యుల శారీరక 
మీమాంసా భాష్యమునకు సు ప్రసిద్ధవ్యాఖ్యాత, సర్వతంత్ర స్వతంత్రుడగు శ్రీ మధుసూదన 
సరస్వతి భగవద్భక్తి రసాయనమను గ్రంధములో భక్తితత్త్యమునకు మహాసామ్రాజ్య 
పట్టాభిషేకము నొనరించెను ఆ మహాను భావుడే శంకర భాష్యమునకు మఘ అద్వైత 
సిద్ధికి ప 

“ధ్యానా భ్యాస వశీకృతేన మనసాయన్నిర్లు ణం నిష్కియం, 
జ్యోతిః కించనయోగినో యదిపరం పశ్యంతి పశ్యంతుతే, 
* అస్మాకంతు తదేవలోచన చమత్కారాయ భూయాచ్చిరం 
కాందీ పులినేషు సుందరమహో నీలం మహోధావతి” 
అని తన మనస్రత్వమును స్పష్టముగ ఆవిష్కరించెను. 


Me 


ఇవ్విధముగ మోక్షదాయకముయిన మార్గములలో ఉత్తమోత్తవుమయిన భక్తీ 
మార్గాన్ననుసరించి తరించిన ఎందరో మహానుభావుల గురించి వినియున్నాము. వారిలో 
మన అన్నమాచార్యులు ఒకరు. ఆయన పరమ భాగవతోత్తములగు నారద తుంబురులవలె 
సంకీర్తన మార్గాన్ననుసరించి మధుర భక్తికి పట్టము కట్టినాడు. అన్నమయ్య రచనలలో ఎడు 
కొండలవాడైన తిరువేంకట నాధుడే నాయకుడు. లక్ష్మీదేవి, భూదేవి, నీళాదేవి మొదలయిన 
నాయికలు ఎంతమందియున్నను అలమేల్మంగయే ప్రధాన నాయిక. విశిష్య ఆన్నమయ్యయే 
స్వీయవుగ నాయికయై విరహవుననుభవించుచు దేవదేవుని సంసర్షవుచే 
అమ౦దానందకందళిత హృదయాంతరంగుడై మధురానుభూతులను అను భవించును. 
అట్టి అన్నవుయ్య సంకీర్తనలలో వుధుర భక్తిని ఆలవాలముగ తీసికొని 
సిద్ధాంతవ్యాసమును వ్రాసిన శ్రీమాన్‌ డా. అంగలూరి శ్రీరంగాచార్యులు గారు ఎంతో ధన్యులు, 
అదృష్టవంతులు. వీరు అన్నమయ్య సంక్తీర్తనా స్వరూపమును అందలి భావనాపటిమను 
చాలా చక్కగా వివరించినారు. రసస్వరూపమును చూపి భక్త రసమునకు సాక్షాద్దేవదేవుడే 
ఆలంబన విభావమగుటం జేసి ఇతరరసముల కంటె భక్తి రసమే ఉత్కష్టమయినదని 
సప్రమాణముగ చూపినారు. రసరాజయిన శృంగారమునకు భగవంతుడే ఆలంబన 
విభావమయినపుడు అదియే భక్తిగా వివర్తమగును. అందువలననే అన్నమయ్య కీర్తనలలో 
భక్తి రసమునకు శృంగార రసము అంగీభావమునొందినది. అందువలననే వాటికి శృంగార 
కీర్తనలని వ్యవహారము కల్లినది. అలంకార శాస్త్రములో పేర్కొనబడిన అష్టవిధనాయికలు, 
చతుర్విధనాయకులు, నాయికా సహాయకులు అన్నమయ్య కీర్తనలలో చోటు చేసుకొన్నారు. 
వీటి స్వరూప స్యభావములను రంగాచార్యులుగారు విస్పష్టముగా చూపినారు. వీరికి 
సాహిత్యమునందే గాకసంగీతమునందు కూడా పాండిత్యముండుటచే కుడి ఎడమలవ్యత్యాసము 
లేకుండగ సంగీత- సాహిత్యమార్గగాములై అన్నమయ్య. భక్తి రసమును జక్కగ ఆస్వాదించి 
ప్రయోజక కర్తత్యమును బడసినారు. ““యోమేభక్తః సమేపియః' అని గీతాచార్యుడు 
చెప్పినట్లు భక్త్యావిష్ణులై వ్రాసిన ఈసిద్ధాంతవ్యాసము వారికి ఉత్తమర్హత్వము కల్ళించుననుటలో 
సందేహము లేదు. 
శ్రీమత్కాశ్యప వంశవారిధివిధుం గోపాలవ ర్యాత్మజమ్‌ 
శ్రా తస్మార్తవిచారసారచతురం శఠజిత్రాప్తా గమాన్తద్వయమ్‌ 
శ్రీమత్సా ణినిసూ త్రపాఠనవిధౌ వ్యాఖ్యాప్రపంచే గురుమ్‌ 
వందే పార్థముఖేన శోభితపదం శ్రీ సారధిం ప్రత్యహమ్‌ 
ఇట్లు 
రావానుజదాసుడం 
ఎస్‌. టి.కె. రంగాచార్యులు 


Ma 


ఎం. పురుమోత్తవరాచార్య ఎం. ఏ, 

వ్యవస్థాపక అధ్యక్షులు 

శ్రీ అన్నమాచార్య సంకీర్తనా ప్రచార సమితి, 

నల్లగొండ. 

25-7-95 

నిజాయితీ, చిత్తశుద్ధి పడుగు పేకలుగా కలనేత చేసిన మనోహర రచనాశిల్పం ఈ 
పరిశోధనా గ్రంథం. తెలియని వారికి కూడా పరవా మిత్రులు కాదగిన వారు 
శ్రీరంగాచార్యులుగారు. తెలుగు సాహిత్యంలో అపూర్వ ప్రయోగాలలో శతాబ్బాలను 
శాసించగలిన అన్నమాచార్యుని అపురూప సంకీర్తన లెన్నింటినో ఈ గ్రంథంలో పరిచయం 
చేసిన ఆచార్యులు ధన్యులు. 

ఎ భాషా సాహిత్యాన్నికైనా గేయమే ప్రాతిపదిక అని సాహిత్య పండితుల అభిప్రాయం. 
సామాన్య ప్రజల ముఖస్థమైన తెలుగు గేయవాజ్మయానికి సంస్కృత సాహిత్య పరిమళ 
స్నేహంలో ఒక మార్గ పద్ధతిలో విశిష్ట స్థానానికి నన్నయను ఆదికవిగా పేర్కొంటూనే తర్వాతి 
కవులు కవిత్వమంటే పద్యం తప్ప మిగతావి ఎవీ కవిత్వం కావు అని కొట్టి పారేసేంత 
అభ్యుదయం సాధించారు. మధ్య కాలంలో ఎన్నిరకాల ప్రక్రియలు ప్రకాశించి ప్రజల్ని 
బులిపించినా గేయమే ఇప్పటికీ రాజ్యమేలుతున్నదనేది నమ్మలేని నిజమని పైకి కాకున్నా తమ 
అంతరంగాల్లో నైనా అందరూ ఒప్పుకుంటున్నదే. 

అన్నమయ్య కాలంలో ఇలా కీర్తనలు రాసుకుంటూ పాడుకుంటూ దైవసేవలో 
సాగిపోయే “కవులు' అని చెప్పదగిన వాళ్ళు వేళ్ళ మీదలెక్క పెడుతూ పోతే మొద టివేలైన 
అన్నమయ్య దగ్గరే ఆగిపోతుందేమో. ఆనాటి వారు ఈ కీర్తనలను సాహిత్య దృష్టితో 
పరిశీలించడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే ఆది ప్రబంధయుగం పాదం మోపిన 
కాలం, పుంఖానుపుంఖాలుగా పద్యకావ్యాలు ప్రజల్లోకి వస్తున్నకాలం, నేటికీ సుప్రసిద్ధులు గా 
వెలుగుతున్న శ్రీనాధుడు, పోతన, అనంతామాత్యుడు,. జక్కన, పిల్లలమర్రి పిన వీరన 
వినుకొండవల్ల భరాయడు మొదలైన మహాకవులు అన్నమయ్య కాలంలో పద్యసుగంధాలను 
వెదజల్లి ఉక్కిరి బిక్కిరి చేశారు. ఆచుత్తులో పడ్డవారెవరికీ అన్నమయ్య కీర్తనలు కంటికానలేదు. 
పదకవితా సౌరభం అందలేదు. అందుకే వెల్లంకి తాతంభట్టు లాంటి మహాను బావులు మరో 
ముందడుగు వేసి పద సాహిత్యాన్ని అభ్యంతరకరమైన భాషా ప్రయోగంలా తిట్టిపోశారు. కాని 
500 సంవత్సరాల తర్వాత ఆ పద సాహిత్యమే విశిష్ట గౌరవాన్ని సంపాదించి అన్నమయ్యను 


neg 


3 


కీర్తిశిఖరాలపై కూర్చోబెడుతుందని వారెవ్వరూ ఊహించియు౦డరు. ఈ వె భవానికి ఆద్యులు 
వేటూరి ప్రభాకరశాస్త్రి గారైతే దీనికొన సాగింపుకు రాళ్ళపల్లి, ఆనందమూర్తి, రామసు బృశర్మ 
లాంటివారెందరో కృషి చేశారు. చేస్తున్నారు. ఆ పరంపరలో ఇప్పుడు మరొక ఆధునికులు శ్రీ 
రంగాచార్యులుగారు. 

భక్తి అనేది ఒక మానసిక రోగం ఆనీ, మతి భమ చిత్త చాంచల్యం లాంటి హెల్యూసినేషన్‌ 
కోవకి చెందిందనీ హేతువాదమ్మన్యులు, సాంకేతిక వై జ్ఞానిక శాస్త్రాలను సరిగా అర్థం చేసుకోలేని 
ఆంధ్రాభిమానులు భావిస్తున్న వర్తమానకాలంలో, భక్తిని ఆదీ ముధురభక్తిని అన్నమయ్య 
కీర్తనలతో సమన్వయం చేస్తూ రచన చేయడం ఆచార్యులవారి సాహసానికి ఆ ధ్యాత్మికాభిమానానికి 
భక్తిమా ధుర్య ప్రకటనాసక్తికి మచ్చుతునక. వారికి లభించిన 12 వేల కీర్తనల్లో అధికభాగం. 
శృంగార కీర్తనలే కావడంతో వారికి చేతినిండా పని దొరికింది. 1981లో నేను వారితో కలిసి 
తాళ్ళపాక బ్రహ్మోత్సవాలకు వెళ్ళినపుడు అన్నవుయ్య కీర్తనలపట్ల వారి పరిశీలనను 
అప్పుడప్పుడు గమనిస్తూ వచ్చాను. అప్పుడే వారిలో ఒక ఊహ ఊపిరి పోసుకున్నదేమో 
అనిపించింది. ఆ ప్రయాణంమా యిద్దరినీ అన్నమయ్య కీర్తనల ప్రచారం వైపుగా నడిపించింది. 
తతృలితంగా 19 81 లో నల్లగొండలో శ్రీ అన్నమాచార్య సంకీర్తనా ప్రచారసమితి ఎర్పడింది. 

అయితే అంతకుముందే 1979లో 12వ సంపుటం చదివిన రంగాచారిగారిలో 
మెదలిన ఓ కదలికకు ఇప్పుడు ఓ శిల్పం ఏర్పడివుంటుంది. అందుకే తమ సంకల్పానికి ఓ 
రూపుదిద్దుకొని 198 2లో పరిశోధనకు అనుమతి పొందడం జరిగింది. 12 వేల క్రీర్తనల్ని 
అధ్యయనం చేసి, తమ అభిమాన విషయాన్ని మధించి వెలికి తీయడానికి 12 సంవత్సరాలు 
పట్టింది. ఆచార్యులవారికి అదీ, అన్నమయ్య సాహిత్యంలో ఉండే లోతైన తాత్త్విక సంపద 
ఈనాటికి ఇలా వెలుగుచూడడం మహదానందాన్ని కలిగిస్తున్నది. 

“ముత్యాలసరాలు' అంటూ ఆధునిక కవిత్వానికి కొత్తపుంత చూపాడు గురజాడ 


"అంటూ చంకలు గుద్దు కుంటున్నారు. కాని ఈ పని అన్నమయ్య ఎప్పుడో చేశాడు అని 
చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే అన్నమయ్య రచనలన్నీ గాన 


యోగ్యమైన మాత్రా ఛందస్సులో సాగినవే. ఆయన ఎక్కువగా త్రిశ్ర చతురశ్ర ఖండజాతులలో 


_ రచనలుచేశారు. అయితే మాత్రలను బిగింపుగా కాకపాడుకోవడంలో ఊపిరి పీల్చుకోవడానికి 


తీసుకునే వ్యవధికోసం. ఒకటి రెండు మాత్రల్ని కావాలనే వదిలేస్తూ రాశారు. ఆయన 
రచనలను గుర్తుపట్టడానికి యతిప్రాసల నియమమే Light house లాంటిది అన్నట్లు 
వాటిని ఖచ్చితంగా పాటించారు. అంతేతప్ప ““ ఎతాళంలో పాడుకోదలిస్తే ఆ తాళానికి 
ఒదిగిపోవడ౦'' అనేది అన్నమయ్య రచనల్లో లేదు. గాయకుడో బాణీకర్తో బలవంతంగా 


౧౬౯. 


అక్షరాలను లాగి మాత్రల్ని విరిచి ఖండను త్రిశ్రగానో, త్రిశ్రను చతురశ్రంగానో చేసి 
సాహిత్యాన్ని భ్రష్టు పట్టిస్తే అది అన్నమయ్య తప్పు కాదు. అసలు ఈ మాత్రా ఛందస్సు అనేది 
సంగీతశాస్త్రంలోని లయ విభాగంలోనిది. తాళశాస్త్రంలో ప్రిశ్ర చతురశ్ర ఖండ, మిశ్ర, 
సంకీర్ణ అనే అయిదు జాతులు నడకను నిర్దేశిస్తాయి. ఇవి అయినా ప్రజలు తాము అల్లుకుని, 
పాడుకొనే గేయ రూపాలనుంచే రూపొందించబడ్డాయని విజ్ఞుల ఆలోచన. 

శృంగార రసశాస్త్రంలో ఆంగిక విషయాలైన అష్ట విధనాయికలు, స్వీయాదులు, 
స్త్రీజాతులు, దూతికాదులు, స్థాయీ భేదాలు, మన్మధావస్థలు మొదలైన వాటన్నిటినీ 
అన్నమయ్య రచనల్లో నిరూపించగలిగిన ఆచార్యుల వారు శృంగార నాయకులను కూడా 
వదిలిపెట్ట లేదు. ఇవి వారి సమ గ్రపరిశీలనకు తార్కాణం. కూలంకషం ఆనే పదం ఎంతో 
విస్తృతమైనదీ అయినా ఈ గ్రంథం విషయంలో అది బాగా వర్తిస్తుందని చెప్పవచ్చు. 

సూరదాస్‌ ప్రస్తావన ఈ [గ్రంథంలో తెచ్చారు. దానికి ఈ క్రింది పంక్తులు చేరిస్తే 
బాగుంటుంది. 
సూరదాస్‌ ఓ చోట ఇలా అంటాడు 

ir 
తాగి షా ఇ Rema 

ఇవి మధుర భక్తిని చక్కగా ప్రకటిస్తున్నాయేమో ఆలోచింపమనవి. 

అసలు “మధురభక్తి” ఎందుకు? అని ప్రశ్నించుకుంటే ఓ పోషం స్ఫురిస్తుంది. 
మిగతా భక్తిమార్గాలలో కన్నమధుర క్రి మార్గంలోనే తాదాత్మ్యం (సంలీనత) బాగా కలుగుతుంది 
కనుక భగవంతునిలో లీనం కావడం మరింత సులభమని భావించడానికి అవకాశం ఉంది. 
పుట సంఖ్య 86లో,' 
“*కాంతాది విషయిక రతి వలన సుఖం తృప్తితో అంతమగును. కాని భగవ ద్రతి అట్లు 
కాదు ఒకమారు ఆయన దివ్యస్యరూపం.....'' అనే వాక్యాలు జీవిత సత్యాలు. ఎందుకంటే 
ఇప్పుటికీ తిరుపతి వెళ్ళి స్వామిని దర్శించేవాళ్ళు తిరిగి వచ్చేప్పుడు ఒక్కసారైనా వెనక్కు తిరిగి 
చూడకమానరు. అంతటి దివ్య మంగళ విగ్రహం. దర్శనమాత్రంగానే జన్మ సాఫల్యం 
కావాలని ఆ స్వామి రూపం నభూతో నభవిష్యతి. 

ఒక మధురానుభూతిని మన మనస్సులలో సృష్టింపగలిగిన గ్రంథాన్ని తెలుగువారికి 
ప్రసాదించి నందుకు దివ్యవుధురసకలశాన్ని మన చేతుల కందించినందులకు శ్రీ 
రంగాచార్యులవారు అభినందనీయులు. 


ఎం. పురుషోత్తవరాచార్య 


UU తాళ్ళవాక అన్సమాచార్యుని 
శృంగార సంకీర్తనలు - మధుర భక్షి 


(పథమ (పకరణము 


పద కవితా పితామహుని జీవితము = రచనలు 


పద కవితా పితామహుని జీవితము . 


పద కవితా పితామహుడుగా పేరు గాంచిన తాళ్ళపాక అన్నమాచార్యుడు యేడు 
కొండలవాడె న శ్రీనివాసుని సేవించి, ఆయనపై ముప్పది రెండు వేలకు పైగా కీర్తనలు 
రచించి, తరించిన మధుర భక్తుడు. ఆయన రచనల్లో శృంగార సంకీర్తనలే ఎక్కువ. 
పూర్వ కవులెవరును ఆత్మకథలు |వ్రాసికొన్నట్లు గోచరింపదు. తిక్కన, శ్రీనాధుల 
గురించి తరువాతి వారైన కేతన దుగ్గనలు కొంత సంగ్రహవివరణ ఇచ్చినట్టు వారి 
(గంధములే సాక్ష్యములు. తెలుగు కావ్యములలో [గంథకరృవంశమును, కృతిపతుల 
వంశాదికములును సం|గహముగ వివరించిన వారు లేకపోలేదు. 
తాళ్ళపాక వంశము నందు కవిత్వము చెప్పినవారికి మూలపురుషుడు 
అన్నమాచార్యుడే. ఆయనకు పూర్వము ఆ వంశమునందు కొన్ని తరముల వారున్నను 
వారు కవిత్వము చెప్పినట్లు గాని, పద రచనల వంటి రచనలు చేసినట్లుగాని కనపడదు. 
అందుచే ఆ వంశము నందలి కవులకు ఆన ఏమాచార్యుడే మూల పురుషుడని చెప్పక 
తప్పుదు. 
అన్నమయ్య జీవిత చరిత్రను ఆ ఆయన సమకాలీనుడును, ఆతని మనుమడు నగు చిన 
తిరుమలాచార్యుడే (వాసి పెట్టను. ఇది ద్విపద కావ్యము. [ప్రామాణిక రచనా ధురంధరుడని 
పేరు పొందినవాడు చిన తిరుమలయ్య. 
పాత్తపినాడు అనిపేరు పొందిన రాయలసీమలోని యొక (ప్రాంతమునకు చెందిన 
తాళ్ళపాక [గ్రామము అన్నమయ్య జన్మస్టలము. ఆ (గామమిప్పుడు కడప జిల్లాలోని 
రాజంపేట తాలూకా కేంద్రమునకు సమీపమున నున్నది. తాళ్ళపాక [గ్రామమును 
తిరుమల తిరుపతి దేవస్థానమువారు దత్తత తీసికొని అభివృద్ది చేయుచున్నారు. 
అన్నమాచార్యుని వంశమువారు నందవరీక |బావ్మాణ శాఖకు చెందినవారు. 
'బుగ్వేదులు. అశ్వలాయన సూత్రులు. భారద్వాజస గోతులు. లక్కమాంబ, 
నారాయణసూరి అను పుణ్యదంపతుల నోము ఫలమే అన్నమయ్య. 
“రాజీవ నయను వర (పసాదమున 
దేజంబు మతియు నెంతే విస్తరిల్ల 
లక్కమాంబకు బుణ్య లావణ్యనిధికి 
చక్కని గ్రవాము లుచ్చమున మూడలర 
అనుపమ అగ్నంబునందు ఎ శాఖ 
మున విశాఖను జగంబున నుర్హిసిల్ల 
జనియించె నన్నమాచార్యుండు ” 1. 


చిన్నన్న 
అని (2న తిరుమలాచార్యుడో వివరెంచెను. 
లక్కమాంబ నారాయణ సూరిదంపతులకు పెద్ద కాలము వరకు సంతానము 
లేదయ్యెను. క్రీ కీ నివాసుని కరుణకు పొ।త్రులగు నిమిత్తము ఆ దంపతులు తిరుమలకు 
చేరుకొనిరి. నడ రేయి నారాయణ సూరికి శ్రీవేంకటేశ్వరుడు కనబడి (కలలో) నందక 
మను పేరిటి తన ఖడ్గమును (పసొదించెనట. దానినే వారు వర [ప్రసాదముగా భావించి 
ఇంటికేగిరి. కాలక్రమమున లక్కమాంది గర్భవతియై రాజీవనయనుని వరప్రసాదమున 
అన్నమయ్య జన్మించినట్లు పై ద్విపద వలన తెలియుచున్నది. నందకాంశమున 
జన్మించిన అన్నమయ్య బాల్యముననే వారిభక్తుడయ్యెనని తెలియుచున్నది. 
“పరమ సుజ్ఞాన సంపద పొదలంగ 
బుట్టుచు నతడు నేర్చున దళ్లి జిడ్డు 
వెట్టరమ్మని యుగ్గు పెట్టుటోయినను 
పనిబూని తిరుమలప్పని (పసాదంబు 
గొనుమని యనక లోగానడు కేరుచును 
వెంకటపతి పేరు వివరించిపాట 
పొంకించకుండి పోరూరడిలను 
కొండలప్పనికి మొక్కుమటంచుననక 
యుండు లాగున జతు లొనరించడతడు 2. 
అట్టి అన్నమయ్యకు ఐదు వసంతములు నిండి నంతనే తల్లిదండ్రులు ఉపనయనము 
గావించిరి. అన్నమయ్యకు కొండలయ్య దయచేత విద్యలన్నియు పిన్న వయసుననే 
కరతలామలకము లే నవి. పాడిన పాట పరమ గానము. ఆడిన మాట అమృత కావ్యము 
అయినది. - 
“ఆడిన మాబుల్ల అమృత కావ్యముగ 
పాడిన పొటల్ల పరమ గానముగ 
తన కవత (మునకు తన గానమునకు 
కనుగొని నకల లోకములు గీర్తింప 
- వెంకటపతి మీద వింత వింతలుగ 
సంకీర్తనంబులు సవరించు నిచ్చ 3. 
ఇట్టు పదములు పాడుకొనుచు ఇంటి పనులను పె తము ఏమరక 
చేయుచుండెడివాడు. 4 


sees లి రంది? యద స్‌ (3 
ane య. వ "అన! | మయ. వె "వెరాగ సము... చ ము డర 
aes నెకనాడు జననీ జనకులును, అన్నా "వదినలును వసులకు' 'కసవు 
తెమ్మని అడవికి పంపగా: అచ్చటు "పచ్చిగడ్డి కోయునపుడు' కడద్రేలు తెగి నెత్తురు 
కారజొచ్చినధి.. "అంత .వొతనికి ఢం నది ఈ లు పెనను, సంసార 
బంధముల యెడలను :రోత కలిగినది. aes Tela 
“తగు: 'బంధులా.తనకు' తల్జులును'ద తరద్రుబను ' 
“వగలబెట్టుచు' తిరుగు"వారే: గక నలత 
“అనుకొని లౌకిక బంధములను తెగకోసి హారినామగానము చేయుచు ఆయననే 
“కొలిచి జీవింతునని: యెంచి.తిరుమలకు.పొవు. యాత్రికుల 'గుంపుతో కలిస్‌, భజనలు 
చేయుచు: సంకీర్తనలు. పొడుచు, “పోయి . కొండలెక్కుట “ప్రారంభించెను. బారెడు 
పొద్దెక్కినది. వాడిమయూఖుని వేడి కిరణములాధాటికి తట్టుకొనలేని పసిబొలుడు అలసి 
సాలసి ఒక చల్లని చెట్టు ప న. మన పాదరక్షలు అస్లే వన. ఆకరి, 
బజాలినొందిన. అలమేల రగా పెద్ద ముత్తైదువ రు ప. ట్‌ ఏ యొద్దకేతెంచి అతని 
నూరడింపుచు, Fis 
“ఏమిటి కిట పడి యున్న వాడవు లేచి అడలక రమ్మన నా వ. 
బలుదవు 1న నడచి రాకడ, ఆకరి దప. లు, అ వలన అలసిన నాకు 
“కను ఎలు కానరావు మాయమ్మ, "అందుల... 
"కొక యుపాయముం బబు ని నాకు: న. 
"జనకుని కనజేయవమ్మ”. ce 
“లని ౨ అన్నమయ్య పలుకగా. ఆజినని బాలుని" కరుణించి ee మ 
పల “బాలక! ఇది సకల సొల్లగ్రామ. మయము నా 
౮ ఘనులకు నిది జెప్పుగాళ్ళ ప. జనదు- a oo 
కా పొచెప్పులు సడలించి వైచి? వ. 
కనుగొను కన్నుల కనవచు వరక Be We Ly 
విని "అన్నమయ్య. అట్టు. చేసెను. "అంత. నా హంత "మంతయు సాలగ్రామ 
మయముగ. తోచినది. “వాని: యందు = HF శ్రీమన్నారాయణుని" సర్వావతార మూర్తులు 
గోచరించినవి... ౧అంత...న్తాతడు... వానికి “భక్తితో = నమస్కరించెను: ''అలమేల్మంగమ్మ 
అన ్నమయ్యకు తాను వారితో:గలిసి భుజించిన (ప్రసాద- శేష భాగమును అందించినది. 


టా 


ఆ ప్రసాదమును భక్తియుక్షుడై స్వీకరించిన అన్నమయ్య తత్రభావమున పరమ 
సారన్వత పారీణుడగుచు ఆశువుగా ఆలమేల్మంగ సె ఒక శతకమును చెప్పెను. దాని 
యందలి ఒక పద్యము - 
యోగ్యత లేనికష్టుడ, నయోగ్యుడ నన్నిటు జూడ గర్భని 
ర్భాగ్యుడ, నీ కృపామతికి (ప్రాష్ణడ నోయలమేలు మంగ సా 
భాగ్యము నీ కృపాగరిమ |ప్రాప్యము కావు మటంచు సారెనీ 
భాగ్యవతీ శిరోమణిని |బిస్తుతి జేసెద వెంకకేశ్వరా” 8 
అట్లు అలమేల్మంగచే ఆశీస్సులను పొందిన అన్నమయ్య పాదరక్షలను అట 
వదలి ఎడారి యందలి విశేషములను తెలిసి కొనుచు, పోయెను. వేంకటాద్రి పె స్వామి 
_ పుష్కరిణిలో తానమాడి, స్వామిని దర్శించి సంకీర్తనలతో స్వామిని భజించెను. అతని 
గాత సౌలభ్యమునకు మెచ్చిన అర్చకులు అతనికి తీర్ధ శఠగో పాదులను అను|గహించిరి. 
నాటికి అన్నమయ్య ఎనిమిది వత్సరముల [ప్రాయము వాడు మాత్రమే. 
“ఈ రీతి నెనిమిది యేడుల పిన్న 
బాలుడయ్యును నిష్ట బని బూని యతడు” 9 
ఆ మరునాడు శనివారము. కొండలలో నున్న అనేక ల అవగావాన 
మొనర్చిన అన్నమయ్య | 


నది యెండ నారిడు నంతలో పలనె 

వితత వృత్తంబుల వేంకట పతికి 

శతకంబు కుతుకంబు సమకూర జేసీ నాడు 10 

ద్వాదశోర్ష్యపుండ్రములను ధరించి వేంకకేశ్వరుని దర్శింపబోవ కాలాతీత 

మై నందున ద్వారములు బంధింప బడి యుండెను. అప్పుడు అన్నమయ్య వేంకటేశ్వరునిపై 
క శతకము అనునొక్క శతకము జెప్పగా తాళములు వానియంతట అవియే ; 
ఏ: ఠరమూడ. పడ ద్వారములు తెరచుకొనెను. అంత అర ఎకుడరుదెంచి, అన్నమయ్యను 
జూచి, “భళి భళీ యని మెచ్చుకొని, ఆచెంత గల సకల దేవతా దర్శనముతో పాటు = 
శ్రీనివాసుని దర్శనమును చేయించెను, 

ఆ విధముగ అన్నమయ్య ప్రతినిత్యము స్వామిని సేవింపుచు, ఒక యరుగుపె 
కాలము గడుపుచుండెను. ఒకనాటి రాత్రి వేంకటేశ్వరుడు వారి భక్తి పరాయణచిత్తుడై న 
ఘన విష్టుడు అనెడ యతికి స ;ప్ప్నమున సాక్షాత్కరించి, అన్నమయ్యను గూరి స్తే ణప (| 
అతనికి పంచ సంస్కారములు చేయవలసినదిగా ఆనతిచ్చెను. 


() 


అంత నాయతి మరునాటి యుదయమే అన్నమయ్య ను కనుగొని శ్రీనివానుని 
యానతిమేరకు అన్నమయ్యకు పంచ సంస్కారములు గావించి వె ప్పవునిగ జేసె సెను. ఆటు 
పిమ్మట ఆయన అన్నమయ్యతో లిసి ఇతర వె ష్టవుల పంక్తిని ఇ భుజించి, తాను గాంచిన 
స్వప్నము గూర్చి అందరకు విశదీకరించెను. 

ఇట్లు కొన్ని దినములు గడచిన పమ్మట అన్నమయ్యను వెదకి కొనుచు అతని 
తల్లి లక్కమాంబ తిరుమలకు చేరుకొన్నది. అన్నమయ్యను కనుగొనిన యామె 
కొడుకును తాళ్ళపాకకు రమ్మని కోరగా అన్నమయ్య సమ్మతింపడయ్యెను అంతనొకనాటి 
రాత్రి నారాయణుడు అన్నమయ్యకు కలలో సాక్షాత్కరించి. 

“జనని వాక్యము [దోయ జనదు కుమార 
పోయి రమ్మనిన............. 1 

అన్నమయ్య మేల్కాంచి, అచ్యుతుని కొనియాడి (మొక్కుచు జననితో గూడి 
తాళ్ళపాకలోని తన నివాసమున కరిగను. ఎల జవ్యనమున నున్న తమ కొడుకును 
వివాహితునిగ చూడనెంచి. అతనిని వెంట నిడుకొని కులము వారిండ్లకు బోయి వారి 
యాడు బిడ్డలను ఇచ్చి పెండ్లి చేయుడని కోరిరి. కొని అన మయ్య దాసరి వలె “వారి 
హరీ” యని పాటలు బాడుకాను వాడనియు, అట్టి వానికి తాము యేగతి పడుచుల 
నిత్తుమనియు పలికిరి. అంత నారాయణుడే వారలకు స స్వప్నము లందగుపడి అన్నమయ్యకు 
మీ మీ పడుచుల నిచ్చి పెండ్లి చేయుడని యాన తిచ్చెనట. అప్పుడా యూరి వారు 
“అన్నన్నా” యని పశ్చాత్తాపపడి తిరుమలమ్మ, అక్కలమ్మ యనెడి పేరిటి కన్యలను 
ఇరువుర నిచ్చి ఆగమోక్త ప్రకారంబున వివావాములు జరిపించిరి. అటు పమ్మట కొంత 
కాలమునకు అహోబిలము నందలి ఆదివన్‌ శఠకోపయతి కడకేగి అన్నమయ్య సకల 
వేదాంత పఠనంబు చేసి ఆవెనుక రామాయణాది (గంథములు సేవించెను. రామాయణమును 
కీర్తనలు రూపమున పాడగా విని అచ్చెరువొందిన అచ్చటి వారందరు ఈతడు 
తుంబురుడో, నారదుడో కాకున్న మానవ మాళతుడు ఇట్టి మధురాలాపన చేయగలడా 
యని వేనోళ్ల గొనియాడిరి. ఈ వార్త టంగుటూరి ప్రభువగు సాళ్వ నరసింగ రాయఢను 
సూర్యవంశపు రాజు చెవుల సోకినది. ఆరాజు అన్నమయ్యను సకల మర్యాదలతో 
గౌరవించి తన పురమునకు రమ్మని (పార్దింప నాతని తోడం గలసి అన్నమయ్య 
టంగుటూరి కేగినట్టును, అన్నమయ్య ఆశీఃప్రభివముచే నరసింగరాయడు పెనుగొండ 
ప్రభువు అయ్యెననియు అన్నమాచార్య జీవిత.చరితమున వర్ణింప బడి యున్నది. 
అంత, నా పెనుగొండ (ప్రభువు అన్నమయ్యను తన కడకు es యనేక 
విధముల నాతనిని గారవించి, 


““సన్నుతండై.న- మీ. :సంకీర్తనములు -. 

సవిన నాకు. మిక్కిలి వ Be 

త... వినిపంచు.:. ...మనిని: నగ్గురుడు.. EE GR 

 దండెలు శృతి గావించి మ్లేలె న సంకీర్తనలు బాడెను. అంతట రాయలు అన్న మము 
సెక్కు. భంగుల కీర్తించి, అనేక్షన 'సత్కారములు వేడ్కగావించి "తన నగరికి సమీపముననే 
యొక మందిర. మందున. అన్నమయ్యను .ఉండజేసెను.. అనుదినము. వేంకళేశునిపె * హ్‌ 
సంకీర్తనములు వినుచుండెడి వాడటుఠరాయలు,:ఒకనాడు రాయలు అన్నమయ్యను. తగు 
రీతిని సత్కరించి, ఆతని. చేతః: శృంగార : సంక్షీర్తనలు :.బాడించుకొని.. వినెను. “అట్టి - 
సంక్తీర్తనలలో మేలు బంతి వంటిదైన “ఏమొకో. చిగురుబధరమున * అను కీర్తన బాడగా 
విని యారీడు చొక్కి న 
టా “తలయూచి యుద్‌; కవిత్వంబని వెచ్చ. 


అ 


జరా మ .పదరక క వేంకట. పతి మీద నుడువు :: 
“ఎఎ -పదముఠ రీతి-నాపె వొక్క పదము - Ch 
sa మ _చెప్పుమా యనపుడు లలత. స న. 
౫. నప్పళింపుచుమూసి హరివారీ యనుచు”: = మతి. ను. 
"వర్తి ముకుందుని గొనియాడు: వా జిహ్వానిను గొన్లియాడ- క తిరస్కరించి | 
రాజు. ఆ. కొలువు వీడి. పోదొడంగ రాజు మిక్కిలి కోపించి, 'భటులచే- అన్నమయ్యను పట్టి 
తెపి ఎంచి ' “మూరు రాయర గండొ అనుడి-సేరుగల సంకెల తగిలించి చెరసాలలో 
వేయించెను. “అప్పుడు. వారిక్తీర్తనాచార్యుడె న saan WT ET 
- “సంకెల రిడువేళ. జంపెడు వేళ -. 
'నంకిలి బుణదాత లాగెడు-వేళ - i స్ట 
వదలక వేంకలేశ సరుని. నామంబె.. EE ము స సఖ 
న్న ఎ విదలింప: గతిగాని వేజూండు లేదు. ra MAS TT ts 
అను నర్దములు. వచు నట్లు. సరగున. నొక్క. పురికీత్తనంచు చెప్పి వ ముకుందుని. .=. =. 
శరణు వకు చూచువారి. గుండెలు యుల్లన.శృ్ళంఖలలు ఘల్లున వీడీనవి..అంత. 
భటులు పరుగున పోయి. రాజుతో విన వనన. కానిరాజు: ఆ విషయమును. వి స 
క పాడగా క్రాల్లి' సంకెలలు ఎ వేతి రతర చెచె చ్చెర నూడి పడినవి. కను ర గాంచిన: 
రాయల గుండెలు అదిరినవి. మేను రుల్జుమన ఎది. వారి భక్తునిపాదములిపై వ్రాఠిశరణు. 


వ s+ 


8. 


వేడినాడు. అన్నమయ్యను అనేక విధముల ప్రస్తుతించి ష్మడసోపేత పదార్హములతో 
విందారగింప జేసీ, బంగరు పల్లకీ ఎక్కించి, పల్లకీ కొమ్మునొకదానిని భుజముపై 
నుంచుకొని స్వయముగ మూసెనట. అంత అన మయ్య సంతృప్షుడ పశ్చాత్తాపము 
కన్న మించిన శిక్ష లేదని రాయలకు తెలిపి, హితబోధ గావించి కొండల రాయని 
సేవార్దియై తిరుమలకేగి శేషాద్రి వాసుని పై శృంగార మంజరి యనెడి (గంధమును 
రచించి స్వామికి సమర్చించెను. 
“అడుచు6 బతక మా కన్నల జోల 
పాడగా నాడెల్ల బసి బిడ్డనెతి . 
నాకృష్ణమాచార్యునధ్యాత్మ వినుతి 
రాకలట్‌"న్నాళ్ళు విరక్తుండ బె తి 
జగతి నీ శృంగార సంకీర్తనముల . 
కగపడి మంచి [పాయపువాడనయితి 5 
అని వేంకటిశ్వరుడు అన్నమాచార్యుని కనుగొని పలికి గౌరవింపగా మధుర 
భక్తుడై న అన్నమయ్య “ఓ దేవా! నిన్ను గొనియాడ నేనెంతటి వాడను తండ్రొ యని 
పరి పరి విధముల (ప్రార్ధించి అంబుజోదరుని ఎంతగనో మెపీ ఎంచి ధన్యుడయ్యెను. 
అన్నమయ్యకు శ్రీనివాసుని ప్రభావము చేత సకల వాచా శుద్ది యుండెడిదట. 
నవ్వుచునై న దీవెనల నిచ్చినచో నిజముగ నష్టే జరిగెడివట.. ఆగ్రహించినచో నది శాపమే 
నటు. 
“జగతొపె సకల వాచా శుద్ధి గలిగి 
నగుచ్చువై నను దీవెనల నిచ్చెనేని 
లరిమీరలినిసి యొల్లమి దిష్టైనేని 
అల రెండు నెపుడు బత్యక్షమై జూపు” 16 
ఇట్టు తన వాచాశుద్రితో అన్నమయ్య కొన్ని మహిమలను చూపినట్టు అన్నమాచార్య 
చరిత్రలో గలదు. 
వానిలో జీడి మామిడి చెట్టోకటి అన్నమయ్య మహిమచే తియ్య మామిడి 
పండ్లను |పసాదించిట, కుమార్తెకు పెండ్లి చేయగోరిన [బావ్మాణునకు పిలిచి 
వలసినంత ధనమిచి ఎ ద్వాదశి కన్యకాధానమిచ్చుట మొదలె నవి కొన్ని గలవు. ఆయనను 
శరణు వేడి ఎందరో జనులు తమ యాపదలను తొలగించుకొన్నట్టు చిన తిరుమలా 
చార్యుడు వ్రాసినాడు. 


9 


అన్నమయ్య = పురంధర దాసుల బలిమి 
పాండురంగ విఠలుని కీర్తించి తరించిన పురందరదాసు అన్నమయ్యను దర్శించి 
అతనిని అనేక విధముల పాగడెనట. అన్నమయ్యను పురందరదాసు వెన్నునిగా భావింపగ 
అన్నమయ్య అతనని విఠలునిగా భావించి గౌరవించెనట. 
సంకీర్తనలు కాక అన్నమయ్య ఇతర రచనలు పెక్కులున్నట్టు తలియుచున ది, 
వానిలో అధిక భాగము (పస్తుతము అలభ్యములు. 
అన్నమాచార్యునకు శ్రీనివానుని కృప వలన నరనయాచార్యుడు, 
తిరుమలాచార్యుడు అను కుమారులు కలిగిరిం. వారును తం(డీవలెనే విద్యల నెల్ల బొంది 
కాంచనాంబరునిపై భక్తీ కలిమి పెంపాందగ (ప్రశస్తి గాంచిరి. 
అన్నమయ్య గురించి అతని కుమారుడై న పెద తిరుమలాచార్యుని నాలుగవ 
కుమారుడై న తిరువెంగళనాధుడు రచించిన “అష్టమహిషీ కళ్యాణము”న తాతగారి: 
అన్నమాచార్యుని గురించిన ప్రశస్తి ఇట్టున్నది. 
“వారి భక్తు డశ్వలాయన సూత్రధారి 
పరమ విద్యా సింధు పారంగతుండు 
వనజాత జాత సర్వ సురెం[ద్రముఖులు 
గనలేని వేంకట (గ్రావాధి నాధు 
పదములు కోభనాస్పదములౌతనదు 
పదములు బవ్వూదేశ పదములు జనుల 
గన జేసి పంచమాగమ సార్వభౌము 
డన (బ్రసెద్ధికి నెక్కి యఖిల విద్యలను 
నన ఎయాచార్యుండి యన దాళ్ళపాక 
యన్న మాచార్యుడాయత కీర్తి జెలగ” 17 
అట్లన మయ్య 
“శౌరి కథా నుధా సల్హాప గరిమ 
ధారుణి నెంతయు దనరారు చుండె” 
అని అన్నమాచార్యుని జీవిత చరిత్రము ముగింపబడెను. కాని ఈ గ్రంధము 
నందు అన మయ్య జనన కాలాదికములు గాన రావు. 
అన్నమయ్య (క్రీశ 1408 లో జన్మించి క్రి.శ. 1503లో పరమపదించినట్లు 
రాగిరేకుల మీది (వాతల వలన మ న. ఆయన జీవితమునకు సంబంధించిన 
శాననస్టమై న ఆధారములు ఇంతకు మించి కానరావు. 


10 


ఈ రాగిరేకులు అన్నమాచార్యుని రెండవ కుమారుడు పెద తిరుమలాచార్యుడు 
చెక్కించినవి. తండ్రిగారిచే రిచంపబడిన సంకీర్తనల నన్నింటిని ఆయన రాగిరెకులపై 
చెక్కించి తిరుమలలోని దేవస్థానమందలి ఒక అరయందు భద్రపరచెను. దానికే 
“సంకీర్తనా భాండాగారము” అనియు, “తాళ్ళపాకవారి అరె అనియు. పెర్గు. ఇది 
(ప్రస్తుతము స్వామి వారి హుండీకి ప్రక్కన గల రామానుజాచార్యుని సన్నిధికి ప్రక్కన 
గలదు. 

ఆ భాండాగారమున లభించిన రాగిరేకుల వలన అన్నమయ్య జననాదికములకు 
సంబంధించిన వివరములు తెలియును. 

“స్వస్తి శ్రీ జయాభ్యుదయ శక వర్షంబులు 1346 అగు నేటి (క్రోధి సంవత్సరమందు 
తాళ్ళపాక అన్నమాచార్యులు అవతరించిన పదారు యేండ్లకు తిరువేంగళ నాధుండు 
ప్రత్యక్షమై తేను అది మొదలు గాను శాలివాహన శక, వరుషంబులు 1424 అగు నేటి 
దుందుభి సంవత్సర ఫాల్గుణ బవుళ ౧౨ నిరుధానకు తిరువేంగళ నాధుని మీదను 
అంకితము గాను తాళ్ళపాక అన్నమాచార్యుడు విన్నపం చేసిన అధ్యాత్మ సంకీర్తనలు 
"అని మొదటి రేకు మీద గలదు. అస్టే “శృంగార సంకీర్తనలు” [ప్రారంభమందును 
గలదు. 18 

రోగి రేకులలోని oe బట్టి అన్నమయ్యకు 16వ యేట స్వామి 
ప్రత్యక్షమై నట్టు తెలియుచున్నది. శవెప్లవ మతము నందలి పన్నిద్దరాళ్వారులలో 
నొకరెన శ్రీ నమ్మాళ్వారును 16వ సం (ప్రజ్ఞా ధురంధరుడై దివ్య ప్రబంధ రచనకు 
కడంగినాడు. ఈతనికే “ఠకోపయతి అని పేరు 

అన్నమయ్య ఎనిమిదవ యేటనే ఇంటిపై రోసి తిరుమలకు చేరుకొనెను. కాని 
రాగిరేకులలో “16వ యేట స్వామి ప్రత్యక్షమై తేను” ఆనాటి నుండి సంకీర్తనా రచన 
కావించినట్టు [వ్రాయబడి యున్నది. దిని నిట్లు సమన్వయింప వచ్చును. అన్నమయ్య 
ద్విజుడు, ద్విజాడనగా రెండు జన్మములు గల వాడని యర్ధము. అనగా బాహ్మణుడని 
భావము. మాతృ గర్భమునుండి బయట పడినపుడొక జన్మము, ఉపనయనమై 
గురూపదేశమై న వెంటనే మరియొక జన్మమైన (బవ్య్మాచర్యము నుండి మరియొక 
పుట్టువును (ప్రాప్తించును. ఆ దినములలో ఎనిమిదవ యేటనే ఉపనయనము విధిగ 
జరిగెడీది. కనుక అన్నమయ్యకు ద్వితీయ జన్మము (ప్రాప్తింప చిన ఎనిమిదేండ్లకు 
స్వామి దర్శనము అభించినదని యూహింపదగును. వెరసి పదియారు వరముల 
(పాయముగ చెప్పుకొనవచ్చును. 


Ip 


అన్నమయ్య వంశము వారు నందవరీక స్మార్త బ్రాహ్మాణులు. ఈ నం 
లందరును పదియవ శతాద్దిమున కాశీనగరము నుండి ఆంధ్రదేశమునకు తరలి 
శుద్ధవె దిక [బ్రాహ్మణులు అని “చౌడేశ్వరీ బునోత్రయ. ల చెప్పబడినట్లు శ్రీ, ? 
రామసుబ ఎశర్మగారు (వాసినారు. 19 
నేటి కరూ ఎలు జిల్లాలో పాణ్యం, బనగానిపల్లై గామముల మధ్య 
“నందవరము” అను [గ్రామము రాజధానిగ జేసికొని నందుడను రాజు పాఠించుచు. 
అతనికి నిత్యము ఉషః కాలమున కాశీగంగలో స్నానమాచరించి తెల్లవారక మును 
స్థానమునకు చేరవలెనని పేరాస యుండెడిదట. దత్తాత్రేయ సిద్ధుని సహాయ 
పాదుకలు సంపాదించి ఒక సారంగ మార్గమున తన కోర్కెను తీర్ఫుకొను చు 
ఒకనాడు భార్య ఈ విషయమును కనిపెట్టి మారాము చేసి తానును కాశికి బోయి 1 
గంగలో స్నానము చేసినదట. కాని ఆయమ ఇంటికి దూరమగుటచే మంత ప్రభా 
పని చేయక పోవుట వలన రాజు అక్కడ స్నానము చేయుచున్న (బావ్మణ 
వేడుకొనగా వారతనిని తె ల్లవారక మునుపే నందవరమునకు పంపగలిగిరట. ఆ సందర్శ 
వారు కోరిన దేదె న ఇత్తునని రాజు వారికి వాగ్దానము చేసెనట. ఇది కాశిలో చాముండేశ. 
ఘట్టమున ఆదేవి సాక్షిగ జరిగినదట. కాలమమున కాశిలో కరవు సంభవింప? 
(బావ్మాణులు కొందరు నందవరమునకు వచ్చి రాజును సాయము కోరగా రాజు వ 
తప్పెనట. సాక్ష్యము చూపింపుడని కోరగా ఆ (బ్రాహ్మణులు ఛాముండేశ్వరిని వేడుకొ 
ఆమె రాజు వద్దకేతెంచి యదార్దము గుర్తు చేసి రాజుచే ఆ బ్రాహ్మాణులకు నందవ' 
[గ్రామమును ధారాదత్తము చేయించి, వారి |ప్రార్దనపె ఆదేవి అచ్చటనే స్టిరపడినద 
ఇట్టా (బ్రావ్మాణులు నందరాజు కారణమున రాబడిన వారగుటచే న 
వె దీకులనియు, నందవరమున నివసించుటచే నందవరీకులుగ పిలువబడుచున్నా 
అట్టి నందవరీక శాఖకు చెందిన వంశమే మన తాళ్ళపాక వారిది. = 
(బావ్మణులె.న ఆ వంశము వారు అన్నమయ్య కాలము నుండీ వ ప్తనురా నారు. 
(బాహ్మణ శాఖకు చెందిన అన్నమయ్య ఘన విష్ణుడు అనియెడి యతి వలన ప 
సంస్కారములు పొంది బె ష్టవుడాయెను. 
పంచ సంస్కారములుః- 
1 తాపము క చక్రాంకితము - సమాశ్రయణము 
2. పుండము కా తిరుమణి, శ్రీచ్చూర్దములు దిద్దుట 
3.  నామముకా ద్విజన్ముడు కనుక పునర్నామ కరణము 
4 మం[తముః- మం|తోపదేశము 


4 


5.  వెప్పవేప్రలకయజ్ఞము :- అర్భావిధి, పూజ 


రా=కాం ల 


ఈ యైదింటిని పంచ సంస్కారములందురు. ముద్రాధారణము అయిన 
పిమ్మట వెప్తన వృద్దులు ఆ వటువును బంతి నిడుకొని భుజింతురు. దీనికే తళివా 
నియమము అని పేరు. 
అన్నమయ్య వంశావళి 
నారాయణుడు 
విర్ధలుడు 
నారాయణుడు 
విర్ణలుడు 
నారాయణుడు _.. 
నారాయణ సూరి - లక్కమాంబ 
అన్నమాచార్యుడు 
1) నరసింహాచార్యుడు (నరసింగన్న) 2) పెద తిరుమలాచార్యుడు 


1.చినతిరుమలాచార్యుడు 2.అన్నయ్య 3. పెదతిరు 4.చినతిరువెంగళ 5.కోనేటి 
(తిరువెంగళప్ప) వెంగళనాధుడు నాధుడు  తిరువెంగళ 
(చిన్నన్న) నాధుడు 
పెద తిరుమలాచార్యుని కుమారులలో నాలుగవ వాడై న చిన్నన్న(చిన తిరువెంగళ 
నాధుడు) వంశ మీ క్రింది విధముగ నున్నట్లు శ్రీ, మానవల్లి రామకృష్ణ. కవి గారు 
తెలిసికొన న్న విషయము లిట్లున్నవని డా! వ ఆనందమూర్తిగారు తెలిపిరి. (21) 
చిన్నన్న 
వెంకటశయ్య అప్పయ్య 
సోమయ్య 
బుచ్చన్న 
పరుమాళ్ళయ్య 
రామయ్య 
పెరుమాళ య్య అప్పళాచార్య న 
వెంకట రమణయ్య 1 J 
సూర్యనారాయణయ్య 


14 


డు ప్రసిద్దిలోనున్న పలువురు తాళ్ళపాక వారు తాము చిన్నన్న వంశము 

నారమని ei sis చిన్నన్న సుప్రసిద్దుడు. 

అన్నమయ్య కుమారులలో పెద్ద వాడె న నరసింగన్న యను నాతడు నిరుపమాన 
కవిత్యము చెప్పినట్లు చిన్నన్న (వ్రాసిన “అష్ట మహి షీ కళ్యాణము” వలన తెలియుచున్నది. 
ఇతడు (క్రీ.శ. 1546 నాటికే దివ్యధామము నందినాడు. 

అన్నమయ్య ద్వితీయ కళత్రము అక్కలమ్మ. ఆమె యందు జన్మించిన ' 
కుమారుడే పెద తిరుమలాచార్యుడు. ఇతనికి తిరుమలమ్మ,నరసమ్మ అను ఇరువురు 
సోదరీమణులు. ఇతడు 1553 వరకు జీవించిన వాడు. . 
ఇతని పెద్దకుమారుడు చిన తిరుమలాచార్యుడు. అ్నమాచార్యుడే ఈతనికి (బహూ శ్రపదేశము 
గావించెను. ఇతడు 1495 [ప్రాంతముల జన్మించి యుండవచ్చును. అష్టభాషా కవి 
చక్రవర్తి యని ఇతనికి బిరుదము కలదు. చిన్నన్నగా ప్రసిద్ది గాంచిన వాడు పెద 
తిరుమలాచార్యుని నాల్గవ కుమారుడు. ఇతడు తన తాతగారె న ఆన ఎమార్యుల చరిత్రమును 
ద్విపదగా రిచంచెను. ఒక దినములో వేయి ద్విపదలు స్వామిని నుతించుచు వాసిన 
వా 

ఇట్లే వంశము వారందరును చిన్నన్న కాలము వరకును సంకీర్తనలు, ఇతర 
(గంధములు రచించినట్లు తెలియుచున్నది. 


అన న మయ 5S రచనలు 


అన్నమాచార్యుడు వె రాగ శృంగార సంకీర్తనలు ముప్పది రెండు వేలు చెప్పెనని 
అన్నమాచార్య చరిత్రము ద్విపదలో కలదు. (26) 

దినముకొక్క కీర్తనకు తక్కువ కాకుండ, తిరుమలలో స్వామి ప్రత్యక్షమైన 
పదునారవ యేట నుండి అన్నమయ్య దివ్యధామము నందు వరకు పదములు 
చు నాడట. 

“యోగ మార్గంబున నొక కొన్ని, బుధులు 

రాగిల శృంగార రస రీతి కొన్ని 

వె రాగ్య రచనతో వాసింపకొన్ని 

సారస నేత్రుపె సంకీర్తనములు 

ఏరసత్వమున దాళ సముఖముల్‌ గాగ 

పరమ మంత్రములు ముప్పది రెండు వేలు” (27) 

ఈ ముప్పది రెండు వేటు గాక అన్నమయ్య పన్నెండు పద్య శతకములు 


14 


రచించినట్లు తెలియుచున్నది. సకల భాషల యందును ప్రతి లేని నానా (పబంధము లును 
రచించినట్లున్నది. 

“ప్రవిమల ద్విపద ప్రబంధ రూపమున 

నవముగా రామాయణము, 'దివ్యభాష 

నా వెంకటాది మహాత్మ్యమంతయును 

గావించి, రుచుల శృంగార మంజరియు 

శతకముల్‌ పది రెండు సకల భాషలను 

ప్రతి లేని నానా ప్రబంధముల్‌ చేసి” (21) 

కాని ఈ [గ్రంధములలో శృంగార మంజరి దక్క ఇతరములు అనుపలభ్యములు. 
ఇది అన్నమయ్య కుమారుడై న పెద తిరుమలా చార్యుడు రాగిరేకులపై చెక్కించెను. 
ఇదయే తిరుమల తిరుపతి దేవస్థానము వారిచే 1935లో The Minor works of 
Thallapakam Poets" అను చరిట [ప్రకటింప బడినది. దీని పరిష్కర్త రావు బహాదుర్‌ 
చె, సితారాంరెడ్డి గారు. 

సంకీర్తన లక్షణ మను పేరిటి (గంధమును తన తాతగారె న అన పహాకార్యకు 
రచించినట్లు చిన్నన్న (వ్రాసెను. ఆది సంస్కృత (గంధము. దీనికి పె పెద తిరుమలాచార్వుడు 
వ్యాఖ్యానము రచించెను. కాని ఇది అనుపలభ్యము. ఈ సంస్కృత [గంధమునే చిన 
తిరుమలాచార్యుడు పద్య [గంధముగ ఆం్రీకరించెను. దీనిని తన తండియై న పెద 
తిరుమలాచార్యుని యనుమతితో తెనిగించినట్టు సంకీర్తన లక్షణమున చిన్నన్నయే 
చెపి ఎకొనెను. ఇదియు "The Minor works of Thallapakam Poets" అను 
(గంధమున తిరుమల తిరుపతి దేవస్థానము వారిచే 1935లో (పకటింపబడెను. 

“ధరలో తాళులపాక యన్నయ గురూత్తంసుండు సంకీర్తనా 

పరిశుద్దిన్‌ మును చేయ బూని తగ నుత్పాదించె( దల్లక్షణం 

బరుదై మించి సంస్కృతంబున గవీింద్రానంద సంధాయియ్లై. 

పరిపూర్జాఖిల శాస్త సమ్మతముగా భావజ్జతానౌననన్‌ొ 

“అలరు. దాళ్ళపాక యన్నయార్య సుతుండు 

తిరుమలార్యుడఖల దేశికుండు 

తత్సుతా(గజాండ ధర లోన జినతిమ్మ 

యాహ్వయుండ దండి యనుమతమున” 

“పరమామ్నాయ సమానమై వలయు మతె తామహ (గ్రంధమున్‌ 


]ర్‌ 


వరచాబూక్తి మదీయ పుణ్య జనక వ్యాఖ్యాతమున్‌ వేడ్కదా 
చరణాంభోరువాముల్‌ మదిందలచి సచ్చా(స్తజ్ఞాలిం పొందగా 

వరుసంచెప్పెద పద్యరూపమున దద్వాక్యాను సారంబుననొ (29) 
అన్నమాచార్యుడు (వాసినట్లు చెప్పబడుచున్న పన్నెండు శతకములలో రెండింటి 
._ పెర్టు .మ్మాతమే తెలియుచున్నది. వానిలో. నొకటి అన్నమయ్య తొలిసారిగ 


కొండలెక్కునపుడు అలమేల్మంగను (పస్తుతించుచు ఆపువుగా చెప్పిన “అలమేల్మంగా ౫ 


శతకము", మణీ యొకటి “ శ్రీ వేంకటేశ్వర శతకము”, 

“వితత వృత్తంబుల వేంకట పతికి 

శతకంబు కుతుకంబు సమకూర జేసి” (30) 

కాని ఈ రెండు (గంధములును ఒకకే కావచ్చునని శ్రీ వేటూరి ప్రభాకర 
శాస్త్రిగారు అభిప్రాయ పడిరి. అలమేల్మంగాంబికా శతకము నందలి యొక పద్యము 
నాధారముగా వారట్లు అభిప్రాయ పడినారు. ఆ పద్యమిది. 

“అమ్మకు దాళ్ళపాక ఘనుడన్నడు పద్యశతంబు జెపె గో 

కొమ్మని వా(క్రరిసూనముల గూరిమితో నలమేలు మంగకున్‌ 

నెమ్మది నీవు చేకొని యనేక యుగంబులు (బవ్మాకల్పముల్‌ 

సమ్ముద మంది వర్చిలుము జవ్వని లీలల వెంకటేశ్వరా (31) 

అని వేంకపేశ్వరాంకితముగ నుండుటయును, ప్రతి పద్యమునను 
అరిమేల శ్రంగాంబికా స్తుతి యుండుటచేతను, ఆ వేంకకేక ర శతకమే ఈ అలమేల శ్రంగాంబికా 
శతకమని కీ.శే. వేటూరి ప్రభాకర శాస్త్రీగారు భావించి యుండిరి. 

కాని _వారి కుమారులు శ్రీ. వేటూరి ఆనందమూర్తిగారు తద్చిన్నమైన 
అధి పాయమును వెలిబుచి ఎనారు.. 


“ఈ రెండును వేర్వేరు శతకములే. వాని భేదమల నిట్లు చూపవచ్చును” (32) 


1. అలమేలు మంగకు నాశు మార్గమున చెప్పిన శతకము అన్నమాచార్యుని తాలి 
రచనము. అది ఏ ఛందమున వ్రాయబడినదో తెలియదు. త్నమయ్య. ఎనిమిదేడుల 
వయసున కొండనెక్కుచు చెప్పినది. 


2. _ వెంకటేశ్వర శతకము మలిరచనము. వృత్త పద్యశతకము. అన్నమయ్య కొండపె 


స్నానము చసన పిమ్మట బట్టలు ఆరునంతలో చెపి నది. ఆ పద్య పఠనము వలననే 
మూసియున్న ఆలయ దా గరములు తమంత దొమఏ తెరచుకొనినవి. స్వామి యర్బన 


వేళ నీ శతకము నాతడు పరఠింపగా సా (మి మెడలోని ముత్యాలపేరు స్వామి పాదములపై 


పడునట్లు (ప్రసాదించెను. కనుక ఇదియును అలమేల్మంగాంబికా శతకమును ఒకటే 
_ గానేరవు (33) 
EF b 


అన్నమాచార్యుని సంకీర్తనలను శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ఆంధ్ర వేదమని 
పేర్కొనిరి (34) 

శ్రీ చెప్తన సాంప్రదాయమున ఆళ్వారులు రచించిన పాపరములకు (ద్రావిడ 
వేదమని పేరు. ఇవి నాలాయరమ్‌ అనగా నాలుగు వేలు. దీనికే పంచమాగమము అని 
పేరు ద్రావిడ ప్రబంధములలోవలె అన్నమయ్య కీర్తననలో భక్తీ, శరణాగతి, ప్రపత్తి 
(మొదలై నవి చోటు చేసికొన్నవి. అధ్యాత్మకీర్తనలతో పాటు శృంగార కీర్తనలు గూడ 
నుండుటచే వాని యందు నాయికా, నాయక భావము ఆత్మ పరమాత్మల సంయోగము 
. వలె స్పష్టమగుచున్నది. 

“శృత్సులె శా|స్త్రములె పురాణ కధ్దలె నుజ్ఞాన సారంబ్నులై 

యతిలో కాగమ వీధ్యులె వివిధ మంత్రార్హంబులె నీతులై 

కృతులె వేంకట శ లవల్లభు రతి|క్రీడారవాస్యంబులై 

నుత్తులై తాళుల “పాక యన ప్రయవచో నూత్న క్రియల్‌ చెన్నగున్‌ (35) 

ఖై ్నమాచార్యుని మనుమడై న చిన్నన్న చెప్పిన పద్యము. 

“ఎంత భక్తియున్నను, మరెంత పాండిత్యమున్నను ఒక్క వెంకటేశ్వరునిపై 
అసంక్తీర్ణములగు ఇన్ని భావ పరంపరలను సృప్టంపగల రాసిక్య మింకొకరికి లేదనుట 
నిర్వివాదమై న సత్యము” అని క్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మగారు తెలిపిరి (36) 

“ఈ శృంగార ee అభినయించుటకు తగినవి” అన్ని శ్రీ విస్సా 
అప్పారావు గారి అభిప్రాయము (37) 

మార్పులను చేర్చ్పులను సహింపని విధముగ అన్నమయ్య కవిత్వము విలసిల్లినది. 
ఆ పదములలో అన్నమయ్య అధికముగ పోషించినది భక్తి సహిత న. అది 
భగవ।ద్రతికీ సంబంధించినది. పార లౌకికమై నది. 

అధ్యాత్మిక రచనలలో సంఘ సంస్కరణాభిలాష గోచరించును. సాంఘిక 
_ దురాచార ఖండన, సర్వ మానవ సొ భ్రాతృత్వము, జీవేశ్వరుల అభేదము గోచరించును. 
హరిజనులకు ఆలయ ప్రవేశము కల్పించినవి ఆయన రచనలు. రాజులను, వారి 
_ నిరంకశత్వమును నిరసించినవి ఆయన పదములు. భూమీశులను సిరి చెలువుని 
- దాసులుగా మార్చినవి ఆయన సంకీర్తనలు. ఆయన వాడిన సామెతలు, లోకోక్తులు 
ఎనలేనివి. తెలుగు నుడీకాపు సొంపులు ఒంపులు వింత అందములను సంతరించుకొననవి. 
రాయలసీమ మాండలిక పదములు ఆయన సంకీర్తనలలో నర్తించినవి. 

అన్నమయ్య వాడీన రాగములు ఆయన కాలమునకే ఎక్కువగా పరిమితమై నవిగా 
తోచుచున్నవి. వానిలో కొన్నింటిని ఇప్పుడేయే పేర్తతో పీలచుచుండిరో తెలియదు. 


అన్నమయ్య గాని, ఆ వంశములోని ఇతర గాయకులు కవులు గాని తాళములను 
పేర్కొనలేదు. ఏ కీర్తనను ఏ రాగములో వారు పాడుకొనిరో (వ్రాసియున్నది కాని (రాగి 
'రేకులపై ) ఏ తాళములో ఏ గతిలో ఎట్టు పాడుకొన వలయునో వివరింపలేదు. వారు 
భక్తికి, రాగమునకు, భావమునకు మాత్రమే [ప్రాధాన్యము నిచ్చినట్టు తెలియుచున్నది. 
ఆ సంక్షీర్తనములను పరిశీలించిన వారికి ఎవర్షికైనను ఈ విషయము తేట పడగలదు. 
కాని అంత మాత్రమున ఆ సంకీర్తనలు అసంబద్దమై నవి గను, లయబద్ధము కానివిగను. 
తలంప పని లేదు. ఏ తాళములో పాడుకొన దలచిన ఆ తాళమునకు అందలి పదములు 
ఒదిగి నిలచును. భక్తి భావముతో పాడుకొను వారికి ఇట్టివి ఆటంకము కానేరవు. 

ఆధ్యాత్మిక రచనలు భక్తి వె రాగ్యములకు నిలయములు. శృంగార సంకీర్తనలు 
మధుర భక్తి పూరితములు. అవి అన్నియు ముక్తి మార్గ సోపానములును, 
మోక్త్షదాయకములును. 


18 


సంఖ్యా సూచి 


1, అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపదు. 


డ్రేన తిరుమలాచార్యుడు పుట.9 
2. అన్నమాచార్య జీవిత చరితము (ద్విపద) 

న తిరుమలాచార్యుడు పుట. 10 
3,4. అన్నమాచార్య జీవిత చరితము (ద్విపద) 

గిన తిరుమలాచార్యుడు పుట. 1 
5,6. అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపద) 

ఇన తిరుమలాచార్యుడు పుట. 16 
7. _ అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపద) 

[విన తిరుమలాచార్యుడు పుట 16 
8. అన్నమాచార్య చరిత పరిక కి 

వేటూరి ప్రభాకర శాస్త్రి 
9,10. అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపదు 


(విన తిరువులాశారు నడు పుట. 23,24 


11. అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపద) 
(వెన తిరుమలాచార్యుడూ) పుట. 29 
12. అన్నమాచార్య జీవిత చరితము (ద్విపద) 
అన తరుమలాచార్యుడు పుట. 32 
18. అన్నమాచార్య జీవిత చరితము (ద్విపదు 
గ్నిన తిరుమలాచార్యుడు పుట. 36 
14 అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపద) 
15,16. అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపద) 
(విన తిరుమలాచార్యుడ్ను పుట. 42 


భజన 2 


స 


వన్న స్ట 
$) 


PI 


తి] 


3) 


ప్రి 
3) 


3౨ 


వా 


17. అష్ట మహిషీ కళ్యాణము - తా. తిరువెంగళనాధుడు (చిన్నన్న) 


ద్విపద. తి.తి.దే. ప్రచురణ - ౩వ పుట. 


18. అన్నమాచార్యుల ఆధ్యాత్మకీర్తనలు మరియు 


అన్నమాచార్యుల శృంగార సంకీర్తనలు - తి.తి.దే. ప్రచురణ 1976, 1980 


19 


పుటలు .1 
19. శృంగార సంకీర్తనలు - పీఠిక - గౌరిపెద్దిరామ సుబ్బకర్మ పుట. 32 
20. Minor Works of Tallapakam Poets, 1.1.0. (ప్రచురణ అట్టు తరువాతి 


పుటలు. 
21. తాళ్ళపాక కవుల కృతులు - వివిధ సాహితీ ప్రక్రియలు 
డా! వేటూరి ఆనందమూర్తి పుట. 124 


22,23. అన్నమాచార్య జీవిత చరిత్రము - ద్విపద - చిన్నన్న - పుట. 45 
24. అన్నమాచార్య జీవిత చరిత్రము - ద్విపద - చిన్నన్న పుట. 48 
25. సంకీర్తన లక్షణము - చిన్నన్న - పద్య సంఖ్య 15.1627 

26. అన్నమాచార్య చరిత్రము - చిన్నన్న - (ద్విపద) పుట. 24 

27. అన్నమాచార్య చరిత్ర పీఠిక - కీ. శే! వేటూరి (ప్రభాకర శాస్త్రి 

28. తాళ్ళపాక కవుల సాహిత్యము - పరిశీలన 


డా! వేటూరి ఆనందమూర్తి పుట. 325 
29. తాళ్ళపాక కవులకృతులు - వివిధ సాహితీ ప్రక్రియలు 
డా! వేటూరి ఆనందమూర్తి పుట. 328 


౩30. అన్నమాచార్య చరిత్ర పీఠిక - కీ.శే వేటూరి ప్రభాకర శాస్తి పుట. 116 

31. సంకీర్తన లక్షణము - చిన్నన్న - పద్య సంఖ్య 12 

3౩2. శృంగార సంకీర్తనలు - 12వ సంపుటము - గౌరిపెద్ది రామసుబ్బశర్మ పరిక 
పుట. 59 

౩౩. క్షేతయ్య పద సాహిత్యము - పీఠిక పుట. 14, విస్సా అప్పారావు. 


శ్రీ తాళ్ళపాక అన్నమాదార్యుని 
శృంగార సంకీర్తనలు - మధుర భక్తి 


ది(తియ (పకరణము 


పద కవితలు - పు రో 


bes 


రములు 


85 
ర్‌ 


11. పద కవితలు - పుట్టు పూర్వోత్తరములు 

ఏ భాష యందైనను పద్యము కన్న ముందుగ పదమే ఉద్భవించు ననియు 
అదియే కవిత్వమునకు మూల మనియు విమర్శకుల యభిప్రాయము. ఈ విషయమును 
వివరించుచు డా! ఎస్‌. గంగప్ప గారిట్టు నుడివిరి. 

“పపంచం లోని ఏ సాహిత్యాన్ని పరిశీలించినా పద పద్య కవితల్లో పదకవిత్వమే 
ముందావిర్భవించిందన్న విషయం సర్వ (ప్రాచ్య పాశ్చాత్య విపశ్చిద్వర్యులూ 
అంగీకరించారు. (పాక్తన మానవుడు. సుఖ దుఖాది అనుభూతుల్ని పాందినపుడు 
తదనుగుణంగా ఆడి పాడుకోవడంలోనే ఈ పద కవిత పుట్టింది” (38) 


ఈ పదకవితావిరా ఎ్రవాని శీ గూరి న RS. Moulton పండితుని అభిప్రాయము 


ఉల్లేథఖించ తగ్గది. 'The Improvised lyrical song. communal or individual, 
౮ popular orartistic is probably the sumplest and most spontaneous 
form of lyric expression...The true song is primarily. The instructive 
out burst of emotion or emotional thought in language which by 
apiness of word and rythem. echoes suggests the. underlying 
emotion and melody of tune and harmony of stanza is adopted 
to such modulations of the singing voice as naturally distinguish 
emotional ufterence........ Thesongis therefore more than any other . 


lyric kind, a musical cry! (39) పద కవితావిర్భావమును గూర్చి Moulton 
పండితుని యభి[ప్రాయము ఇంకను ఇట్లున్నదని డ1ఎస్‌,. గంగప hy గారే ఇట్లు |వ్రాసిరి. 


“that the popular or the traditional bollad is FOLK POETRY, 
.e., poetry that has originated usually in oral form among ౮ 
homogeneous non-literary people. and has been handed down 


among them by word of mouth, is generally concended' (40). 


పద రచనకు గల పరిపూర్ణ స్వరూపమును గూర్చి డా! ఎస్‌. గంగప్ప గారు ఇట్లు 
వ్యాఖ్యానించిరి. 


“మన దేశములో చాల పాత పాటలు వేద సూక్తములు. మనుష్య జాతికే అవి 
మొదటి రచనలు, అని యూహింప వలసి యున్నది. వాటి గానమందు తాళము లేదు 
అన్నది మన మిక్కడ గమనింప వలసిన తత్త్యము.......నేటికిని తెలుగులో పరమ 
(ప్రాచీన పద్దతి యని చెప్పదగిన పల్లెపాటలు కపిలె పాటలు మొదలగునవి కొన్ని తాళ 
నియమము లేకుండనే పాడబడుచున్నవి. ఈ రాగ తాళములు రెంటిని కలిపి 
వృదయంగమము లెన భావములను వెలవరుచు భాషను అనుకరించుబయే పద 


Dee 


రచనకు పరిపూర్ణ స్వరూపము............... ” “మన పద్యము లన్నియు పదముల 
పరిణామములే అని భావించుటకు పెద్ద సూక్ష్మ దృష్టి అక్కర లేదు" అన్న రాళ్ళపల్లి 
అనంత కృష్ణ శర్మగారి మాటలు చక్కని నిదర్శనములు (41). 


పదాలు ([పాజ్బన్నయ కాలము నుండియే తెనుగున కలవని తెలియుచున్నది. 
సాధారణముగ అవి అజ్ఞాత కాల కర్తకములు. కర్భత్వమూ, కాలమూ స్పష్టముగ 
తెలిసినవి తాళ్ళపాక వారి పదములే అని చెప్పవచ్చును. ఇతర జానపదమురి వలెనే 
తాళ్ళపాక వారి రచనలలో వివిధ వస్తు విషయములు చోటు చేసికొననవి. ఈ 
పదములలో సంస్కృత కీర్తనలు కూడ కలవు. 


నన్నయకు పూర్వమే శాసనాదులలో తెనుగు భాష ఎడనెడ గోచరించినను, 
సీసము, మధ్యాక్కర, గీతాది దేశికవితా ఛందస్సులు అటనట పాడ సూపినను ఆదికవి 
యని నన్నయకు మా(త్రమే ప్రఖ్యాతి లభించినట్లు, అన్నమయ్య కన్న ముందుగనే 
వివిధ రూపములలో పద కవితలు తెలుగునాట ప్రచారములో నుండినను ఆయనకు 
మాత్రమే “పద కవితా పితామహుడు” అను బిరుదము లభించినది. అన్వర్హమై నది కూడ. 
ఆ సంకీర్తనలకు మాత్రమే మొదటి సారిగా కాలమూ కర్పత్వమూ లోక విదితము లౌ నవి. 


గద్య పద్య కవిత్వముల కన్న ముందుగ నుదృవించినది గేయమే. ఈ గేయము 
ఆడుచు పాడుకొన ఐడునది. కావున దీలో పదవిన్యాసము, రాగము, పాట (పలుకు 
అను మూడంశములున్నవి. ఈ మూడు విషయములు క్రమముగ నాట్య, సంగీత, 
పద్యములుగా మారినట్లు గా చెప్పవచ్చును. 

పద్యము లందలి భాగములకు పాదము అని పేరు. వీనినే చరణము లనియు 
వ్యవవారింతురు. అష్లే పదము లందరి భాగములకు పాదములని కాక చరణము అనియే 
వ్యవహారమున్నది. 

సాధారణముగ పదము మూడు భాగములుగ నుండును. అవి పల్లవి, అనుపల్లవి, 
చరణము అనునవి. పల్లవి ఒకటీ రెండు పాదములు కరిగి యుండును. అనుప ల్లవి ఒక 
పాదము లేదా రెండు పాదములు కలిగి యుండును. 


ఉదాహరణకు ఈ క్రింది కీర్తనలను పరిశీలింప వచ్చును. 
1. పల్లవిః జగదానందకారక - జయజానకీ (ప్రాణ నాయక బగ! 


అనుపల్లవిః గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర 
pres సురసేవ్య భవ్యదాయక్ష సదా సకల 1జగ॥ (42) 


* = అనై డే 


పల్రివిః ఎందరో మహానుభావులు - అందరికి వందనములు 1ఎందరో! 
అనుపల్లవిః చందురు వర్డుని యంద చందమును వృదయార 
విందమున 'జూచి (బ్రహ్మానంద మనుభవిచువారు _1ఎందరో1(43) 


x 2% 
పల్లవిః కనకన రుచిరా - కనక వసన నిన్ను 1కనకన! 
అనుపల్లవిః దినదినమును మనసున చనువున నిన్ను |కనకన! (44) 
%% % ఆ 


పల్లవిః తక్కువేమి మనకు - రాముండొక్కడుండు వరకు 1తక్కు! 
అనుపల్లవిః పక్కతోడుత భగవంతుడు మన 
చ(కధారియై చెంతనె యుండగ తక్కు! (45) 
% 2% 4 ౫. 


పల్లవిః రామా దయ జూడవె - భద్రాచల 


రామా నను (బోవవే | రామా! 
అనుపల్లవిః రామా దయజూచి రక్షించి మము నేలు 
రామా రణరంగ భీమా జగదభి [రామా (46) 
* ౫ సు జ 
పల్హవిః మొదలుండ గొనలకు మోచి నీళ్ళు వోయనేల [మొద 
అనుపల్లవిః ఎదలో నీవుండగా - ఇతరము లేల [మొద॥ (47) 
కో సీ సు సః 
పల్లవిః ఛీ ఛీ నరుల దేటి జీవనము [వీ © 
అనుపల్లవిః కాచుక శ్రీవారి నీవే కరుణింతు గాక 9 ఛి! (48) 
గ సు సు సు 
పల్లవిః ఆట వారి గూడి - తౌరా ( బొమ్మలాట) led! 
అనుపల్లవిః ఆటవారి గూడి - అన్నిచోట్ల బొమ్మ 
లాట లాడించగ - నథికుడు వె తివి 1 ఆటీ (49) 
శస * * 
పల్లవిః రూక్షలె మాడలై రువ్వలై తిరిగేని “౨. రూకల! 


అనుపల్లివిః దాకొని ఉన్నచోట తానుండ దదివో [రూకలె! (50) 


47 నుండి గల సంకీర్తనలు అన్నమాచార్యునివి. ఈయన పదములలో లేక 
సంకీర్తనలలో అనుపల్లవి అరుదుగా గోచరించును. మీరా బాయి పదములు అనుపల్లవి 
లేనివి. 


ఈ పదాని 1 గమనింతము. 
ప: TH నూ ప ఇ గా గాం ళా mr wn fh" 
చరణం1: ఇళ్ళు 3౪౮1౪ న గు చర్రట్టళి 


fheur ఇగ Huai) "ara Tf" 
చరణం సగ ప mg ffm mR 
ua aq Taq Ta "ary శ్లో (51) 


పెన చూపిన కీర్తనలలో చాల వరకు పల్లవి ఒక పాదముతోను, అనుపల్లవి రెండేసి 
పాదములతోను ఉండుట గమనార్లము. ఒండు రెండు తావులందు పల్లవి రెండు పాదము 
లుండుటయును గాంచవచ్చును. అనుపల్లవి ఒకే పాదముతో నున్నది “కనకన రుచిరా” 
అనే కీర్తన. 


చరణములు, (ప్రతి పదము లేక సంకీర్తనలలో రెండు నుండి ఐదు వరకు 
ఉండును. కాని మహాకవియై భక్ష్తాగ్రగణ్యుడె న జయదేవకవి విరచించిన గీత గోవిందము 
నందలి గీతములన్నియు అష్టపదులే. అన్నమయ్య పదాలలో కొన్ని అయిదు కన్న 
ఎక్కువ చరణములు కలవి. 


పల్లవి (ధృవమ్‌) మాధవే, మాకురు మానిని, మానమయే 

చరణం 1. వారి రభిసరతి - వవాతి మధు పవనే 

కిమపర మరిక సుఖం - సఖి భవనే [మాధవే! 
చరణం2. తాళఫలా దపి - గురుమతి విలసం 

కిము విఫలీకురుషే - కుచ కలశం [మాధవే! 
వరణందె. కతి న కధిత మిద - మనుపద మచిరం 

మా పరివార వారి - మతిశయ రుచిరం [1మాధవ! 
వరణండ&. కిమితి నిషేదసి - రోదసి వికలా 

విహసతి యువతి సఖా - తవ సకలా [మాధవే! 


చరణంరి. 


చరణంర6. 


చరణ్ణం7?. 


చరణం. 


es 
3G 
= 


చరణం. 


చరణం11. 


కీర్తనయు 


ఏలవి;ః 
య 


చరణం. 


మృదు నలినీ దళ - శీతల శయనే 


వారి మవలోకయ - సఫలయ నయనే  మాధవే! 
జనయసి మనసి - కిమితి గురు భేదమ్‌ 

శృణు మమ వచన - మనహిత ఖేదమ్‌ [మాధవే! 

హరి రుపయాతు, వదతు - బవు మధురమ్‌ 

కిమితి కరోషి వృదయ - మతి విధురమ్‌ ![మాధవే! 
శ్రీజయదేవ భణిత - మతి లలితమ్‌ 

సుఖయతు రసిక జనం - వారి చరితమ్‌ . _ 1మాధవే! (52) 


అయిదు కంకు అధిక చరణములు గల అన్నమయ్య కీర్తనలు కొని వ 
దశవిధా చరణం తన్న భవతి 

దశ విధావస్థార్దం తే తత్ర దశ 
స్థాపయిష్యామి వేదా నితి వ్యాజేన 

దీపితోయం మత్యదేవాః పురా . 

వ్యాపారోయ మేవం నచ తరుణ్యా 


రూప జలధాౌ కేళి రుచయే తత దశ 
జను సయ 


మారయిష్యామి కఠి మత మితి వ్యాజేన 

క్రూర కల్క్యవ తార కోపః పురా 

దీర వేంకట నగాదీశ ఏవం నఖలు 

భీరు ముర్వీం సంప్రీణయితు మాత 1ద4 (53 
ఈ సంకీర్తన యందు 11 చరణములుండుటయే గాక ఇది సంస్కృత 
నయి యుండుట గమనార్లము. 

సీతక పడుసు - దోసిటి పాల మగడు 

బాతి పడిన నగపడు నటెవీడు !సీతక! 
మూడు గాళ్ళ పెద్ద ముసలి సవులు గొన్న 

పొడి మేకల వాల పాశము 

వేడి జుజ్జీన తల్లి వేకటియై కన్న 


వాడు వీడు శిన్న వాడటే వీడు |సీతక! 
అనే జే 2% 2% 


చరణం7. రవ్వల సేతల ౮కాశి నయని 
కొవ్వున ముదము తెక్కోలుగని 
యివ్వల దిరు వేంకటుశుడై యున్నాడు 
గువ్వెక నిను జుట్టి గొనె గదె వీడు 1సీతక! (54) 
ఇది అచ్చ తెనుగన గల సప్త చరణ సహిత ఏల పదము. ఈ |క్రిందిది 
అన్నమాచార్యుని 24 చరణములు గల ఏల పదము. ఏల పదమును గూర్చి సంకీర్తన్స 
లక్షణమందు చిన తిరుమలాచార్యుడు ఇట్లు వివరించను 
“నాయకాహ్వాన పూర్వమై నయము గలిగి 
మ్లేచ్చ పరిభాష దగి రాగ మిళితమై న 
యేల పాట పదంబు నా నిల జౌలంగు 
మహిత నాయక సంబుద్ది మధ్యమగుచు” (55) 
అట్టి లక్షణములు గలిగిన ఈ క్రింది ఏల పాట సుప్రసిద్ద మైనది. 
విరహిణి అయిన నాయిక తపించి నాయకుని ఆహ్వానించుచున్నది. 
పల్లవిః మేడలెక్కి నిన్ను "జూచి - కూడేననే యాసతోడ 
వాడు దేరి వుస్సురందురా - వెంకటేశ 
యాడ నుంటి విందాకనురా [మెడలెక్కి! 
చరణం]. పిక్కటబిల్టు చన్నులపై - చొక్కపు నీ వుంగరము 
గక్కననే నద్దుకొందురా - వెంకటేశ 
అక్కవలె ము(దలంలురా -- శమడలెక్కి! 
kt % సూను 
చరణం24. ముమ్మాటికి నీ బాసలే - నమ్మివున్నదాన నేను 
కుమ్మరించరా నీ కరుణ - వెంకటేశ 
చిమ్మచీకలుల్ల బాయను. [మేడలెక్కి! (56) 
“పదమునకు రాగ తాళములు రెండును సమాన మూల (ద్రవ్యములు, 
పాల్కురికి సోమన కాలము నాటికే ఈ పేరు స్టీరపడినది. సామాన్య గేయమును నర్రము 
గల పదము శృంగార రస మయమై రాగ తాళ బద్దమై న రచనకు వాడుట సంగీత రసికుల.. 
సంప్రదాయమై నది. తుమ్మెద పదములు, (ప్రభాత పదములు మొదలగునవి పదములను 
పేరుతో నున్నవి. మువ వ గోపాల పదములు మున్నగునవి శృంగారాత్మకములు. 
తర్వాత కాలమున శృంగార రసాత్మకమై నదే పదమను పేర పిలువ బడినది”. (57) 


“తెలుగు పద సాహిత్యానికీ (క్రీశ 15వ శతాబ్ది వసంత కొధిదె, 232222222. 
పట్టుగొమ్మ తాళ్ళపాక అన్నమాచార్యుడు” (58) = [= డ్‌ 

తెనుగు కన్నడములలో పదమునే పాటగా వ్యవవారింతురు. కరు. చరణ 
మన్నది పాటలోని భాగమే. ప భూ 

“ప్రక్రియా వె విధ్య దృష్టితో చూచినపుడు తెనుగున ఇతిహాస పురాణ 
(ప్రబంధాదులు, నేత మహాత్మ్యాదులును పరాశ్రయ కవిత్వమునకు చెందినవి. వీని 
యందు కవితా వస్తువు నూహించు నవకాశము మిగుల స్వల్పము. వర్తనల యెడల, 
అలంకారముల పట్టున భావములకు తావుండు నేమో కాని వస్తువును మార్చు నవకాశ 
ముండదు. (59) . 

భావాత్మకములె, స్తుతి [ప్రాధాన్యము కలిగిన స్తోత, దండక, ఉదావారణ, రగడ, 
శతక, సంకీర్తనాదులు ఆత్మాశయ కవితా విభాగమునకు చెందినవి. వీనియందు వస్తువు 
కవిచే నెన్నుకొన బడును. 

పదమూడవ శతాబ్ది నాటికే పదములుగా వ్యవవారింపబడిన ఈ గేయ రచనలు 
పదునె దవ శతాబ్దము నాటికి అనగా తాళ్ళపాక కవుల కాలమునకు సంకీర్తనలుగా 
పేరాందినవి. వీరికి పూర్వము కృష్ణనూ చార్యుడు అను భక్తుడు వచన సంకీర్తనములను 
రచించెను. 

ఇట్టి వచన సంకీర్తనములను ముందుగా శె వ మతృప్రచారమునకే బసవేశ్వరుడు. 
అక్కమహాదేవి మొదలగు వారు రచించి ప్రచార మొనర్చిరి. అవి భక్తి తత్యమునకు 
పెన్నిధులు. అవి వచనములే యయ్యును భక్త్యావేశమున పాడుకొనుటకు అన్నువె నవి. 
ఈ వచనములను కన్నడిగులు భక్తి (పేరితులె విరివిగా పాడుకొని పరవశించిరి. (60) 

పదకొండవ శతాబ్దికి చెందిన భగవ(ద్రమానుజులు గద్య [త్రయ మనుపేర 
వచన సంకీర్తనలను రచించిరి. ఇవి కడుంగడు ప్రసిద్దమై నవి. అవి, శ్రీరంగ గద్య, 
శరణాగతి గద్య, వె కుంఠ గద్య అనునవి. కాని యవి సంస్కృతమున రచింపబడినవి ఇవి 
జన సామాన్యమునకు సులభ (గ్రావ్యాములు కావు. ఆ కారణముననే నయి యుండనోపు 
- “వెషప్టన మత ప్రచారార్హమై వెష్టవ మతాచార్యులు కొందరు ఛందో రహితములు 
సర్వజన సులభ (గావ్యాములు లైన వచనముల తెలుగున గూడ ఎలయించుటకు 
బ్రయత్నము చేసి యుందురు. అట్టి వారిలో శ్రీకృష్ణమాచార్యులొక్కరు” (61) 

ఈయన పదమూడు, పదునాలుగు శతాబ్బులకు చెందిన వాడు. ఈయన 
నాలుగు లక్షల వచనములు రచించెను. 

“కృష్ణమాచార్యులు చాతుర్తక్త వచనములు రచించెనట”. (62) 


~~ మి 


ఈ వచనములకే సంకీర్తనలనియు, వచనము అనియు, తాళగంధి చూర్ణము 
లనియు పేర్లు కలవు. . వీనికే తరువాతి కాలమున విన్నపములని పేరు వచ్చినట్టు 
వు 


తెలియుచున్నది. 


' తాళ్ళపాక అన్నమాచార్యుని పుత్రుడు పెద తిరుమలాచార్యుడు రచించిన 
“శ్రీ వేంకటేశ్వర వచనములకు” విన్నపములు ” అనియు సేరుండుట గమనింప 


దగును, 


పదము అన్న దానికి వేర్వేరు నిఘంటువులు ఈ విధముగ నిర్వచించినవి. 


1. శబ్ద రత్నాకరముకా 
యి 
2. లఘు శబ్బ్దార్హ దిపీకః 


తః సూర్యరాయాంధ్ర 
నిఘంటువు 

4.A Practical 50003141 

Dictionary - By Arthur 

Anthony Macdonnel 

(Sanskrit - Telugu) 


5. Apte Sanskrit-English 
Dictionary 


6. Theodoro Benfery 
Sanskrit - English Dictionary 


7. ౪.5. Abtes enlarged 
Edition (Dictionary) 

డి. ఆంధ వాచన ఎత్యము 
(కొ (టు శ్యామాశాగస్తీ 

9. సంగీత శబ్దార్ణ చంద్రిక 
అరిబరాల సత్యనారాయణ 
మూర్తి, విజయవాడ 1954 


పాదము, పద్యచరణము, వాక్యము, పాట, శబ్దము, 
వేద పద విబాగము. తీ 
పాదము, అడుగు, పద్యపాదము, లేక పద్య 
చరణము, వాక్యము, శబ్దము, పాట, గీతి భేదము. 
గధ Quarter 

Quarter verse word, readng of 
veda in which the words are given 


seperately irrespective of the rules 
of Sandhi 


Padam- విరచిత పదం -Aqudarter line 
of a stanza, verse-verse -Kkavitha, 
Padyam Kavyam-Slokam 


Charanam ,Padam ఛందోబద్దమ్‌, శోక 
పద్యరచన. 

Ua= A vere, A kind of reading 
Veda without applying the rules of 


 sandhi. 


రజ A fourth Part of a Stanza. 


పదము - పద్య పాదము, చరణము 
(వాక్యము, పాట అని కొందరు) 
పదముః నాయికా నాయక లక్షణములు 
కలిగి శ సృంగార రస (ప్రధానమై నట్ట 
సంగీత రచనలకు పదములని పేరు. 


30 


ఇందు పల్లవి, అనుపల్లవి చరణములను విభాగములు గలిగి యుండును. దీనిలోని 
సంగీతము యొక్క నడక నెమ్మదిగను, ఆకర్షణీయముగను ఉండును. సాహిత్యము, 
పాండితీ ప్రతిభ గలిగి గంభీరమై న వేదాంతార్హము యిమిడి వుండును. పదములు 
రచించిన వారిలో ప్రముఖుడు క్షేతయ్య. 
(క్రియా, కారక క్రియలచే ధె ర్యశెర్యాదులను జెప్పబడు నట్టి పబంధములోని 
= ఆరు అంగములలో మూడవ దానికి గల పేరు. 


౨1 


శ్రి తాళ్ళపాక అన్నవాచార్యుని 
శృంగార సంకీర్తనలు - మధుర భక్తి, 


తృతీయ ప్రకరణము 


రసవిచారము - రస సంఖ్య ' 


రస విభాగము - రస సంఖ్య 

రసమును గూర్చి మొదట చెప్పినవాడు భరతుడు. (బ్రహ్మ దేవుడు చతుర్యేదముల 
నుండి వివిధ వస్తువులను చేర్చి నాట్యమును సృష్టంచెనని భరతుడు చెప్పెను. 

జ[గ్రాహ పాఠ్యం బుగ్వేదా తృామభ్యోగీత మేవచ | 

యజార్వేదా దభినయాన్‌ రసా నాధర్వణాదపి || (1) 

అనగా బుగ్వేదము నుండి పాఠ్యమును,. సామవేదము నుండి గీతములను, 
యజుర్వేదము నుండి అభినయమును, అధర్వణ వేదము నుండి రసములను గ్రహించి 
నట్లు తెలియచున్నది. 
సహృదయుల హృదయమున నున్న స్థాయియే రసము. ఈ విషయమే దశరూపకమున నిట్లు 
చెప్పబడినది. 

"*విభావై రనుభావైశ్చ సాత్మికె రజ్జాభిచారిభిః 

ఆనీయ మానః స్యాదుత్వం స్థాయీ భావోరసః స్మృతః | (2) 
విభావానుభావ వ్యభిచారి భావములచే నాస్వాద్యమాన మగు స్థాయీ భావము రసము అని 
దీని భావము. 

”విభావాను భావ వ్యభిచారి సంయోగా ద్రస నిష్పత్తిః రు 

ఆని భరతుడు నిర్వచించినాడు. 

స్థాయి యనగా స్ఞరముగ నిల్చునది. ఎన్ని యాఘాతములు వచ్చినను, చలింపక 
స్థిరముగ నుండు భావము స్థాయీ భావము. 

సముద్రమున మధుర జలములు గల నదులెన్నిగలిసినను సముద్రమందలి క్షార 
గుణము ఇసుమంత యైనను తగ్గదు. అట్లే తనలో నెన్ని సంచారి భావములు కలిసినను 
వానిని మించనీయక తానే స్థిరముగ నిల్చు భావమే స్థాయీ భావము. 


గరిమ నదులెన్ని గలసిన గప్పుకొనుచు 

జలధి గనుపట్టు రీతి, సంచారి భావ 

సంచయములెౌన్ని గలసిన మించనీక, 
35 


తాన కనుపట్టు భావంబు స్థాయి దలప, (4) 

మనో వికారమే భావము.””* వికారో మానసో భావః. 

““నిర్వికారాత్మకే చిత్తే భావః ప్రధమ విక్రియాః '. 

ఎట్టి వికారములు లెని చిత్తమున మొదటి వికారము భావము అనబడును. 
““భావయతి జ్ఞాపయతి హృదయ గతిమితి భావః (5) 

“హృదయ గతమును తెలుపునది భావము” అని వ్యుత్పత్తి. CE 

కనుక స్థాయీ భావమనగా చిరస్థాయిగా (రసస్ఫూర్తి కలుగు వరకు) 

సహృదయుల హృదయములనుండు భావము. 
అందువలన నిట్టి స్టా యో భావేమునే రసమనొ చెప్పవచ్చును. 


జగత్తునకు ప్రధాన సారభూత మేది కలదో దేనిని యోగులు రుచ్య మానములుగ 
తలతురో దేనిని సాక్రాత్స్కరించుకొని శాశ్వతానంద మను భవింతురో ఆ పరమాత్మయే రసపదమున 
కర్ణము. ఆలంకారికు లిట్టి యుభయార్థము గల రసపదమును (గ్రహించి దీనిని కావ్యమున 
వ్యవహరించిరి. కావుననే కావ్యానందము బ్రహ్మానంద సహోదరమని నుడివిరి. 


ఇట్టి రసమును కావ్యము నందలి నాయకాదుల వర్హనచే వారి రూపమును. 
ఊహించుకొనియో, దృశ్యకావ్యమైనచో నాయకానురూపులగు నటులను ప్రత్యక్షము గ గాంచియో 
వారితో తాదాత్యము నందియో వారనుభవించు నట్టి ఆయా రసములను సామా జికుడు లేక 
ప్రేక్షకుడు ఆస్వాదించును. ఒక రకముగ తానే నాయకుడై ఆ రసమునందలి చమత్కారమును 
తానేపొంది యానందించును. 


ఇట్టి రసము పలు విధములని ఆలంకారికులు నుడివిరి. వౌరి దృష్టిలో రసములు , 
తొమ్మిది. కాని భరతుడు ఎనిమిది రసములనే పేర్కొనెను. ఈవిషయమున లాక్షణికులు 
అనేకులు అనేక విధముల అభిప్రాయములను వెలిబుచ్చిరి. వీరిలో న ఆ 


దగిన భరతుడు. 


శృంగార హాస్యకరుణాః రౌ ద్ర వీరభాయానకాః 

భీభత్సా ధృుత సంజ్ఞాచే త్యష్టా నాట్యేరసాః స్మృతాః 

ఎతేహ్యప్పా రసాః ప్రోక్తా ద్రుహిణేన మహాత్మనః (7) 
36 


వీనికి స్థాయీ భావము లివి. 
రతిర్హాసశ్చశొకశ్చ క్రొధొత్సాప నూ భయం తధా 


జుగుస్సా విస్మయశ్చేతి స్థాయీ భావాః ప్రకీర్తితాః || (8) 


ం 
e 


, చాలా కాలము వరకు పండితులు రసములు ఎనిమిది అనియే భావించుచు వచ్చిరి, 


శాకుంతలాది మహాకావ్యకర్తయైన కాళిదాసు ““విక్రమోర్వశీయము న నిట్లనెను. 
“మునినా భారతేన యః ప్రయోగో || 
భవతీత్యష్టరసా శ్రయోనియుక్తః ' (9) 
వరరుచి యను నాతడును “ఉభయాభిసారికా' (గ్రంధమున “షటిస్టానాని 


గతిద్యయమ్‌ అష్టా రసాః "అని ఆష్ట రసములనే చెప్పెను. దండియు ఎనిమిది క 
పేర్కొనెను. ఈవిషయమును గూర్చి డా!! రాఘవన్‌ గారు ఇట్లు వ్రాసిరి. 


"Onthe side of theorists, the writerson Poetics, Rasas were only 
eight upto the time of DANDI who briefly described and illustrates only 
the eight Rasas", (10) 


భరతుడు శాంతమును రసముగా అంగీకరింప లేదు. అసలు శాంతమును గూర్చి 
ప్రస్తావించనే లెదు. 

కాని తర్వాతివారు శ శాంతమును గూడ చేర్చి రస ములు తొమ్మిది యనిరి, ముమ్మటుడు, 
ఆనంద వర్ధనుడు, అభినవ గుప్తుడు మొదలగు వారు ఈ వాదమును పతిపాదించిరి. 


పూర్వికులలో శాంతముతో కలిసి రసములు తొమ్మిదియని ఒప్పుకొన్నవాడు వాసుకి యను 
నాతడు, 


రజస్తమో విహీనాత్తు సత్యవతాత్‌ సచిత్తతః 
మనాగ స్పృష్ట బాహ్యర్థాత్‌ శాంతోరస ఇతీ రితః | (11) 


ఇట్లే కోహలుడును ఆభిప్రాయడెనట. ప్రసిద్ధిగాంచిన అలం౦కారికులలో 
నవరసములను ప్రతిపాదించిన వాడు ఉద్భటుడు. నాట్యశాస్త్ర వ్యాఖ్యాతలలో ప్ర” గుడీతడు. 
నాట్య శాస్త్రము నందే నవరస నిర్దేశక ప్రాయమైన పాఠమున్నదని చెప్పెను. 


37 


““భీభత్సాధ్యుత శాంతాశ్చనవ నాట్యే రసాః స్కృతాః (12) 

కాని ఈపాఠమును ఉదృటుడే మార్చియుండ వచ్చునని కొందరి యభిప్రాయము. 
ఆనంద వర్ధనుడు, భట్టలోలుడు ఈ కొవకు చెందినవారే. 

అభినవ గుప్తాచార్యుడు నవరస వాదులలో ప్రముఖుడని చెప్పవచ్చును. విద్యానాధ, 
జగన్నాధులును వారి ననుసరించినవారే. 

ఇదియిట్లు౦డ రుద్రటుడు రసములలో ప్రేయస్సు అను దానిని జేర్చి దశ రసములను 
నుడివెను. దానికి స్నేహమును స్థాయీ భావముగ పేర్కొనెను. 

స్నేహ ప్రకృతిః ప్రేయాన్‌ సంగత శీలార్థనాయకో భవతి 


స్నేహస్తు సాహచర్యాత్‌ ప్రకృతే రుపచార సంబంధాత్‌. (13) 
అటు పిమ్మట ““ భక్తి, వాత్సల్యము, ప్రీతి, స్నేహము, శ్రద్ధ, మృగయ మొదలగున 
వెన్నియో ఇతర రసములు క్రమముగ బయలు దేరినవి.'" (14) 


చివరకు వ్యభిచారీ భావములలో ఒక్కొక్కటియు రసములుగా వ్యవహరింపబడు 
నట్టిస్థితికి వచ్చెను. ఈ సందర్భమున “' అనంతావైరసః” అన్నట్రైనదని శ్రీమాన్‌ చలమ ౦చర్లరంగా 
చార్యులుగారు నుడివిరి. (15) 

నాట్యమున రసము తెనిమిది యనియేగదా భరతుని యభిప్రాయము. దానికి 
ఆలంకారికులు కారణము నిట్లు చెప్పిరి. నాట్యము లేక నాటకమున నటుడు ఆభినయి ౦చుటకు 
వీలులేనిది శాంతము. శాంత రసము శమసాధ్యమగుట వలన అది నటుని యందు 
సంభవింపదు అని కొందరి యభిప్రాయము. 

కొని అభినవ గుప్తుడు “రసము రస నిష్టము కాదు. అది సామాజిక నిష్టము. కనుక 
శాంతము గూడ రసముగ నుండ వచ్చును” అని వివరించెను. 

దానికి సరిపోవు నట్లుగ సంగీత రత్నాకరమున నిట్లు చెప్పబడినది. 

అప్పావేవ రసానాట్యే ఇతికేచి దయాచుదన్‌ 

తదచారు యత: కించి న్నరసం స్వదతే నట: (17) 

నాట్యుమున ఎనిమిది రసములే యుండునని కొందరనిరి. ఎందుకనగా రసము 
నటనిష్టము కాదు. నటుడు రసాస్వాదకుడు కాదు. 

బౌద్ధ జైన కవులు ఐదవ శతాబ్దముననే శాంతమును అంగిరసముగ అంగీకరించిరి. 
కొందరు శాంతమును దయా వీరముగ అంతర్భవింప జేసిరి. 

కాని భరతుడు శాంతమును రసముగ నిర్దేశింప లేదు. కావున అది రసము కాదని 
కొందరి మతము. కావ్య చుందైనను అధికారిక రసము గా కాక ప్రాసంగిక రసముగా మాత్రమె 

38 


గ్రాహ్యమనికొందరు. తుదకి కావ్యమునను నాటకమునను గూడ ఆంగిరసరముగా గ్రాహ్యమేనని 
అభినవ గుప్తాదులు సిద్ధాంతీకరించిరి. 


ఇట్టి శాంత రసమునకు శమము స్థాయీ భావము. ఈ రెడును పర్యాయ పదములే 
యగుట జేసి ఇది చెల్ల నేరదని కొందరనిరి. రుద్రటుడు సమ్య జ్ఞానమే స్థాయీ భావ మనెను. 
కొని ఇదియును పర్యాయ పదమే. 


ఆనంద వర్ణనుడు తృష్టాక్షయ సుఖమే స్థాయీ బోను నెన్ను 


హేమ చంద్రుడును ఈ భావమునే ప్రకటించెను. భోజుడు “ధృతి” శాంతమునకు 
స్థాయీ భావమనును. కొదరు నిర్వేదము స్థాయీ భావ మనిరి. కాని తత్త జ్ఞానము వలన 
కలిగిన నిర్వేదమే శాంతమునకు స్థాయి. అసలు శాంతమే ప్రధాన రసమని ఆనంద వర్ధన 
అభినవ గుప్తుల సిద్ధాంతమయినట్లు కొందజ్‌ వ్రాతల వలన తెలియుచున్నది. అభినవ 
గుప్తుని గురువగు భట్టతాతుడు ఇదే అభిప్రాయమును దెలిపినట్లు కాణీ పండితుడు తన 
INTRODUCTION TO SAHITYA DARPANA లో వ్రాసినాడు. 


We know that Bhattatouta was the Guru of Abhinava Gupta and 
that he wrote a work called "KAVYAKOUTHUKA" on which Abhinava 
Gupta wrote a vivarana. One of his doctrines was that SANTA was at 


the Head of all rasas as it led on Moksha. 

ఇది యిట్లుండ రుద్రటుడు దశమ రసము నొక దానిని ప్రతి పాదించెను. అదియే 
ప్రేయో రసము. స్నేహ ప్రకృతి ప్రేయాన్‌ అను దానికి స్నేహము స్థాయీ భావముగా 
పేర్కొనెను. మరియు “అన్యోన్యం ప్రతి సహృద్యా రక్ట్వివహరోయం౦ మతళస్తత్రి” అనియు 
చెప 


c 


ను 


ష్‌ 


భరతుడు ఆయా రసముల నెట్లు ఉచ్చరింప వలయునో చెప్పుచు వాత్సల్యమును 
'పేర్కొనెను. దీనిని చూచి సాహిత్య దర్పణ కారుడు “ అథమునీంద్ర సమ్మత: వత్సలో రసః” 
అని ఆరంభించి దానికి స్థాయీ భావముగ వాత్సల్యమును జెప్పెను. పుతృ భ్రాతాదులు 
-ఆలంబనములు. వారి చేష్టలు, ప్రవర్తన ఉద్దీపనములు. ఆలింగనాదులు అను భావములు. 
హర్దాదులు వ్యభిచారి భావములు. 


ఈ ప్రేయ వాత్సల్య రసములు లైంగికములు కావు అని పై వివరణము వలన 
తెలియు చున్నది. దీనినే ప్రొఫెసర్‌ వి. రాఘవన్‌ గారు ఇట్లు చెప్పిరి. 


39 


"close on the foot steps of Santa an aspect of love called preya or 
Vatsalya covering cases of non-sexual love like that between Parents 
and Children, Elders and Youngsters. became a Rasa. 


The olden preya of BHAMAH and DANDIN as speech expressive 
of Non-Sexual love developed into new Rasa. 


DANDIN says that this preya is very closely related to Srinagara 


but is distinct. Since Prithi is the basis of the former whereas Rathi is the™ 


Sthayi of Sringara. (18) 


ఇవియే కాక ఇంకను ఇతర రసములు మరి కొన్ని చెప్పబడినవి. ఆవి లె గౌల్య, " 


మృగయ, అక్ష రసములు. లౌల్యము హాస, రతి మొదలైన వానియం దంతర్భవించునని 
అభినవ గుప్తుడు పేర్కొనెను. 


ధనంజయుడు ప్రీతి, భక్తి అను మరి రెంటిని ప్రతి పాదించెను. వానికి తోడుగా పెన 


దా 


పేర్కొనిన మృగయ, అక్ష రసములను ధనంజయుడు చెప్పెను. సుఖ, దు:ఖ, వ్యసన, 
ఉదాత్త, ఉద్దత మొదలైన వెన్నియో కాలాంతరమున చేరినివి. ఈసంఖ్య దాదాపుపదమూడుకు 
చేరు కొనినది. 


భవభూతి “కరుణ రసమే అన్ని రసములకు ప్రకృతి" యని చెప్పెను. 

“ ఎకో రస: కరుణ ఏవ నిమిత్త భేదా 

దిన్న: పృథక్పృథ గివాశ్రయతే వివర్తాన్‌ 

వర్త బుద్చుద తరంగ మయాన్‌ వికారాన్‌ 

నంభోయధా సలిల మేవహితత్సమస్తమ్‌ (19) 


అనగా కరుణ రసము మాత్రమే నిమిత్త భేదముచే శృంగారాది రసరూపములను 
బోధించున్నదని యాతని భావము. 


మొత్తము పై లోకమున నిప్పుడు నవరసము లనియే రస సంఖ్య నిర్భారింప బడి 
యున్నది. 


భక్తి రసము - సంక్షిప్త చర్చ 


భక్తిని రసముగా అంగీకరించి అదియే నిజమైన రస మనియు. ఇతరములు రసములు 
40 


wt 


జి 


Whom. 


i 


కానేరవనియు వాదించి నిరూపించిన వారును కలరు. 


అసలు భక్తి రసమగునా లేదా అని చర్చించిన వారిలో ప్రథముడు ధనంజయుడు. 
ఇతడు దశరూపకమున భక్తి కేవలము భావమే కాని రసము కాదని వివరించెను. భక్తి ప్రీతి 
మొదలైనవి భావములే యనియు, అవి హడ్డోత్సాహోదులలోనే అంతర్భవించుననియు, 
ఆందువలన వానిని ప్రత్యేక రసములుగ పేర్కొన లేదనియు నొక్కి చెప్పెను. 

అభినవ గుప్తుడును, ముమ్మటుడును, హేమ చంద్రుడును భక్తి రసము గాదని 
క్రొసి పుచ్చిరి. 

ముమ్మటుడు కావ్య ప్రకాశమున “రతిర్దేవాదివిషయావ్యభిచారీ త ధాంజిత: 
భావ ప్రోక్త: 

అని దేవాది విషయక రతి భావమే కాని రసమే కాదని నిరాకరించెను. 

“ ఉజ్వల నీలమణి” కర్త యగు రూపగోస్వామి యను నాతడు భక్తిని రసముగ 
పేర్కొనిన వారిలో ప్రథముడు. ఇతడు భరతుడు చెప్పిన అష్ట రసములతో పాటు శాంత, 
వాత్సల్య, ప్రేమ, భక్తి యను వానిని అంగీకరించెను. 

ప్రేమను గూర్చి బాగుగ వివరించిన వాడీతడే. ప్రేమను అంగీరసముగను, శృంగార 
మును అంగరసముగను పేర్కొనిన వాడును ఈతడే. చిత్త ద్రవమును స్థాయి భావముగనీతడే 
వచించెను. భక్తిని రసముగా నంగీకరించుటయే గాక నిరూపించుటకు పూనుకొని కృతకృత్యు 
డైనవాడు మధు సూదన సరస్వతి యను కవి వరేణ్యుడు. జన్మత: అద్వైతియైనను కృష్ణ భక్తిని 
సమర్థించినవాడు. ఈ విషయ మీ క్రింది శ్లోకమును గమనించిన తెలియును. 

“ధ్యానాభ్యాస వశీకృతేన మనసా యన్నిర్గుణం నిషఫ్కియం 

జ్యోతి: కించన యోగినోయది సరం పశ్యంతి పశ్యంతుతే 

అస్మాకం తు తదేవలోచన చమత్కారాయ భూయాచ్చిరం 

కాలిందీ పులి నేషు సునర మహో నీలం మహోధావతి' _. (20) 


మధుసూదన సరస్వతి భక్తిని రసముగ ప్రతిపాదించి నిరూపించిన గ్రంధము 


- “భగవద్భక్తి రసాయనము” అను గ్రంధము. 


““నవరసమిళితం వా కేవలం వాపుమర్ధమ్‌ 
పరమ మిహై మకున్దే భక్తి యోగం వదన్తి' (21) 


41 


ఆని ఆ [గ్రంథ ప్రారంభమున మధుసూదన సరస్వతి చెప్పెను. ముకుందుని విషయ 
నట్టి నవరస మిళితమైనది గాని కేవలమైనదిగాని యగు పురుష్టామునే భక్తి యోగముగా 
థు కు 


చున్నాను అని శ్లోకార్థము. 


ఇ 


. 


ల్ల! 


“ఇతడు భక్తిని జ్ఞానము నందు అంతర్భవింప చేయుట తగదని చెప్పినాడు. మానవ 
హుదయములలో నుండు భేదములచే కొందరు జ్ఞానమును, కొందరు భక్తిని ఆశ్రయింతురు. 


జ 


స్పిర చిత్తమున నిర్వేద సాధన మొనర్చిన వారు జ్ఞాన మార్గమును అవలంభింతురు. [ద్రుత 


ణా 


చిత్తు లైనవారు భగవత్కధాశ్రవణము, భాగవత ధర్మ శ్రద్ధ కలిగి భక్తి నాశ్రయింతురనియు 
వేచించినాడు ''. (22) అని తిప్పాభట్ల రామ కృష్ణ మూర్తి గారు వ్రాసినారు. 


నై 


భక్తిని మధుసూదన సరస్వతి ఇట్లు నిర్వచించినాడు. 

““ధృతస్య భగవద్దర్మోద్దారా వాహిక తాంగతా 

సర్వేశో మనసోవృత్తిరృక్తి రిత్యభిధీయతే'' (23) 

భగవద్గుణము వలన ద్రవించిన మనసు యొక్క ధారావాహిక మగు (త్రైెలధారవలె) 
మనోవృత్తి ( స్పృతి) భక్తి యనబడును. 

మనసు లక్క వంటిది. అది విషయ తాపము వలన మెత్తబడును. కామ క్రోధాది 
గుణములు చిత్తచును లక్కను దద్రవింపజేయు తాపకములు. అగ్ని శమించినచో లక్క తిరిగి 
కాఠిన్య మందును. పై గుణములు శమించినపుడు మనసు యధాస్థితిని పొందును. 

“చిత్త ద్రవ్యం హి జతువత్‌ స్వభావాత్‌ కఠినాత్మకమ్‌ 

తాపకైః విషయై ర్యోగే ద్రవత్యం ప్రతి పద్యతే” (24) 

ఒకసారి ము ద్ర వేసికొనిన విషయము యొక్క రూపము, మనసు కఠినత్వము పొంది 
తిరిగి ద్రమించినను పూర్వ ముద్రిత రూపమును విడువదు. ఈ వస్త్యాకారమే స్థాయీ 
భావము అనబుడునని మధుసూదన సరస్వతి యొక్క సిద్ధాంతము. 

“నాయీ భావ గిరా2తో2సౌ వస్తా? కారో భఖిధీయతే 

వ్యక్తశ్చర రసతామేతి పరానస్ట తయా పున:।। (25) 

భగవానుడు (శ్రీహరి) స్వయముగా పరమానంద స్వరూపుడు. తదాకారము మనో 
గతమై పుష్కల రస రూపమును పొందుచున్నది. 


42 


“భగవాన్‌ పరమానంద స్వరూప స్వయ మేవహి 
మనోగత స్తదాకారో రసతా మేతి పుష్కలమ్‌ (26) 


కాంతాది విషయము లందును సు ఖము ( నిరతిశయానందము) కలుగుటకు కారణము 
లున్నవి. కాని అవి మాయా కల్పిత ఆనంద హేతువులు. 


““కాంతాది విషయే ప్యస్తి కారణమ్‌ చిద్దనమ్‌ 
కార్యాకారతయా భా వే ప్యావృత మాయయా స్వత;।। 


కనుక ఇట్టి భక్తికి భగవంతుడు అలంబనము. తులసీ చందనాదులు ఉద్దీపన 
విభావములు. నేత్ర విక్రియాదులు అనుభావములు. నిర్యేదాదులు వ్యభిచారులు. దీనికి 
భగవదాకారత స్థాయిభావము. ఇట్టి చిత్త వృత్తి ఇట్టీది యని చెప్పరాని ఆనంద రూపమైన 
రసమునుషపాందును. ఇప్పట్టున ఒక సందేహము కలుగక మానదు. పరమానంద స్వరూపుడు 
భగవంతుడు. ఆతడే ఆలంబనము, స్థాయిభావమును. ఆయన సరమానంద స్వరూప 
పూర్ణమైన చిత్తమే. ఇది ఎట్లు కుదురును? అనునది ప్రశ్న. కాని దానిని మధు సూదనుడే ఇట్లు 
వివరించెను. 


“నాస్యాలంబన విభావ స్థాయి భావయోరైక్యం బింబ 

ప్రతిబింబ భావత్యేన భేదస్య వ్యవహార సిద్ధత్వాత్‌ 

ఈశ జీవయోరివ”. (28) 

ఆలంబనమైన పరమానంద స్వరూపుడు స్వతంత్రుడు. ఒక విధముగ నతనిని 
బింబముగ పరిగణింప వలెను. మనసు నందలి స్థాయీభావము అతని ప్రతిబింబమే. కనుక 
ఆలంబనమునకు స్థాయీ భావమునకు ఎకత్వము ఆపాదింపరాదు. జీవేశ్వరుల బింబ 
ప్రతిబింబ భావము ప్రసిద్ధమైనదిగా గ్రహంపవలెను, 
| ఇతర భావములకు వలె భగవద్విషయిక మనోవృత్తి ఆస్థిరము కాదు. అదిసుస్థిరమైనది. 

అందుచే భక్తి స్థాయి భావము నందుట ఉపపన్న తరము. 

ఎవని చిత్తము ద్రవించి దానియందు భగవదాకారత్వము ప్రవేశించునో అతడు 
తదాకార భావము వలన ఎప్పటికిని కృతకృత్యుడగును. అట్టి పవిత్రమైన పరమానంద 
స్వరూపుని ఆకారము మనో వీధిని ప్రకాశించు చుండుటచే, ఇతర భూతములను లేక ఇతర 
విషయములను [గ్రహించినపుడు కూడ మనో వికారము కలుగక సర్మ భూతముల యందును 
భగవంతుడే గోచరించును. అట్టి సర్వవ్యాపకత్వ భావము వలన ఆతడు భాగవతోత్తముడు 


43 


అనబడును. 

“సర్వభ్రాతషుయ: పశ్యేదృగవద్భావ మాత్మనా 

(బ్రాతాని భగవదాత్మా త్వన్యేష భాగవతోత్తమ:' (29) 

భగవదాకార రూపస్తాయి భావము వ్యంజక మనుట చేత రసరూపమును పొందును. 
సాక్షాత్సృత భగవదాకారమే రసము. అదిసరమానంద స్వరూపము. ఇతర దేవతా విషయమున 
సమన్థాయిత్వము లేకపోవచ్చును. పరమానంద రూపుడైన కృష్ణ సంబంధ భక్త్‌ స్థాయిత్వముననే 
కకష వము కూడ సంభవించును, 

లోగడ నుడివినట్లు ద్రవ రూపమైన లక్కయందు కలిపిన రంగు కఠిన తు 
నందినప్పుడును ఎట్లు స్థిరముగ నిలచి యుండునో ద్రవించిన చిత్తము నందు ము ద్రింప 
బడిన భగవదాకారత విషయాంతర (గ్రహణము చేత లుప్తము కొనేరదు. కామ క్రోధాదులు 
అట్లు కాదు. అనేక విషయ గ్రహణము వలన వాని స్థాయి భావము మారు చుండును. కాని 
భగవద్భక్తి విషయమున ఇట్టి మార్పు లుండవు. మనోవృత్తికి ఆనంద గోచర మగుటచే 
రసత్యము చెప్పవచ్చును. 

“కాంతాది విషయ రత్యాదులకు గూడ రసత్వము గౌ ణముగా సమర్థించి, భగవద్భక్తిని 
బట్టి చూడ లె కాకిక రసములకు పరమానంద రూపత్వము లేనందున న్యూనత్యము కూడ 
మధుసూదన సరస్వతిచే చూపబడినది. కాంతాది విషయకరతి స్వాతి శయమైనది. 
స్తుల్పకాలికమును, వినాశియ్యునైనది. 

దేవాది విషయక రతి అట్టిదికాదు. ఆది నిరతిశయమైనది. అనంతమైనది. అవినాశియు 
నైనట్టిది. కనుకనే అది రసమైనది'”'.. (30) 

భగవద్విషయిక రతి వలన ఆనందము ననుభవించు భక్తుడు దానిని విస్మరించుట 
గాని, కోల్పోవుట గాని జరుగదు. అది నిరతిశయానందము. అదియే స్థాయి భావము, స్థాయి 
యనగా “స్థిరత్వము కలది” అని కదా యర్థము. 

లౌకిక నాయికా, నాయకశృ౦గార విషయమునను అనందమే పమమావధియైనను 
తృప్తితో ఆ యానందము అంతరించును. 

దేవాది విషయక రతి విషయమున అట్టు కాదు, స్థాయి భావము అనంతమైనది. వ 

ఎంత ఆనంద మనుభవించినను తృప్తి తీరదు. అది మానసిక మైనది. భౌతిక ఇంద్రియ 
సంబంధి కాదు. అది విస్మరింప బడుట కాని అంతరించుట కాని జరుగదు. 

““రతిర్జేవాది విషయే- --'* అను ఆలంకారిక మతమును ఖండించినాడు. దేవాది 


44 


విషయ మనగా ఇతర దేవతలైన ఇంద్రాదులకు సంబంధించినదే కాని పరమానంద 
స్వరూపుడగు భగవంతునకు సంబంధించినది కాదు. ఇంద్రాది దేవతా విషయికమైనది 
భావమే కావచ్చును. కాని పరమానంద స్వరూపడైన భగవంతునికి సంబంధించినది 
కేవలము భావన కాదు. అది నిజమైన రసము. భక్తి రసము. సుఖ దు: ఖాదులచే చలింపనిది. 

జ్ఞానము స్వయం ప్రకాశకము. ఆనందకరము అయినను రజస్తమో గుణముల ప్రతి 
బంధకము చేత సుఖ వ్యక్తి పదాస్పదము కాదు. 

చేదిదేశాధీశునకు రజోగుణము గల సత్త్యాంశ వలన ఈర్చ్యచే కలి గిన ద్వేషమి శ్రితమైన 
మనోవృత్తి వలన పరానంద రూపుడైన శ్రీకృష్ణుని. విషయము సుఖము కలిగించ లేదు. 
కంసునకు తమోగుణాధికమైన సత్త్యాంశ వలన భయముతోడి ద్వేష మిశ్రిత మనోవృత్తి కృష్ణ 
విషయమున సుఖము కలిగించ లేదు. 

అట్టి వారికి భావి జన్మలలో రజస్తమో గుణములనెడి స బాధకములు తొలి చిత్త 
ద్రుతి కలిగి భక్తి రస స్వరూపమును పొందినది. 
““తయోర్భావి శరీరేతు ప్రతి బంధక్షయేసతి 
సైవ చిత్త ద్రుతిర్భక్తి రసతాం ప్రతిపద్యతే” (31) 
చిత్తద్రుతి కలిగినప్పుడే భక్తి కలుగును. అది లేనందున వేనుడను వానికి మోక్షము 
లేదు. 

ద్రుతౌ సత్వాంభవేదృక్తి రద్రుతౌవునః కించన 

చిత్త ద్రుతే రభావేన వేనస్తు కతమో ఆపిన (32) 

రజస్తమో విహితమైన భగవద్విషయకమైన జ్ఞానము రతియన బడును. 

భగవ దతి నానా రస సమ్మేళనము. వర్ణ సమ్మేళనముచే చిత్త మెట్లు మనోల్లాసకర 
మగునో భగవద్రతియు నట్లే. 

ఇతర రసముల విభావాదులు లేకుండ కేవల శుద్ధభక్తి యైనచో అది భక్తిరస 

మనబడును. 


ఇట్టి భగవ ర్రతి క్షుద్ర రసముల కన్న పరిపూర్ణమును పరిపుష్టమును ఐనది. 
మిణుగురుల కన్న సూర్యతేజము మిన్నకదా. 


పరిపూర్ణ రసాక్షుద్ర రసేభ్యో భగవద్రతాః 
భిద్యేతే భ్య ఇవా దిత్య ప్రభవే బలవత్తరా (33) 


45 


అని చెప్పుచు ద్వితీయెల్లా సాంతమున మధుసూదనుడిట్లు చెప్పెను. 
“ ఇహాను భవ సిద్దొపి సహస్రగుణితో రసః 
జడేనేవ త్వయా కసా దకస్మాదపలప్యతే 


అనగా మామూలు రసముల కన్న వెయ్యిరెట్లు అధిక గుణములు గల భక్తి రసమును 
అంగీకరింపక పోవుట మరు చేయు పని అని దీని భావము. న 


శా 


“రసోవైసఃి' అని చెప్పుటచే భక్తి యందుండునది సు ఖము మాత్రమే అని చెప్పవలెను. 
దానిని మించిన దేదియు భక్తి యందుండదు. 


అంతియే కాక. 


““దేవాంతరేషు జీవత్యాత్‌ పరానంద ప్రకాశనాత్‌ 
తద్యోజ్యం పరమానంద రూపేన పరమాత్మని ' (34) 


ఇతర దేవతల విషయమున నీ భక్తి పరానంద ప్రకాశకము కాదు. కనుక నది రసము 
కాపోవచ్చును. దేవతలు కూడ జీవులే కదా. 

అట్లే కాన్హాది విషయములో రసత్యము పోషింపబడదు. సంపూర్ణ సుఖమునకు 
అచట తావు లేదు. 

కాన్తాది విషయా వాయే రత్యాద్యాస్తత్ర నేదృశమ్‌ 

రసత్వం పుష్యతే పూర్ణ వం కారణాత్‌ ”” 

ఇట్లు మధుసూదనసరస్యతి భక్తిని రసముగా నిరూపించుచు తది ట్‌ దేదియు 
రసము కానేరదని ఖండితముగా నుడివినాడు. 


భక్తిరసమును గూర్చి డా. సంగమేశంగారు ఇట్లనిరి. 


ఇ stax Tam అగిన 4 fr ఇ ఇట్టి స్య | Thr ఖో కాస 
Hemi [6] ¥ షష వ్య Hl ఫ్రా షరా కఫ ఇళ ఇ EI TR EI, 
షె ard tyes షి ఇ ఇచి wt fr చ ఇళ Hem Et] ere ఫి తా 
ఇవాళ Tt భారా ఇ క ఇరాని fee సి ఇ Hm thr భాషల్ని 
aye పి rT @ షా రాళ్యాషి | సశ ఇ ఇళ్ల భి తాజా నాటి షి 
కరగ fa భా గ ఇళ ఇ గం 141010 NE, TH TIRE, 

46 


eq ళా? షష! wher ఇ HT గా ఇ weal & | గస నాని క aa 
షభ ఇకా Th HR Ae గా TR | (eI EN 1441414 - ర్త, ¥&) 


“యో వేదానపి సంనస్యతి, కేవల మవిచ్చిన్నాను రాగం లభతే (35) 
“శాంతి రూపాత్‌ పరమానంద రూపాచ్చ”' (36). 


దీనిని బట్టి చూడగా శాండిల్యాదులు భక్తిని రసముగ పరిగణించినట్లు (గ్రహింప 
స్పను. 


రసమే జీవనము. అలౌకిక సంబంధము కలిగినప్పుడు అనగా భక్తితో కూడినపుడు, 
క శృంగారముగా మారినపుడు భక్తి'రసమన బడును. అట్టి దివ్య రసానుభూతి పొందుట 
స జీవికి తన జన్మహక్కై యున్నది. ఈ విషయమున ప్రొఫెసర్‌ భగవత్‌ కుమార శాస్త్రి గారి 
'ఖిప్రాయ మిట్లున్నది. 

"Rasa is the fundamental joy of life, love of life 

ఆదదదంందదాం The mortal aspects of Rasa are turned 

into immortal ones when diverted towards HIM 


or comprehended in His LILA" (37) 


మొత్తము పై విచారించి చూడగా భక్తి యనునది రసమే కాని కేవల భావము 
వనియు, రసమున కుండ వలసిన విభావాది భావములు, ఆలంబన మొదలైన వన్నియును 
(వంతుడే యనియు దీనికి గల స్థాయి భావము సుస్థిరమైనదనియు, ఇతర రసముల వలె 
'చలమైన తాత్కాలికమైన, నశించునదైన స్థాయి భావము వంటిది భుక్తి రసమున లేదనియు 
స్పష్ట మగుచున్నది. భక్షి రసము నందలి సుఖానుభూతి వంటిది ఇతర రసములందు 
|గ్యము. మనోగతమైన అనంత సుఖానుభూతి భక్తి రసము వలన గలుగును. భక్తునకు 
లసినది అట్టి సుఖమే. ఎవనియందలి అనురక్తి వలన, ఆత్మకుతైలధార వలె అవిచ్చిన్నమైన 
మానందానుభూతి కొనసాగునో అదియే భక్తి రసముగ నెంచవలెను. 


అట్లు దివ్య రసానుభూతిని కలిగించుచు, నిరంతర సుఖాను భూతిని ప్రసాదించు 
) ముకుందుని యందలి భక్తిని రసమనుటకు ఎట్టి వి ప్రతిపత్తియు కలుగరాదు. 


తీగ 


10. 


11. 


12. 


13. 


సం ఖ్యాసూచి 


.- నాట్యశాస్త్రము - భరతుడు (1-17) 


కావ్యాలంకార సంగ్రహ వివరణ :- సన్నిధానం సూర్యనారాయణ శా స్త్రిపుట - 27 


1 0 


గ్ల 


కావాల్యంకార సం|గహవివరణ :- సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి పుట - 279 


. కావాల్యంకార సంగ్రహ వివరణ:- సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి పుట -279 


కావ్యాలంకార సంగ్రహ వివరణ :- సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి పుట-28 1 
నాట్యుశాస్త్రము భరతుడు (16-1) 

నాట్య శాస్త్రము భరతుడు (18) 

విక్రమోర్యశియమ్‌ :- కాళిదాసు -18 

Number of Rasas - Dr. Raghavan 

ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణము పుట 289 

చలమచర్ల రంగాచార్య 

రససిద్ధాంతము - ఆంధ్రుల వరివస్య పుట 152 


కావ్యాలంకారము - (15-17) 


14.15. ఆంధ ప్రతాపరుద్రయశో భూషణము - వ్యాఖ్యానము - పుట 290 


16: 


17; 


కావ్యాలంకార సంగ్రహము - తృతీయా శ్యాసము 


కావ్యాలంకార సంగ్రహము - పుట 299 


18. The Number of Rasas - by ౪. Raghavan Chapter VI Page No. 119 


19: 


20. 


ఉత్తర రామ చరిత్ర - భవభూతి 


ఆఅద్రైత సిద్ధి (చివరి శ్లోకము) - మధుసూదన సరస్వతి 


48 


21, 


22. 
23. 
“24, 
చర్‌, 
26, 
TAR IS 
28. 
2:94 
30. 


31. 


32. 


33. 


జర్‌ 


3/7, 


భగవద్భక్తి రసాయనము - ప్రథమొల్లాసము - ప్రథమశ్లోకము - మధుసూదన 
సరస్వతి. 

రససిద్దాంతము - ఆంధ్రల వరివస్యపుట -1 78 తిప్పాబొట్ల రామకృష్ణ మూర్తి. 
భగవద్భక్తి రసాయనము - మధుసూదన సరస్వతి ప్రధమోల్లాసము 3వ శ్లోకము 
భగవద్భక్తి రసాయనము - మధుసూదన సరస్వతి- ప్రధమోల్లాసము - 4వ శ్లోకము 
భగవద్భక్తి రసాయనము - మధుసూదన సరస్వతి, ప్రధమోల్లాసము - 9వ శ్లోకము 
భగవద్భక్తి రసాయనము - మధుసూదన సరస్వతి, ప్రధమోల్లాసము-1 0 వ శ్లోకము 
భగవద్భక్తి రసాయనము - మధుసూదన సరస్వతి, ప్రధమోల్లాసము- 1 1 వ శ్లోకము 
భగవద్భక్తి రసాయనము - మధుసూదన సరస్వతి - 18వ పుట 

భాగవతము - (11-2-45) 

భగవద్భక్తి రసాయనము - దామోదర శర్మ పీఠిక 

భగవద్భక్తి రసాయనము - మధుసూదన సరస్వతి - ద్వితీయోల్లాసము -55వ 
శోకము 

భగవద్భక్తి రసాయనము - మధుసూదన సరస్వతి - ద్వితీయోల్లాసము - 57వ 
శ్లోకము 


భగవద్భక్తి రసాయనము - మధుసూదన సరస్వతి - ద్వితీయోల్లాసము -76వ 
శ్లోకము. 


. భగవద్భక్తి రసాయనము - మధుసూదన సరస్వతి ద్వితీయోల్లాసము - 74 వ 


శ్లోకము 


.36. నారద భక్తి సూత్రములు - 49, 60 


The Bhakti cult in Ancient India - Page -411 by Prof. Bhagabat 
Kumar Sastri. M.A., 


49 


శ్రి తాళపాక అన్నమాచార్యుని 
శృంగార సంకీర్తనలు - వుధుర భక్తి 


చతుర్థ ప్రకరణము 


ఖభక్తిన్వుయూవయు - నిర్వచనము 
యధుర భుక్తి - నిర్వచశము 
యయధుర ఖత్తులు 


51 


చతుర్థ ప్రకరణవు 
భక స్వరూపము - నిర్వచనము 


భజ అనుధాతువు నుండి భక్తి శబ్ద మేర్పడినది. భగవంతుని భజించుటయే భక్తి 





గ” యని అర్ధము. 


w: 


““సాత్వస్మిన్‌ పరమ ప్రేమ రూపా' (1) 


అట్టి భక్తి దీని యందు పరమ (ప్రేమ రూపముగా నున్నది అని పై సూత్ర భావము. 
ఇచట “పరమ ప్రేమ రూపా” అను సమాసమున గొప్ప భావము ఇమిడి యున్నది. భక్తి 
అనుభవైక వేద్యము మాత్రమే. ఆ అనుభూతి అలౌకికమైనది. లౌకిక ప్రేమకును పరమ 
ప్రేమకును హస్తి మశకాంతర మున్నది. భక్తుని క్రేమ నిరంతర భగవద్ధ్యానము తో కూడి 
యుండును. సర్వము మరపి౦ప జేయును. సామాన్యుని ప్రేమ వివిధ భావముల కాశ్రయమై 
అహంకార పూరితమై యుండును. అనగా నేను నాకు అను భావములను ఆశ్రయించి 
యుండును, 


“సా పరానుర్తక్తి రీశ్వరే' (2) 


అని శాండిల్య భక్తి సూత్రములు తెలుపుచున్నది. అమితమైన (పేమ గలిగి 
యుండుటయే భక్తి యని దీని భావము, 


యస్యదేవే పరా భక్తి ర్యధాదేవే తథాసురౌ 
తస్యైతే కథితామ్యర్థా ప్రకాశంతే మహాత్మనః (3) 


నిజమైన భక్తి కలవాడే భగవత్సాక్షాత్కారమును పొందగలడు అనిశ్వేతాశ్వతరోపనిషత్తు. 


“నిరంతర పరమాత్మ ధ్యానమే భక్తి, దీనియందు కర్మ జ్ఞానము లిమిడి యుండును. - 
స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్యెకగోచరుడు నారాయణుడు" అని శ్రీమాన్‌ ముడుంబై 
రామకృష్ణమాచార్య వ్రాసిరి. (4) 


అనగా స్వధర్మాచరణము నందు నిష్ట కలిగి తన్మూలమున జ్ఞాన సంపన్నుడై 
తత్కారణమున ఉపలబ్ధమైన వైరాగ్య జనితమైనది భక్తి యని తాత్పర్యము. కనుక భక్తి 
యనునది ఉపాయ మనియు, అది చేతనుని ప్రవర్తన పై ఆధారపడి యున్నదనియు 


తెలియును. దీనినే సాధ్యభక్తి యందురు. 
53 


"Karma Yoga and Gnana Yoga are means 

to Mukti only through Bhakti Yoga. Bhakti Yoga 

is the direct pathway to perfection, as it leads to 

the very heart of the relegious consiousness" : (5) 


అని ప్రొఫెసర్‌ పి. ఎన్‌. శ్రీనివాసాచారి గారు వివరించిరి, 


నిరంతరం పరమాత్మ ధ్యానమే భక్తి అని గ్రహించి నపుడు ధ్యానమును గూర్చిశే 
పరిశీలించుట అవసరము, 

“ధ్యానంచ తైలధారావ దవిచ్చిన్నస్మృతి సంతాన రూపమ్‌. (6) అని భగవ 
ద్రామానుజులు ఆనతిచ్చిరి. 

అనగా ధ్యానము తైల ధార వలె ఎడతెగని స్మరణ రూపమున ఉండవలెనని 
తాత్సర్యము. 

పరమాత్మ సాక్షాత్కారమునకు శ్రవణము, మననము, ధ్యానము మొదలైనవి మాత్రమే 
కాక పరమ ప్రమయు ముఖ్యము. ఇదే భక్తి. 

“పేమాత్మక ధ్యానము పలు పర్యాయములు ఆవర్తింపవలెను అని శాస్త్రము 
లుపదేశించుచున్నవి. “ఆనేక జన్మ సంసిద్ధమ్‌'” అన్నట్లు చిరకాల సాధ్యమైనది భక్తి. ఇది 
దేహావసానానంతరమే ఫలము నిచ్చునది. “తస్య తావదేవ చిరం యావన్నవిమోక్ష్యం'” అని 
ఛాందోగ్యోపనిషత్తు (7) 

జీవుడు దేహమును విసర్జించిన మరుక్షణమే యాతని భక్తికి ఫలము లభించును. 
ఎంత భక్తి కలిగినను జీవుడంతకు పూర్వము చేసిన కర్మఫల మను భవించు టకు జన్మాంతరముల 
నెత్తిన వెనుకనే భక్తి ఫలము అనుభవింప వీలగును. ఆమిత ప్రయాసానంతరము ఫలము 
నిచ్చునది. భక్తి యని తెలియుచున్నది. 

““ భక్తిః అంతిమస్మరణ నియతి” అని ముడుంబై రామకృష్ణమాచార్యుల వారు 
వివరించిరి. (8) 

భక్తికి సంబంధించిన యజ్ఞ యాగాది కర్మలు చేయుటకు జాతి లింగ, కుల, గుణ, 
క్రయాదులయు, ప్రదేశ నియమాదులయు అవరోధములు కలవు. తపమునకును ఇట్ట 
నియమములే కలవు. 


54 


కర్మాదులచే లభించు స్వర్గ ఫలము అశాశ్వతమైనది. దీనికి అంగములుగా పశుపుత్రాది 
ఫలములును ఉండును. అస్థిర చిత్తులచే పొందబడనిది భక్త. 


“హృదయము ప్రేమార్టమై పరమాత్ముని యందు నిష్కామ భావమున లగ్నమగుట 
భక్తి యని స్టూలముగనిర్వచింప వచ్చును” అని డా. కె, గోపాలకృష్ణారావు గారు వ్రాసిరి. (9) 

"meditation deepens into Bhakti and it is the 

practice that becomes the direct path-way." 


Bhakti is continuous meditation on Brahman touched with love or 
Priti. ltis absolute devotions to Bhagavan as the life of your life, and is 
love for loves sake. The true Bhakti is the true gnani as he knows that 
Bhagavan alone in the source and satisfaction of life", 


"Bhaktiis continuous meditation in which representation acquires 
the vividness of living presence" (10) 
అసి పి. ఎన్‌. శ్రీనివాసాచారి గారు వివరించిరి. 


““తేషాంజ్ఞానీ నిత్య యుక్త ఎకభక్తి ర్విశిష్యతే 

ప్రియోహి జ్ఞానినో త్యర్థ మహం సచమ ప్రియః 

ఉదారా స్సర్వ ఏవైతే జ్ఞానీ త్యాత్మైన మేమతమ్‌ 

ఆఅస్టిత స్సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్‌ 

బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే 

వాసుదేవ స్సర్యమితి సమహాత్మాసు దుర్లభ? (స) 

ఇది భగవద్గీత యందలి విజ్ఞాన యోగమనెడి సప్రమాధ్యాయములో శ్రీ కృష్ణ 

పరమాత్మ అర్జునునికి చేసిన ఉపదేశ భాగము. ఇంతే కక ఆ పరమాత్మ తన భక్తులలో 
ఉత్తము లెవరో ఈ విధముగా స్పష్టమొనర్చినాడు. 


““ముయ్యా వేశ్య మనోయేమాం నిత్యయుక్తా ఉపాసతే 

శ్రద్ధయా పరయోపేతా స్తేమే యుక్త తమా మతాః' (12) 

“చునసు నాయందే ఏకాగ్రము చేసి, అపరిమిత శ్రద్ధా వంతులై ఎడతెగని భజన 
ధ్యానాదులతో సకల కళ్యాణ గుణ పరిపూర్ణుడనైన నన్ను ఉపాసించు వారే యోగము తెలిసిన 
వారిలో ఆత్యుత్తములని నా యభిప్రాయము” (13) 


55 


భక్తునకు దేనియందును కోరిక యుండరాదు. బహిరంతరముల శుచియై 
యుండవలెను. దుఃఖ రహితుడును, శత్రు మిత్రులయందు, నూనావ మానముల యందు 
సమ బుద్ధి గలుగు వారు, నిందాస్తుతుల యందు సముడైన వాడును కావలెను” అని 
పరమాత్మ గీతలో వివరించినాడు. 


““ అనపేక్ష శ్నుచిర్దక్ష ఉదాసీనో గత వ్యధః 
సర్యారంభ్ల పరిత్యాగీ యోమద్భక్త స్సమే ప్రియః 
సమశ్శత్రౌచ మిత్రేచ తథామానావమానయో : 
శీతోష్ట సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్ణితః' (14) 


“పరమాత్ముని గూర్చి నిక్కము, నిష్కళంకమునగు అన్వేషణమే భక్తి యోగము. ఇది 
పేమమున జనించి, (పేవుమున వికసించి, ప్రేమముననే లయించును, (15) 


“విషయ సుఖాదిక ఫలాపేక్షను విడిచి సమస్త కర్మములను పరమ గురుడగు 
ఈశ్వరునకు అర్పించుటయే భక్తి పోషమగు ప్రణిధానము' (16) 


“By Bhakti we mean on intense love of God" (17) ఆని లాలా కన్నూమల్‌ 
గారు వ్యాఖ్యానించిరి, 


"Bhaktiis pure affection for the highest living, who although he has 
the whole world within him" అన సువీరాజైస్యాల్‌ గారు నిర్వచించిరి. (18) 


భక్తి యొక రసపారవశ్యమునకు లోనైన భవ్యస్థితి. అదియే అమృత స్వరూపము. 
““రసోవైసః్‌' అనుటచేత నాపరతత్వము భక్తికి మాత్రమే సులభము” అని శ్రీ వేటూరి 
ఆనందమూర్తిగారు వివరించిరి. (19) 

భక్తిని గూర్చి భాగవత మిట్లు వివరించుచున్నది. 

'“మద్గుణ శ్రుతి మాత్రేణ మయ సర్వగుణాశ్రయే 

మనోగతి రవిచ్చిన్నా యధా గంగాంభసో ౦బుధా 

లక్షణం భక్తీ యోగస్య నిర్గుణస్య హ్యుదాహృతం 

ఆహైతుక్య వ్యవహితా యా భక్తి పురుషోత్తమే. (20) 

భగవంతుడు సర్వాంతర్యామి '“ ఇందు గలడందు లేడను సందేహము వలదు” 


అని పోతన గారు చెప్పినట్లు సకల చరాచర సృష్టి యందు నెలకొని యున్నవాడు. అట్టి సకల 
56 


వ్యాపి యైన నారాయణుని కల్యాణ గుణములను విన్నంత మాత్రమున ఫలాపేక్ష రహితమగు 
ప్రకృతిలో నొకడై ప్రకృతి యందలి చరాచరము లన్నింటిని దర్శించుచునే మనోదృష్టిని 
చలింపనీయక గంగా జలము ఏ విధముగ సముద్రము వైపునకు నిరంతరాయముగ 
ప్రవహించునో, అట్లే భక్తుడు తన భావమును సడలనీయక, భగవంతుని యందే తన 
మనసును లగ్నము చేసి అవిచ్చిన్నముగ ధ్యానించునో అట్టి స్థితిని భక్తి యందురు అని పై శ్లోక 
తాత్పర్యము. శ్రీ భాష్యమున భగవ ద్రామానుజులిట్లు వ్యాఖ్యానించిరి. 


“తత్ర భక్తిర్నామ నిరవధి కానం తానవద్య కల్యాణ గుణగణత్యం 
జ్ఞాన పూర్వకః స్వస్వాత్మాత్మీయ సమస్త వస్తు భ్యో నేక గుణా 
ధికో ౦ంతరాయ సహస్రే ణాప్య ప్రతిబడ్గో నిరంతర ప్రేమ ప్రవాహ” 


“సామాన్యమైన ఆరాధనతో మొదలిడి భగవానుని యందు గాఢానుకక్తి యై మించు 
దివ్యానుభూతిని పాందుట్టకై చేయు సాధనమే భక్తి (21) అని శ్రీ చిరంతనానంద స్వామి 
అనువాదము. . 


“కింపున ర్రాహ్మణాః పుణ్యాభక్తా రాజర్షయస్తధా 

అనిత్య మసుఖం లోక మిమం ప్రాష్య భజస్వమామ్‌” ' (22) 

అని గీతాచార్యుడు అనగా భగవంతుని యందుండెడి డ్రేమయే భక్తి యని 
చెప్పవచ్చును. ఇట్టి భక్తికి స్త్రీ పురుష లింగభేదము కాని వయో జాతి కుల భేదము గాని లేవని 
గీతాచార్యుని వివరణము. 


మన మహర్షులు భక్తిని గూర్చి ఇట్లు చెప్పిరని డా. మహతీశంకర్‌ గారు ఉదాహరించిరి. 
(23) 


1. పరాశరుడు :- పూజాదుల అనురాగమే భక్తి 
"2, శాండిల్యుడు :- విరోధము లేని ఆత్మరతియే భక్తి. 
3. _ స్వప్నేశ్వరుడు :- భగవన్మహిమాను భూతి వలన కలుగు ప్రీతియే భక్తి. 
క్క. గర్గడు :- భగవత్కథాను రాగమే భక్తి. 
5. _ రూపగోస్వామి :- జ్ఞానకర్మ రూపావ గుణాలను తొలగించి అనన్య కాంక్రారూపమున 
భగవదను భూతిని పాందుటయే భక్తి. 
16వ శతాబ్దికి చెందిన వాడైన మధుసూదన సరస్వతి అను యతివరుడు భక్తి నిట్లు 


నిర్వచించెను. 
57 


దారా వాహిక తాం గతా 
(24) 


స్య య. (౧ 77 
ః భక్తి రిత్యభిధీయతే 
ద్రవించిన మనసు యొక్క ధారావాహిక మగ 


గా భగవద్గుణము వలన 
మనొవృత్తి భక్తి యనబడును. 


Ma We 
మగు) మనో 
ఆసు 


““ భగవద్విషయికమై అవిచ్చిన్నమనోవృత్తి భగవదాకారమగును. అట్లగుటయే భక్తి” 
(25) 


“నారద పాంచరాత్రము న భక్తిని గూర్చి ఇదే యభిప్రాయము వ్యక్తమైనది 
“మనోగతి రవిచ్చిన్నా హరౌ ప్రేమ పరిఫ్లుతా 
అభిసంధి వినిర్ముక్తా భక్తిర్విష్ణు వశంకరీ'' _ (26) 
“మనస్సు ప్రేమార్టమై తెలధారారూపంబున నిమ్మామముతో భగవంతుని వంకకు 
నిరంతరము ప్రవహించు (27) 
““ అనిర్వచనీయమ్‌ ప్రేమ స్వరూపమ్‌'' 
అని నారద భక్తి సూత్రములు చెప్పుచున్నది. పేమ యనునది నిర్వచించుటకు 


నాధ్యమైనది. అట్టి యెడ ప్రేమ సంబంధ భక్తిని ఎక వాక్యమున నిర్వచించుట కష్ట 
మైనది. వేద పురాణాదులును, ఇతిహాసాది గ్రంధములును భక్తి తత్వమును ఎన్నియో 


న ప్రేమ 
ట భక్తి యగును. 
(28) 


సాడండై 
tee 
విధముల నిర్హుచించినవి. అన్నియును సుదీర్ణ వివరణములే. 
నారద మహర్షి యంతటివాడే భ్రక్తిని సూత్రీకరించి పెక్కు శ్లోకములను చె3 ప్పెను. 
వ్యాపారములను నిరోధించి ఒక విధముగ వానిని త్యజించి నారాయణుని పట్ల 
సూత్రముల సారాంశముగ 


“లౌకిక వ 
మాధిక్కము కలిగి యుండుటయే భక్తి ఆ అని నారద సు 


fy 


ప్రైుక్‌నవచ్చును, 
అవిచ్చిన్నమగు (ప్రేమానుర్తక్తిని భగవంతుని యందు కలిగి మనో వాక్కాయ కర్మలచే 


ఆతనిని నిరంతరము ధ్యానించుటయే భక్తిగా నెంచవచ్చును, 
““ శ్రియఃపతి కల్యాణ గుణ చేషి జ్ఞతములను, తద్దివ్య మంగళ విగ్రహ సౌందర్శమును 
(29) 


గాదయ దఘ్నముగా అతృప్త అమృతమును వలె అనుభవించుటయే భక్తి” (29 


58 


సగుణ నిర్గుణ శ్రుతులు 


ఈశ్వరు డొక్కడే. అతడు నిత్యుడు. అనంత కల్యాణ గుణ సంపన్నుడు. నద్గుణుడు 
అనగా దోష రహితుడు. సగుణ శ్రుతులు పరమాత్ముని కల్యాణ గుణములను బోధించును. 
నిర్గుణ శ్రుతులు హేయ గుణములను నిషేధించును. 
శ్రుతి:- యేష ఆత్మావిజరో, విమృత్యుర్‌, విశోకో, విజిగిత్సో అపిపాస్క సత్యకామః సత్యసంకల్పః 

జీవుడు అణు స్వరూపుడు, జ్ఞానానందమును పొందిన జ్ఞాన స్వరూపుడు. అనగా 
స్వయం ప్రకాశుడు. ఈశ్వరుడు విభావుడు అనగా సర్వ వ్యాపకుడు. జీవుని జ్ఞానానందాదులు 
కర్మ సంచితములు. 

లోకము నందలి దుర్వువహారంబులను, భేదంబులను, జూచిన వారికి లౌకిక 
సంబంధ వైరాగ్యము కలుగును. అట్టి యెడ నిర్గుణములను త్యజించు టకు సద్ధపడుదురు. 
కాని నిర్గుణ త్యాగము వలన ఫలము లేదు. దానికి తోడు ఉత్తమ జ్ఞానము, విశ్వాసము 
అవసరము. అట్టి వారికే ప్రయత్న సిద్ధి కలుగును. 

మోక్ష సాధనకు సగుణోపాసనయు, నిర్గుణ త్యాగమును బీజము లగును. ఈ 
విషయమునే భాగవత మిట్లు చెప్పుచున్నది. 

శాస్త్రష్వియానే వసు నిశ్చితో నృణాం 

క్షేమస్య ప్రద్యగ్వి మృశేషు హేతు: 

అసంగ ఆత్మ వ్యతిరిక్తాత్మన్‌ 

ధృడారతి ర్రహ్మణి నిర్గుణేచయా'' (30) 

భక్తి ప్రధానముగ రెండు విధములు. ఒకటి సాధన, చుజీ యొకటి ప్రేమ - సాధన 
భక్తిని భాగవతము తొమ్మిది మార్గములలో సూచించినది. 

“శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం 

అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మ నివేదనమ్‌ ” (31) 

సాధన భక్తి ఫలించి ప్రేమ భక్తిగా పరిణమించును. సాధన భక్తి ఉపాయము కాగా, 
కు భక్తి ఉపేయ మగు చున్నది. 

ఆసక్తిని బట్టి నారద భక్తి సూత్రములు భక్తిని పదనాకండు విధములుగా చెప్పుచున్నవి. 

“గుణ మహాత్క్యాసక్తి రూపాస్తక్తి పూజాసక్తి, స్మరణాసక్తి, దాస్యాసక్తి సఖ్యాస్తక్తి, 
వాత్సల్యాసక్తి, కాంతాస్తక్తి, కక రార, తన్మయాసక్తి, పరమ విరహాసక్తి, రూపా ఎకథా 


అపి ఏకాదశా భవతో (32) 
59 


ఈ పదకొండు విధముల భక్తులకు డా. మహతీ శంకర్‌ గారు ఈ క్రింది విధములుగా 


ఉదాహరణముల నొసంగిరి. (33) 
1. గుణమహ్మత్వాస్తక్తి :- నారద భీష్మాదులు 

2. రూపాస్తక్తీ :- బృందావన స్త్రీలు 

3.  పూజాసక్త్‌ :- అంబరీషాదులు 

4. స్మరణాసక్తి:- ప్రహ్లాదుడు 

5. దాస్యాసక్తి ;- హనుమదాదులు 
6. సభఖ్యాసక్తి :- కుచేలుడు, ఉద్ధవుడు, అర్జునుడు 
7. _ వాత్సల్యాసక్తి :- యశోదాదులు 

8. కాంతాసక్తీ:- . రుక్మిణీ సత్యభామలు 

9.  ఆత్మనివేద నాసక్తి :- విభీషణాదులు 

10. తన్మయతాస్తక్తి:- సనత్కుమారాదులు 

11. పరమ వివరహాసక్తి :- గోపికలు 


తనను భజించు భక్తులునాలుగు విధమలవారినిగా శ్రీకృష్ణ భగవానుడు ఆనతిచ్చెను. 
““చతుర్విధా భజంతే మాం జనా స్ఫుకృతి నోర్టున 
ఆర్హో జిజ్ఞాసు రర్భార్టీ జ్ఞానీచ భరతర్షభ ”' (34) 
ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్జార్థలు, జ్ఞానులు అనువారు ఎల్లప్పుడు 
సత్కార్యాచరణము నందే నిమగ్నులై నన్ను భజించుచుందురు' ' వీరందరిలో జ్ఞాని మాత్రమే 
శ్రేష్ణుడట. అంతడే పరమాత్మకు ప్రియమైన వాడట. 
దీనికి సరిపడు భావములు కలదే కులశేఖరాళ్వారు అను నొకవైష్టవాళ్వారు వ్రాసినాడు. 
““ జిహ్వేక్సీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం 
పాణి ద్వంద్వ సమర్చ యాచ్యుతకథాః శ్రోత్రద్యయం త్వంశృణు 
కృష్ణంలోకయ లోచనద్యయ హరేః గచ్చాంఘ్రి యుగ్మాలయం 
_ జిఘ్రఘాణ ముకుంద పాద తులసీం మూర్ణ న్నమాధోక్షజమ్‌ '' (37) 
ఇట్లే శ్లోకములను బట్టి చూడ భాగవతము నందలి ఈ క్రింది శ్లోకము స్ఫురింపక 
మానదు. 
వాణీ గుణానుకధనే శ్రవణా కధాయాం 
హస్తాచకర్మసు మనస్తవ పాదయోర్నః 
స్పృత్యాం శిరస్తవ నివాస జగత్రణామే 
దృష్టిః సతాం దర్శయే స్తు భవత్తనూనామ్‌ (38) 


60 


ష్య అల్లో 
భక్తి - ప్రపత్తి 
శ్రీ విశిష్ణాద్రైతమున సాధన, సాధ్య భక్తులకే భక్తి ప్రపత్తి యని పేరు 


వీని యందు సాధన భక్తి గూర్చి భాగవతమున స్పష్టపరవబడినది. కర్మజ్ఞానాను 
గృహీతమగు భక్తియే సాధన భక్తి. ఇదియే ఉపాయము. భగవంతుడు ఉపేయము. 


భగవన్నిర్లేతుక జాయమాన కటాక్షము చే కలుగునది సాధ్య భక్తి. దీనికే ప్రపత్తి యని 
చెరు. దీనియందు ఉపాయో పేయములు భగవంతుడే. ఈ సాధ్య భక్తికే శరణా గతి న్యాసము, 
_ ఉపాయ స్వీకారమనెడి పేరును గలవు. ఈ ప్రపత్తి లేక శరణాగతి వలననే జాంబవంత, 
హనుమంత, గజేంద్రాదులు “పునరపి జనన౦ పునరపి మరణం” అను దానికి అతీతమైన 
పరమ పదము నందిరి. ఈ ప్రపత్తి మార్గమునకును, వయో, జ్ఞాన, జాతి భేదములు లేవు. 
యజ్ఞాది కర్మలచే నగు సాధన భక్తి పకు పక్ష్యాదులకు దుర్లభము. ప్రపత్తికి అట్టి దురవస్థ 
లేదు. ఎ జీవియైనను దీని ద్వారమున పరమానంద స్థితిని పొందవచ్చును. 
అద్వైత మతమున పశుపక్ష్యాదులు సైతము మోక్షము నందినట్లు దృష్టాంతరములు 
కలవు. “శ్రీకాళహస్తి మహాత్యము” నందు సాలెపురుగు, ఎనుగు, పాము శివ భక్తిచే 
సాయుజ్యము నందినవి గదా! అని కేవలము శరణాగతి తత్వమునే అవలంభించింన 
వనుటలో సందేహము లేదు. 


ఈ సాధన, సాధ్య భక్తులకే లౌకిక అలౌకిక భక్తులనియు, లేదా దివ్యాదివ్య 
భక్తులనియు పేళ్ళు. లౌకిక కర్మాదులచే ప్రకటింప బడునది సాధన భక్తి లేక అదివ్య భక్తి. 
మానసికమై అవిచ్చన్నమగు తెలధారవలె కొనసాగునది అలౌకిక లేక దివ్య భక్తి. 

ఇట్టి ప్రపత్తి వలననే గజేంద్రాదులు పరమ పదము నందిరి. మానవులలో విద్యా 
గంధము గలవారికే దక్క నితర జీవులకు భక్తి యందధికార ముండదని కొందరి మతము. 
కాని పైనుదహరించిన పశు పక్ష్యాదులు పై వాదమును ఖండించు చున్నావా యనునది తోపక 
మానదు. వానికి విద్యా సంబంధము లేదు కదా! అంతియే కాదు. రామాయణము నందలి 
జటాయువు. సంపాతి, వానరశ్రేణి ఇవి యన్నియు వేద వేదాంగములు చదువుకొన్నవే యని 
'నిరూపింపలేదు గదా. అయినను వానికి మోక్షమబ్బలేదా | కనుక మోక్షార్థము గ్రంధ 
జ్ఞానము గాని, కనీసము అక్షర జ్ఞానము కాని అవసరము లేదని దీని వలన స్పష్టమగు 
చున్నది. ఇదే భావమును శ్రుతులు గూడ స్పష్టమొనర్చినట్లు శ్రీమాన్‌ మొలుగు 
రామానుజాచార్యుల వారు తమ వ్యాసమున వివరించిరి, 

61 


వ్యాధస్యా చరణం ధృవస్య చవయో విద్యా గబెంద్రస్యకా? 
కాజాతి ద్విదురస్య యాదవ పతే రు[గ్రస్యకింపారుషమ్‌? 
కుబ్బాయాః కమనీయ రూప మధికం తత్సుధామ్నోదనమ్‌ 
భక్తాతుష్యతి కేవలం నచగుణైః భక్తి ప్రియోమాధవః 


“ ఆత్మా వివృణుతే తనూగ్‌ం స్యామ్‌ ' అను నీ శృతియు ప్రపత్తినే బోధించుచున్నది. . 


“నాయమాత్మా ప్రవచనేన లభ్యోనమేధయా బహు జనశ్రుతేన 
యమే వైష వృణుతే తేన ల భస్తస్యైష ఆత్మా వివృణుతే తనూగ్‌ంస్యామ్‌ 
అను శ్రతి వలనను ప్రపత్తియే గొప్పదని స్పష్టమగుచున్నది. 


ఈ శ్రుతి యందలి పూర్యార్థము భగవంతుడే సాధనమనియు బోధించుచున్నది. 


(40) 
భగవద్గీతయు ఈ శరణాగతినే ప్రభోదించుచున్నది. 
“శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నమ్‌'' (41) 
గీతావతరణకు కారకుడు అర్జునుడే. అతని ప్రపత్తియే దానికి కారణము. 
“తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత 
తత్రసాదా త్వరాం శాంతి స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్‌' (42) 


అందువలన సర్వ విధముల ఆపరమాత్మ “నన్నే శరణు పొందుము, అన్నింటికి 
మూలమైన నాకరుణచే శాశ్వత శాంతి పదమును చేరుకొనగలవు'' అని అర్జునునకు 
స్పష్టమొనర్చెను. 


సర్వ ధార్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ 
ఆహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష యిష్యామిమాశుచః (43) 


చరము శోకముగ ప్రసిద్ధి నందిన ఈ శ్లోకమున గూడ పరమాత్ముడు శరణా గతినే 
బోధించినాడు. 

కర్మమునకు జ్ఞానము సహకారి. జ్ఞానమునకు భక్తి సహకారి. భక్తికి ప్రపత్తి సహకారి. 
కర్మ జ్ఞాన భక్తులను ఆచరిపం లేని వారికి ఆధారము ప్రపత్తి. ఇది ఆచరింపగలిగినచో 
తక్కినవన్నియు త్యాజ్బుంబులే. 


గా 


62 


“సర్వధర్మాన్‌ పరిత్యజ్య” అన్నప్పుడు తన ధర్మము లన్నియు వదలి వేయమని 
భావము కాదు. పైన పేర్కొన్న కర్మ జ్ఞాన భక్తి మార్గము లనెడు ధర్మముల్తకై వెంపరలాడక 
నన్నాకనివే శరణు వేడుటయే ఉత్తమ ధర్మమని భగవానుని ఆనతి. ప్రపత్తి కలవాడే ప్రపన్నుడు. 


అనగా ఇందు గల డందు లేడను సందేహముడిగి సర్వవ్యాపి నారాయణుడు అను 
జ్ఞానము కలిగి “త్వమేవ శరణం మమి” అనగలిగిన జీవుడే ప్రపన్నుడు. ఏ జన్మయందు 
జీవుడు ప్రపన్నుడగునో ఆ జన్మ తోనే వానికి మోక్ష ప్రాప్తి. దేహాంతర ప్రాప్తి కలుగదు. దీనికి 
నియమ నిష్టలు లేవు. కేవలము శరణాగతియే ప్రధానము. ఒక్క మాటలో చెప్పవలెనన్న 
“నేను నీవాడను. కాపాడుము” అని రెండు చేతులెత్తి అచంచల విశ్వాసముతో పరమాత్మను 
శరణు వేడుటయే ప్రపత్తి. 


ఇతఃపూర్వమే వివరించినట్లు ప్రపత్తికి తరతమ భేదములు లేవని శ్రీమాన్‌ ముడుంబై 
రామకృష్ణమా చార్యులు తమ వ్యాసమున ఈ క్రింది శ్లోకమును ఉదహరించుచు వివరించిరి. 


“జాతి భేధం నకులం నలింగం నగుణక్రియాః నదేశ కాలౌ 
సర్వ ఏవప్రపద్యేరన్‌ సర్వదాతార మచ్చ్యుతమ్‌'' (44) 


భక్తి ప్రపత్తులను తద్‌జ్ఞాలు ఇట్లు మ్లోషించి చూపినాడు. 


భక్తిని మర్కట కిశోర న్యాయముచే పోల్చిరి. అనగా భక్తుడు అల్పమైన స్వశక్తి పై 
నాధారపడి తన యోగక్షేమములకొ అకు తాపత్రయ పడుచు కర్మ జ్ఞాన భక్తులను ఆచరించును. 
శాంత, దాస్య సఖ్య వాత్సల్య ప్రేమ భావముల ప్రకటించును. అనగా మర్కట కిశోరము తన 
తల్లీ కడుపును గట్టిగ పట్టుకొన్లి తల్లితో పాటు కొమ్మునుండి మజీ యొక్క కొమ్మకు పయనించుట 
అన్నమాట. ఇచట తల్లి బాధ్యత ఎమియును లేదు. ఇట్టిదే జీవాత్మ పరమాత్మల సంబంధము. 
భగవంతుని గూర్చి ప్రార్థించును గాని జీవుడు తన రక్షణకై తన ప్రయత్నములను మానడు 
కనుక భగవంతుడు మన ( భక్తుల) రక్షణకై ఎట్టి ప్రయత్నమును చేయడు. 


ప్రపత్తి అట్లు కాదు. మూర్జాల కిశోర న్యాయము వంటిది. మార్జాలము తన పిల్లలను 
తానే రక్షించును. ఆహారము సంపాదించి అందించును. స్థానాంతరములకు గొని పోవును. 
శత్రువుల నుండి రక్షించును. ఇట్లు పిల్లల ప్రమేయము గాని ప్రయత్నమేమియు నుండదు. 
భారతమంతయును తల్లిది. అవి నిర్వికారముగ తల్లిగ నమ్మి సంచరించును. ప్రపత్తి యందు 
జీవాత్మ పరమాత్మల సంబంధము ఇట్టిదే. సమస్త భారమును భగవంతునిపై నుంచి భక్తుడు 


63 


నిమగ్నుడగును. తనను గూర్చికాని, తన కుటుంబమును గూర్చి కాని ప్రపన్నునకు 
హల కలుగదు. తాను నిమిత్త మాత్రుడు. పరమాత్మలో ఐక్యమగుటకై ఆతడు 
పరితపించును. ఆత్మ, పరమాత్మల మేలి కలయిక్షకై అతడెదిరి చూచును. ఇదియే శరణాగతి. 


““మామేకంశరణం వ్రజ” అని శ్రీ కృష్ణ పరమాత్మ గీతలో ఉపదేశించినట్లు కురురాజ 
సభలో (ద్రౌపది తన్నుదాను రక్షించుకొనుటకు ప్రయత్నించి నంత వరకు కృష్ణుడామెను 
గమనించుచు వచ్చెనే గాని రక్షించుటకు గమకించలేదు. చివరకామె తన ప్రయత్నములన్ని 
మాని రెండు చేతులనెత్తి “హే కృష్ణ అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ” అన్ననే 
కాని ఆమెకు అక్షయ వలువలను ప్రసాదించలేదు. కావున శరణాగతి యే గొప్పదని 


ఇల్లీ 


తోచుచున్నది. 


ఏ వస్తువును ఆశ్రయించి మానవుడు తృప్తి చెందునో, ఏ వస్తువును పొంది మరి 
ఇతరములను కోరకుండునో అట్టి ప్రేమను భక్తి అనియు, ఆ పరమాత్మునే తమ నాధునిగ 
భావించి ఆ భావము నందే తన్మయులై ఆ పరంధాముని అనంత కల్యాణ గుణ విశేషములను 
తనివి దీర వర్ణించుచు సంకీర్తనము చేసినచో అది శర ణా గతి ( ప్రపత్తి) అనియు భావింపవలెను. 


ఇట్టి ధర్మ సూక్ష్మములను గ్రహించిన వారిలో అన్నమాచార్యుడొకడు. తన ఆధ్యాత్మిక 
శృంగార సంక్తీర్తనలో ఇట్టి ప్రపన్నతను వ్యక్త పరచిన ప్రపన్నుడాయన. 


అన్నమయ్య జన్మతః అద్ర్వైతి యైనను శ్రీ వైష్ణవ యతులకడ పంచ సంస్కారములను 
పొంది శ్రీ వైష్ణవ్రడయ్యెను. 


ఇతఃపూర్యమే వివరించినట్లు నవ విధ భక్తి మార్గములలో సంకీర్తనామార్గమును 
అనుసరించి తరించిన వారు అన్నమాచార్యులే. నారదాదులు అనుసరించినదియు ఈ 
మార్గమే. శ్రీ వైష్ణవసిద్ధ పురుషులు (ఆళ్వారులు) అనుసరించినదియు ఈ మార్గమే. 
సంకీర్తనగా పద్ధతి మోక్షమునకు సుగమ మార్గము. *“ ఇది సున్నితము, సూక్ష్మము సూటియు 
నైనది యగు త్రోవ” అని శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మగారు నిరూపించిరి. (45) 


అన్నమాచార్యునికి పూర్వమే ““సింహగిరివచనములు” అను పేర కీర్తనలను (వచన) 
రచించిన కృష్ణమాచార్యుడు అనుసరించినదియు నీ మార్గమే. తత్పూర్వూలును 
ద్యాపరాంతకాలము నుండి మొదలై పన్నిద్ద రాళ్వారులు గ ప్రసిద్ధిపాందిన శ్రీ వైష్ణ్యయతులును 
అనుసరించినదీ మార్గమే. 


వీరిలో నమ్మాళ్వారు ప్రముఖులు. మధురకవి కులశేఖరులు, గోదాదేవి, తొండరడిప్పాడి 
(విప్రనారాయణుడు), తిరుప్పాణ్‌, తిరుముంగె యాళ్యార్‌ మొదలైన ఆళ్వారులు రచించిన 
సంకీర్తనలు పేర్కొన దగినవి. ఇవి పాశురములు అను పేరున తమిళమున ప్రసిద్ధి నందినవి. 
ఈ నాటికి దివ్య స్థలములైన వైష్ణవ ఆలయములలో అనునిత్యము అనుసంధింపబడుచున్నవి. 


నమ్మాళ్వారు కలియుగ ప్రారంభమున 43వ దినమున అనగా వైశాఖ శుద్ధ చతుర్దశి 
శుక్రవారము నాడు జనియిచి, చతుర్వేదములని ప్రసిద్ధి గాంచిన తిరువిరుత్తము, 
తిరునాశిరియము, వెరియతిరువన్గ్హాది, తిరువాయ్‌మొజి అను నాలుగు దివ్య ప్రబంధములు 
రచించిరి (46) . 


అంతకు మునుపే భారత దేశమున గల వైష్ణవము క్రమక్రమముగ వృద్ధి చెంది 
పదకొండవ శతాబ్ది నాటికి క్షీణదశ యందుండెను. 11వ శతాబ్దిలో రామానుజాచార్యులు 
అను వైష్ణవ మతోద్దారకులు అవతరించి విశిష్టాద్వైతము అనునొక క్రొత్త సిద్ధాంతమును 
ప్రతిపాదించి వైష్ణవమునకు ఊపిరి పోసి దశ దిశల వ్యాపింపచేసిరి. కాని 13వ శతాబ్ది 
ప్రాంతమున బౌద్ధ, జైన మత ప్రాబల్యముచే వైష్ణవము తిరిగి క్రీణదశకు వచ్చెను. అటు 
పిమ్మట 15, 16 శతాబ్దుల కాలములో విజయనగర ప్రభువులు వైష్ణవ మతావలంబులై 
వెష్ణవమును ఉన్నత శిఖరము నధిరోహింప జేసిరి. 


వైష్ణవము 1 5వ శతాబ్దిలో తిరిగి కాళ్ళూని నిలదొక్కుకొను సమయమున ఆశతాబ్దపు 
తొలినాళ్ళలో స్మార్త బ్రాహ్మణ కుటుంబమున ( అద్వైత) జన్మించిన అన్నమయ్య విష్ణు భక్తుడై, 
ఆ శ్రీనివాసుని ఆనతి మేరకు వైష్ణవ స్వాములను ఆశ్రయించి, పంచ సంస్కారములను పొంది 
వైష్ణవ్లుడయ్యెను. విష్ణు పారమ్యములైన వేలాది అధ్యాత్మ శృంగార సంకీర్తనలను రచించెను. 
వైష్ణవ స్యోముల సాంగత్యమున విష్ణు తక్తము నెజ్‌గిన అన్నమయ్య మోక్షకారక మైనదియు, 
సులభమైనదియును ఐన కీర్తనామార్గమును అనుసరించినాడు. వేలాది సంకీర్తనల రచనల 
ద్వారా ఆయన వైష్ణవ మత ప్రచారమునకు కారణ భూతుడయ్యెను. కీర్త నామార్గమున 
వెకుంఠధామున దివ్య సన్నిధికి చేరుకొన్న ప్రపన్నుడు అన్నమాచార్యుడు. 


ఇట్లు సంక్తీర్త్రనలచే తరించిన వారు అన్నమయ్యకు పూర్వులే కాక ఆయన 
సమకాలీనులు, తదనంతరులు కూడ కలరు. సమకాలీనులలో కన్నడి గుడైన పురందరదాసు, 
అన్నమయ్య కుమారుడైన పెద తిరుమలాచార్యులు చెప్పుకొనదగిన వారు. అట్లే ఉత్తర 
హిందూ స్థానమున ప్రసిద్ధి గాంచిన కవివరేణ్యుడు సూరదాస్‌ ఆను నాతడును (1540) 


రర 


అన్నమయ్య సమకాలీనుడే. ఇతడు లక్షకు పైగా సంకీర్తనలు లేక పదాలు వ్రాసినట్లు డా 


గ్‌ 


సంగమేశమ్‌ గారు వ్రాసినారు. 


Cc 


yf tf eA TI TE HTT భళి | I HU TR 
anthro WI fe an ఇగ ఇసూ య్యా ఇ IR TH ఇ భా 05 
A Td హగ్‌ 4..... War షె Hi fren gar పిస em 7 ER 
Fare wr FY wm 


TH Ter TR WN Ht yaad FR am ళా ఇనోగ (47) 


వీరు సమకాలీనులే కాక వయో భేదమున్నను ఇరువురును వైశాఖ మాసమున 
జన్మించిన వారే. అన్నవుయ్యుగారు పురందర దాసుతోను, యాగంటి లక్ష్మయ్య 
తోడను, సమావేశమైన వారు. సూరదాసు రామభక్తుడైన తులసీదాసు తో సమావేశ మైనవాడు. 
పురందర సూరదాసులు అన్నమయ్య తులసీదాసులు - వీరందరును విష్ణు భక్తులే. కాగా 
అన్నమయ్య పురందర దాసులు వేంకటేశ్వరుని భక్తులు. సూరదాసు కృష్ణ భక్తుడు కాగా 
తులసీదాసు రామ భక్తుడు. ఇది ఇట్లుండ అన్నమయ్య వలెనే సూరదాసు కూడ స్మార్త 
బ్రాహ్మణుడేనట. ఈ విషయమును గూర్చి డా. సంగమేశమ్‌ గారు ఇట్లు వివరించినారు. 

Ti శి i mh ed స Shea ఇని at Hef em ల కళ్లూ 
mI షె ఇళ్లే Maid సె aAigs ఫి ARIeIAd HIT వ HIT FT ఇ Tam 
TT agian కధా Hifi gt | (48) 


ఒకరు వెంకటేశ్వరుని భక్తులు - మరియొకరు కృష్ణరూపి యైన శ్రీనాధుని 
(శ్రీమన్నారాయణుని) భక్తులు. 


వల్ల భాచార్యుడును వైశా ఖమున జన్మించిన వారే. ఇంతియే కాక దశావతారములలో 
నొకటి యైన నృసింహావతారము వైశాఖముననే సంభవించినది. అన్నమయ్యయు వైశాఖము 
ననే జన్మించినాడు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిపా దకులైన రామాను జాచార్యులును వైశా ఖముననే 
జన్మించినారు దీనిని బట్టి చూడ విష్ణు సంబంధము గల భక్తులనేకులు వైశాఖముననే 
జన్మించినట్లు స్పష్టమగుచున్నది. 


ట్లు సంకీర్తనలచే తరించిన వారు ఆయన సమకాలీనులును, పూర్వులును గాక 
తదనంతరులును కలరిన చెప్పియుంటిని. అన్నమయ్య మనుమడు చిన తిరుములాచార్యుడు 


66 


కూడ తండ్రి తాతలవలెనే అధ్యాత్మ సంకీర్తనలతో పాటు శృంగార సంకీర్తనలు రచించిన వాడే. 
ఇవియును వైష్ణవ తత్ర ప్రతిపాదకములే. 


వంధుర భక్తీ - వంధుర భక్తులు 


అన్నమాచార్యుడు రచించిన సంకీర్తనలలో అధ్యాత్మ కీర్తనలకన్న శృంగార సంకీర్తనలో 
ఎక్కువ. శృంగార సంకీర్తనలలోని శృంగారము ఆలౌకికము దివ్యమూ అయినట్టిది. సకల 
"చరాచర సృష్టికర్తయైన శ్రీమన్మహా విష్ణువు యొక్క లీలాభి వర్ణనతోపాటు రాస క్రీడల వర్ణనము 
కూడా చేసిన జయదేవకవి రచితమైన సంస్కృత అష్టపదులు కూడ ఈ కోవకు చెందినవే. 

భక్తుడైన కవి తానుగా నాయికరై ఆ పరమ పురుషుని నాయకునిగ నెంచి స్త్రి 
ప్రాయమితరం జగత్‌ ' అను వేద వచనము ననుసరించి, ఆయన శృంగార లీలావిలాస 
వర్ణనము చేయును. ఇట్టి నాయికా నాయక భావముతో పరమాత్ముని ఆరాధించు భక్తిని 
“మధుర భక్షి' యందురు. ఇది భక్తి మాధుర్యము కేవల అధ్యాత్మిక చింతనలో. 
మాధుర్యము౦డదని విజ్ఞాల అభియము. ఆ వెకుంఠధాముని దివ్యావతార శృంగార లీలా 
వర్ణనల యందే మాధుర్యముండునని వారి మతము. 


ఇందలి దివ్య శృంగార మాధుర్యము దైహికమైనది కాదు. పాంచ భౌతిక శరీరమును 
ఇట్టి శృంగారము అన్వయించదు. ఇది కేవలము మానసికమైనది. ఆధ్యాత్మికతా పూర్ణమును, 
ఆత్మ పరమాత్మల సంబంధియును, అయినట్టిది. అదియును నిర్మల జ్ఞాన భక్తి యుతులకు 
అభించునట్టిది, ఆసాదింప దగినది. ఇదినిశ్చలమైనది. నిరంతర ప్రవాహియగు తెలధారవలె 
అవిచ్చిన్నముగ కొనసాగు నట్టిది. దీనికి పర్యవసానము మోక్షమే. మధుర భక్తిని చవి చూచిన 
ప్రపన్నుడెవడును దానినుండి ఎన్నటికిని దూరము కాజాలడు. అది నిరతిశయానంద 
దాయక మగు భక్తి. అట్టి భక్తిని ద్వాపరమున గోపికలు ప్రకటించిరి. కలియుగారంభమున 
= నమ్మాళ్వారులు అనుసరించినదియు నీ భక్తి మార్గమే. అల్లే 11వ శతాబ్దమునకు చెందిన శ్రీ 
రామానుజాచార్యులకు సహోదరి యని పిలువబడిన తమిళ భక్తురాలు “ ఆండాల్‌' 
ఇఅనునామెయు మధుర భక్తిని పాటించి తరించినదే. ఇట్టి దానినే 16వ శతాబ్దికి చెందిన 
“మీరాబాయి అను భక్తురాలును ఆచరించి తరించినట్లు ఐతిహ్యాము కలదు. అదే 
విధముగ ఆధునిక యుగమునకు చెందిన రామకృష్ణుడును మధుర భక్తుడే. ఈయన 
మనసా, వాచా, కర్మణా, మధుర భక్తుడు. తాను నాయికా వేషమును ధరించి దైవ మును 
నాయకుడుగా భావించి, తదేక ధ్యానముతో భక్తి నివ్టాగరిష్టుడై సేవించి తరించిన వాడు. 


67. 


నవ విధ భక్తి మార్గములలో సంక్తీర్తనమే ప్రధానమైనదిగ నిరూపింప బడినది. 
అందును మధుర గీతాలాపన పరమోత్కృష్ట మైనది. గోపికల వలె భగవత్కామారితో 


తత్సంయోగమునకు తపన చెందుటయే ““మధుర భక్తి”. 


కొని నాయికా విరహమును పురుషుడు అనుభవించుట యందే sss “స్తే 


న్న 
ప్రాయ మితరం జగత్‌” అను వేద వచనము ఇచట స్మరణీయము. అనంత కల్యాణ గుణ 
న ఆ శ్రియఃపతి దక్క స్త్రీ పురుష భేదము లేక సమస్త జీవులును, తక్కిన చరాచర 
సృష్టియు స్త్రీ ప్రాయమని ఆ వచన భావము. 


కనుక పురుష రూపమున నున్న జీవుడు తన స్థితిని తెలిసికొని అనగా ఆత్మజ్ఞాని యై 
తనవునోనాధుడైన దేవదేవుని విరహమును తాళజాలక (నాయికగా) ఆర్హుడై నానా 
విధోపచారములచే ఆయన నారాధించుచు మధుర గీతాలాపనము చేయుచు, పరవశుడై 
స్వామిలో ఐక్య మందుటకు తపన చెందుటయే “మధుర భక్తి”. 


స్ట్‌ 


చట ఐక్యత శారీరకమైనది కాదు. మానసికమైనది. అదియును లౌకికము కాదు, 
పహ. దివ్యము అయినట్టిది. తన పూర్వస్థానమైన పరమాత్మలో పునర్రైక్క మందు టకు 
ఆత్మ పాందెడి ఆరాటము. ఐహిక సంబంధ సమస్త బంధములను తెగగోసి నారాయణుడు 
ఒక్కడే తనకు శరణ్యుడనియు, తను చేరుకొన వలసినది వైకుంఠము మాత్రమే అనియు, 
తెలిసిన మహా జ్ఞాని ఈ మధుర భక్తుడు. 


ఇట్టి వారికి మార్గదర్శకురాలుగ భక్త శబరిని ముందుగ జెప్పుకొన వలెను. జీవిత 
మంతయు రాముని కొజకు వేచి యుండి ఆయన దర్శన మైనంతనే పరవశురాలై చివజకు 
తన ఎంగిలిని కూడ ఆ మహాను భఖ'వునిచే తినిపించి తరించిన భక్తురాలు. తదుపరి ద్వాపర 
గపు గోపికలు ఇట్టి భక్తినే ప్రకటించిరి. శబరి అవివాహితురాలు. కాని గోపికలు వివాహితలు. 
పరాధినలు. ఐనను వారు ప్రాపంచిక విషయములను మజచి కృష్ణ ప్లక్యయు నందుటకు , 
ఆరాటపడ్‌ నట్టి మధుర భక్తురాండ్రు, 


కాని కలియుగమున ఇట్టి భక్తి పురుషులను ఆకట్టుకొనినది. కలియు గారంభమున చీ 
నమ్మాళ్వారు, సూరదాసు, అన్నమాచార్యుడు, పురందరదాసు మొదలైన భక్తులు ఈ కోవకు 
చెందినవారు. మీరాబాయి, ఆండాళు వంటి మహిళా భక్తురాండ్రు న్నప్పటికి వారి సంఖ్య 
నాతి మాత్రమే. రూపగోస్వామి, వల్లభాచార్యులు, మధుసూదన సరస్వతి, జయదేవుడు, 
- పోతన వీరందరును మధుర భక్తిని ప్రచారము చేసిన వారేయని చెప్పవచ్చును. 


68 


గమున మధుర భక్తులకు ఆదర్శప్రాయుడైన వాడు నమ్మాళ్వారు. ఆయన 
ధుర భక్తుడై సంకీర్తనా మార్గము ననుసరించి వేలాది పాశురములను 
చి తదనంతర కాలమధుర భక్తులకు మార్గదర్శకుడైనాడు. విశిష్టాద్రైతమున 
ప్రపత్తిని మోక్ష మార్గమునకు అనువైన దానినిగ నిరూపించిన వాడీయన, 
) ఐక్యమును బోధించిన వాడీయన. 


న్‌ ముత్తవుమ్‌ వీడుశెయ్‌దు, ఉమ్ముయర్‌ 
కెయాన్‌ ఇడై వీడు శెయ్‌ మినే” 


జ్ఞ తిర్తిక్రములగు సకల విషయ సంగములను వదలి, మీ యాత్మలను 
)ర్వేశ్వరునికి సమర్పింపుడు' (49) 


పిమ్మట దక్షిణ దేశము నందలి మధుర భక్తురాలు ““ అండాళ్‌ అని 
మెయు సంకీర్తనా మార్గము ననుసరించి మధుర భక్తిని ఆచరించి చివరకా 
౦డ్షి యాడిన పరమ పవిత్రురాలు. _ 


కన పతికి దూరస్థయ్రైనప్పుడు ఎట్టి విరహవేదనను అనుభవించునో అట్టి 
వే ఈమె అను భవిచుటలో సహజత్వము కలదు. కానిపురుషుడు తన్నుదాను 
0 పురుషుడైన శ్రీమన్నారాయణుని తన నాధునిగ ఊహించి అట్టి విరహ 
)ుంచుటలోనే ప్రత్యేకత గలదు. 


(ని అనుభవించిన వాడు (ప్రథమ పురుషుడు) నమ్మాళ్వారు. పరమోన్నత 
కొనిన వాడాయన. 


శతలో పాడి, నాట్యమాడి, పొగడి, అలసిపోయిన నాయిక (నమ్మాళ్వార్‌) 
ఎని సమాగమము కలుగనందునే అప్రయత్నముగనే కన్నీరు మున్నీరుగ 


)ఖీ యీపె భక్తిచే నాడి యాడి 

కరంగ నీకతల్‌ పాడి పాడి. 

బెట్టి నల్టెసల్‌ కాంచి కాంచి 

ో యటంచు బల్మారు బిల్చు (50) 


69 


భగవన్నావావుతము వీనుల సోకగనే ద్రవించిన యీ నాయిక, నిద్రకు 
దూరస్టయగును. అధవా నిద్రించినను, అనగా ఏ మాత్రము కునుకు షట్టినను స్వప్నమున 
తన మనోనాయకుడైన ఆ శ్రియఃపతినే దర్శించును. ఆతని నామమునే కలవరించును. 
పరవశించును. ఆతని చేష్టలనెడి లీలా విలాసములనే స్మరించును. దిగ్గున లేచును. స్వప్నమని 
యెంచి దిగులు పడును. ఆయనకు దూరయైన ఆమె అనుక్షణము ఆవేదనను అను భవించును. 
రోదించును, ఈ రోదన మనో వాక్కాయ కర్మలచే ప్రకటితమగును. ఇట్టి ప 
మధురభక్తి యని పేరు. 





ఇట్టి యెడ కవియైనవాడు ఊరకుండునా? ఆ య నంతకళ్యాణ గుణములను 


సందర్భమున నాయిక యగును. అట్లే నటించును. నర్తించును. నర్తించుచు కీర్తించును 
కీర్తించుట యనగా మానవ మూశత్రులను పొగడుటి కాదు. వ. సౌందర్యవతులనో 
వర్ణించుట కాదు. సాక్షాత్తు శ్రీ వైకుంఠధాముని కీర్తించుట. కనుకనే అది సంకీర్తన యైనది 
ఆందునను నాయిక. ఆ పెన స్వామిపై వలపుగొనును. తనకున్న వలపు సుమములను 


నాల 


చారములను చేయును. తనను తాను అలంకరించుకొనును. 
స్వామికి మనసుదీర నచ్చవలయును గదా! ఆయన మెచ్చ వలయును గదా ! ఆ తీరులలో 
ఆ రీతులలో మెలగుచు తానే లక్ష్మ శేషశాయికి పాదసేవ చేయును. ఆపాదములను 
వర్ణించును. కీర్తించును. అంతలోనే ఆ సిరులదేవేరికి చెలిమికత్తియ గ మారును. కొంతసేపటికి 


దండగా గుచ్చి కూర్చి శృంగార సంకిర్తనాదామముగ సిద్ధ పరచి తన చునోనాయకుడైన ఆ 


ఆ విష్ణువు క్రి కృష్ణుడుగ* స్ఫురించును. మురళివాదనము వినబడును. పరవశయగుసు. 
తాను రుక్షణిగనో, సత్యభాముగనోో రాధగనో, లేక గోపికగనో మారును. ఆయన కొజకు 


క్ష్‌ 
తపించును. తన మనో బృందావనిలో ఆయనకే వెదకును. ఆటు నిటు పరుగులు తీయును. 
ఆ స్వామి దర్శనాభిలాషియై ఎదురుతెన్నులు చూచును. ఆయనతో మనో సంగమమున్నకై+ 
ఆటులు చాచును. చెలిమికత్తియగా తనను భావించు కొనినపుడు ఆమె ఆరాటము ఇంతింత 
యని చెప్పలేము. స్వామి నాయికవై విసరిన వలపు తూపులను తనవిగా భావించును. తన్పశో 
మనమున ఆ తూపులు నాటు కొనును. మోహ పరవశురాలగును, ఈ భావము లన్నియు 
నమ్మాళ్వారు ప్రకటించినవే. 


70 


““కలౌ స్మరణాన్ముక్తిః” అను సూక్తిని ద్రువ పరచుటకును, కలియుగము నందలి 
జనులు సంకీర్తనామార్గమున తరించవలయుననెడి సవన యయ డను నమ్మాళ్వారు 
“తిరువాయ్‌మొజి ” ని రచించినాడు. 

అల్లే ఆండాళ్‌ అనెడి తమిళ భక్తురాలు బాల్యము నుండియే శ్రీ రంగనాధునిపై 
వలప్పుగొనినది. ఆ వట పత్రశాయిని తన మనోనాధునిగ భావించినది. అరసం కరర 
పరవశించినది. ఆ పరవశత్యమున తానేమి చేయుచున్నదో ఎజుగని స్థితికి చేరుకొన్నది 
స్వామి క్రంకర్యార్థము తన తండ్రి సిద్ధపరచిన కుసువు దావుములను తన మెడలో 
నలంకరించుకొననది. కొపున ముడుచుకొనినది. నీటిలో తన ప్రతిబింబమును చూచుకొని 
మురిసినది. తాను ఆందముగ మరింత సౌందర్య వంతముగ స్యామికి కనుపెంచవలయునని 
ఆమె తపన. అట్లెన స్వామి తనను తప్పుక చేరదీయు ననెడి ఆశ. తనను వివాహమాడునని 
ఆమెకు గల వి రస, ఆచంచలమైనది, చివరకు కాత్యాయనీ వ్రత మొనర్చి ' “తిరుపా వు 
అనుపాటలు పాడి సఫలీకృత చునోరధయైనది. మచ్చునకు ఆమె పొడిన ముప్పుది తిరుప్పావు 
పొాశురముల నుండి ఒకటి - 
శిత్తమ్‌ శిరుకాలే వ చ్చేవిత్తు, ఉన్‌ 

మర యడియి పోత్తుమ్‌ పొరుళు కేళాయ్‌ 
త్తుణ్డు మ్‌కులత్తిల్‌ పిజన్ట, నీ 


ల్సి 
Ly 


ణీ 
Les 
be 
ర 


గి 
ty 
PE 
we 
4 
eA 
wre 
a 
En 
వా 
£9 
a: 


. మేకేళు పిజివిక్కుమ్‌; ఉన్ణన్నో 
యావో మునక్కే నామాళ్‌ శెయ్‌వోమ్‌, 
wg మాత్తేలోరెమ్బూవాయ్‌. మ (54) 

ఈ పాశురము యొక్క సారాంశమిట్లున్నది, 

““ ఏనాటికిని, ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. 
నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరము లయిన కోరిక లేమియు లేకుండు 
నట్లు చేయుము". (52) 

ఇట్లు తాను తరించి, తదనంతర భక్తులను తరింప జేయుటకు తాను చేసిన 
ముప్పది రోజుల “కాత్యాయనీ వ్రత సంబంధమైన గీతములను (పాశురములను) రచించి, 
సంకీర్తనా మార్గమున శ్రీ రంగనాధుని చేరుకొనిని భక్త శిరోమణి గోదాదేవి ( ఆండాళ్‌). 


i fr gr 8 జః 
thE 


7 


చి హరి గుణ గానము చేసి, మధుర భక్తిలో నొలలాడి తాను 


3 


ఇప్పిక్రయె, శ్రీ న తపించి, పరితపించి, చివర కాయననే భర్తగ పొంది ఆయన 


భన 
{ గా 
౮05 
Cx 
CEN 
యి 
2] 
ర్య 
£9 
C 


ఈయె వలెనే సంసార సాగరమును సుల భముగ తరించిన కృష్ణ భక్తురాలు మీరా బాయి. 
ఈమె పదునారవ శతాబ్దమునకు చెందినది. ఈమె కాలమును గూర్చి ““శబ్‌నమ్‌ ' అను వారు. 


ge షా tam Tf. tea TH. THT త్యాగి, కకం HI (53) 
ఆమె జన్మ సంవత్సరమును గూర్చి మత భేదము లున్నను, మీరాబాయి 16వ 
శతాబయునకు చెందినది యని స్పష్టమగుచున్నది. 


మీరాబాయి పసితనము నుండియే శ్రీకృష్ణుని తన మనోనాధుని నెంచి, సేవించి, 
చినది. ఆమె రచనలును మధుర భక్తి ప్రపూరితములే. ఆమె రచించిన 


ం 
అసంఖ్యాక కీర్తనలు నేటికిని దేశముందెల్లెడల వ్రజ, పాళీ, రాజస్థానీ మొదలైన భాషలలో 


భజనకీర్తనలుగా పాడుకొనబడుచున్నవి. మచ్చునకు కొన్ని పదములందలి చరణములను 


శ 5 


ల్‌ న్యు FA 
జ (am అతు, 


TI AR TT గౌ amelie | 

refs aa iat a సాం ఇ fw | 

FR gm Ta TW, 4H | 

ge fer wR MN TR TR Te I | 

ART Ty గారా TE వగా TY TIE | (54) 


దీనియందు మురళీ కృష్ణుని మనోహర స్వరూప వర్ణన కలదు. అట్టి సుందర 
రూపుడైన నందలా లుని తన కన్నులలోనే నివసించమని కోరుతున్నది మీరా. 


wm ma Tu FI dl 

wr wR Hr af art - ఇ ఇ కాంగా! 

are ఇ fee ఇగ ఫి nm, fer a mf 

Fam ఇ gales షె ww సరా 7 తో! 

ary rg FRR TTR Rar షె Gf (55) 


72 


నా మనసులో రాధాశ్యాముడు నివసించియున్నాడు. మీరా అను పేరుగల నన్ను 
లోకులు రకరకముల దూషించినారు. ఐనా నేను అడుగు కదిపి గోవిందుని గుణ గానము 
చేయుచు, బృందావన విహారియైన శ్రీకృష్ణునే ధ్యానించెదను, అని మీరా స్పష్టమొనర్చినది. 
అనగా ఈ ప్రపంచముతో ఆమెకు సంబంధము లేదన్న మాట. ఆ ముకుందుని తోడిదే 
లోకము. 


ఆమెకు కృష్ణుడే సర్వస్వము. ఆయనయే నాధుడు. ఈ భావమును వ్యక్తీకరించు ఈ 
_ చరణము గమనింతము. 


ఇళ య ఫి క్యా క్యా ¥ rfl 
క్ర A gt, గ ఇర ఇగ! (56) 


ఇతః పూర్వమే నుడివినట్లు స్రీలు నారాయణుని తమ మనోనాధునిగ నెంచుటలో 
వింత లేదు. కాని నమ్మాళ్వారు వంటి పురుషులు సైతము ఇట్టి నాయికా వస్థకు లోనె మధుర 
భావనావేశ శపరులై సంకీర్తనలు పాడుట లోనే ప్రత్యేకత యున్నది. ష్‌ ప్రత్యేకత లోని 
మహిమను గుర్తించిన వాడగుట చేతనే అన్నమాచార్యుడు తానును ఆదే మార్గమును 
అవలంభించెను, 


సంకీర్తనా సాంప్రదాయమునకు మార్గ దర్శకులు తుంబుర నారదులు. వారు అనన్య 
సామాన్యమైన సంకీర్తనా మార్గము నవలంభించి భగవద్గుణ గానము చేయుచు నిరంతర 
ధ్యాన నిష్టలో మునిగి ఆ పరమానందము నందలి అనుభూతులను చవి చూచుచు శ్రి 
మహావిష్ణువు సాన్నిధ్యమును పొందిన దేవర్షులు వారు. అట్టి సులభ మార్గమును జీవులకు 
తెలియపరచి, మోక్ష మార్గమును కరతలామలకము గావించుటకు అవతరించిన వారు 
ఆళ్వారులు. ఎతన్మార్గమును అనుసరించి, పండిత పాదురు లందరికిని అందుబాటులో 
నుండగల మధుర సంకీర్తనలను రచించిన వారిలో ఆద్యుడు, ఆంధ్రుడు తాళ్ళపాక 


= అన్నమాచార్యుడు. 


బాల్యముననే అధ్యాత్మిక జ్ఞాన పరిపాకము నందిన అన్నమయ్య ప్రపత్తి మార్గము 

చ్య్వ్వలంభించినాడు. మధుర సంకీర్తనలచే ఆశ్రియః పతి అనంతావతార కళ్యాణ గుణలీలా 

వర్ణన గావించి, తాను స్వయముగ పాడి తరించి తన తరువాతి వారందరిని తరింప 
చేయుచున్నవాడు అన్నమాచార్యుడు. 


73 


ఈయన రచనలలో ఆ తిరువేంకటాధీశుడే నాయకుడు. ఈయనయే నాయిక ఆ 
పరమాత్ముని వివిధ అవతారముల సారము శ్రీ వేంకటేశ్వరుడే. ఎ అవతార విశేషములను 
వర్తించినను అవి ఆ శ్రీనివాసునికే చెందును. ఉదాహరణకు ఈ క్రింది శృంగార పదమును 
లైకొన వచ్చును. 


wan 


శితుత నవ్వుల వాడె శిన్నెకా విడు 

వెజిపెరుగడు సూడవె శిన్నెకా © [శిజబుత!! 
పాలసుమేని వాడు బోర వీపువాడు 

సెలసు మొరవాడు సిన్నెకా! 

గొలుసుల వంకల కోరలతో బూమి 

వెలసినాడు సూడవె సిన్నెకా || శియిత!! 


మేటికుజుచ వాడు మెడమీది గొడ్డలి 
సీటకాల వాడు సిన్నెకో 
ఆటదాని బాసి ఆడవిలోరాకాసి 


వేటలాడీ జూడవె సిన్నెకా || శిజణుత!! 


బింకపు మోతల పిల్ల గోవివాడు 
సంక సూపుల వాడు సిన్నెకా 
కొంకక కలికి యై కొసరి కూడె నన్ను 
వెంకటేశుడు సూడవె సిన్నెకా (57) | శిజుత!! 

ఈ పాటలో దశావతార వర్ణన ఉన్నది. ఆయన ఎన్ని అవతారములెత్తినను, ఎన్ని. 
వేసములు వేసినను, వెంకటేశ్వరుని రూపము తోనే తనను కూడి నాడు అను భావన నాయిక. 
ప్రకటించినది. ఇట్లు అన్నమయ్య ఎన్ని పుణ్యక్షేత్రములు తిరిగినను ఆయా అగా క 


దర్శించి సేవించి తన సంక్షీర్తనలచే గానము చేసినను వారందరి లోను శ్రీ వెంకటేశ్వరునే చూడ 
గలిగినాడు. ఇట్టిదే గోపాలుని విషయమును. 


74 


గోవిందుడీ బాలుడు గోపాలుడు 
కావింపరేపల్లె లోని కాంతాలోలుడు || గోవిందు! 


జనియించె గృష్ణుడు పర్వలోక జిష్ణుడు 

దనుజాంతకుడు యీతడే విష్ణుడు 

పని వడి సజ్జనుల పాలికి వర్ణిష్ణుడు 

సనకాదుల మతుల సంచరిష్టుడు || గోవిందు! 


పెరిగె గంస జైత్రుడు భీషణతేజ మిత్రుడు 

వరవసుదేవ దేవకీ పుత్రుడు. 

సరుస భావించి చూడ సర్వజీవగాత్రుడు 

పరగ రుక్మిణీ సత్యభామా కళత్రుడు || గోవిందు! 
వెలసె భూధరుడు విశ్వలోక గురుడు 

సులలిత బలభద్ర సోదరుడు 

కలిత నిశ్చల శ్రీ వేంకట గిరి సంచారుడు 

కలసిన ఆలమేల్మంగా మనోహరుడు (58) | గోవిందు! 


ఇట్లు దహరించుచు పోయినచో వేలాది సంకీర్తనలు గలవు, ఎన్నియని చెప్పగలము. 


ఇది మాత్రమే గొప్పది యనుటకు వీలు లేనట్టి సంకీర్తనలు గదా! 


ఇట్లు అన్నమాచార్యులు. తత్పుత్రుడు పెదతిరుమలా చార్యులు, పౌత్రుడు చిన 


తిరుములాచార్యులును శృంగార సంక్తీర్తనలరచన గావించిన వారే. మధుర భక్తిలో తానమాడి 
ఓలలాడినవారే. 


అత్యాధునికులలో ఇట్టి మధుర భక్తిలో మునిగితేలినిరంతరము రాముని తన వెంట 


- త్రిప్పికొన్నఘనత శ్రీ రామ కృష్ణ పరమహంసకు దక్కినది. ఆయన గొప్ప వేదాంతి. భక్తుడు, 
ప్రపన్నుడు. “ ధ్యానమ్‌ త్రైలధారా వదవిచ్చిన్నసృతి సంతాన రూపమ్‌”” అన్నట్లు రామకృష్ణునిది 
సజీవ భక్తి స్రవంతి. ఆయన భక్తిలో పరవశుడగును. ఉన్మాది యగును, ఏమేమో పలవరించును. 

గంటలు రోజులు దొర్లి పోవును. అయినను బాహ్యస్కృతి యుండదు. తానేమి చేయుచుండెనో 


75 


తాసెజు గడు. అట్టి దివ్యస్థితిలో అతను కోటి సూర్య ప్రభా సమానమైన ఒక తేజః పుంజమును 
గాంచును. దానిలో తాను లీనమగును. అది ఆయనలో అంతర్లీనమగును. 


ఒకానొక జటాధారి వలన రామ మంత్రోపదేశమును రామకృష్ణుడు పొందెను. 
ఆనాటి నుండి బాల రాముడే ““రామలాలా”ో ఆతనికి సర్వస్వము. అనేక విధముల 
రామలాలాను రామకృష్ణుడు సేవించెను. తల్లియై లాలించెను. జోల పాడెను. బుజ్జగించెను. 
మందలించెను. అతడు (రామలాలా) ఒక చోట నుండడట. చెప్పిన మాట వినడట. 
“గంగానదిలో ఉజికి యథేచృముగా ఈదులాడును. ఎంత చెప్పినను 'వినడు. తామర 
రేకులను బోలు సుందర నేత్రముల తోడి తన దృష్టి నాపై నిగిడి పకపక నవ్వును. తన కొంటె 
చేష్టలను మజీంతగా సాగించును' (59) ఇది వాత్సల్య భక్తి. జటాధారి తాను నిత్యము 
ఉపాసించెడి రామలాలా విగ్రహమును రామకృష్ణుని వద్దనే విడచి పోయెను. 


“సాధన కాలమున తొలి నాలుగేండ్లలో శ్రీ రామకృష్ణుడు భగవానుని యెడ ముఖ్యముగా 
శాంత్క దాస్య, అపత్య భావముల నవలంభించి వాని యన్నిటి యందును అఖండ 
విజయోపేతుడయ్యెను. కొన్ని సమయములందు శ్రీ దామ సుదామాది శ్రీకృష్ణ మిత్రుల సఖ్య 
భావమును గూడ అనుసరించెను. పిమ్మట వాత్సల్య మధుర భావము లనెడి ప్రేమామృత 
సాగరోత్తుంగ తరంగములలో నోలలాడ నభిలషించెను”' (60) 


శ్రీ రామకృష్ణుడు ఈ అవస్థలన్నియును దాటిమ ధుర భావ భక్తి సాధనకు పూనుకొనెను. 


““ప్రేయసి తన ప్రియుని ప్రేమించునట్లు ఎ మహోన్నత భక్తి భావమున భక్తుడు 
భగవానుని ప్రేమించునో ఎ దివ్య భావము శాంత దాస్యాదికమైన యితర భావములకు 
ఆలవాలమో అదియే మధుర భావమని గ్రహించి యుంటిమి'' (61) 


ఆళ్యారాదులును, అన్నమాచార్యులును తదితరులును సంకీర్తనల చేతనే మధుర 
భావనలు గల వారై శ్రీహరిని సేవించి తరించిరి. రామకృష్ణునిది మధుర భక్తియే గాని 
సంకీర్తనా మార్గము కాదు. సేవా భావము మాత్రమే. అయినను అది మధుర భావన. ఆ 
భావనా సిద్ధికి ఆతడు స్రీవలె వేషము ధరించెను. నటించెను. తానేది సాధింపబూనునో 
తద్విషయమున ప్రతి సూక్ష్మ వివరమును పాటించుట అతని ప్రవృత్తి. - 


“మధుర భావ సాధనకై అతడు స్త్రీదుస్తుల నన్నిటిని మధురునడిగి పడసెను. 
సముచిత సువర్గా భరణములను (స్త్రీపాత్రధారణమున) నటులు దాల్చు కేశకలాపమును 


76 


సైతము మధురుడు సమకూర్చెను. ఇక శ్రీరామకృష్ణుని శ్రీకృష్ణ ప్రేమోన్మత్త గోపికా జీవితము 
ప్రారంభమైనది. శ్రీ కృష్ణుని తమ భర్తగా నొనర్పుమని బృందావన గోపికలు కాత్యాయనీ దేవిని 
ప్రార్దించినట్లు శ్రీ రామకృష్ణుడు జగజ్జననిని అందుల్లకై ప్రార్ధించెను. ఈ సమయమున 
నాతడు తజిచుపరిచారికగా రాధాకృష్ణులను సేవించును ' (62) 


““ప్రాణవల్ల భుడగు శ్రీకృష్ణ సమాగమయమున్షకై శ్రిరామకృష్ణుడు మహా పరితాపము 
నంద సాగెను..... దినములు, నెలలు గడచుచుండెను. విరహవేదన దుర్భరవుయ్యెను. 
అన్నపానములను మజచి అహర్నిశము అతడు విలపించును. శ్రీ కృష్ణ సందర్శన మహోత్కంఠ 
క్రమముగా ప్రేమోన్మాదము గా పరిణమించెను' (63) 


ఇట్లు రామకృష్ణుడు శ్రీకృష్ణుని రాధగా సాధింప నెంచెను. తాను రాధగా మారెను. 


“అపారము, అగాధము, మహోజ్వలము అగు రాధాదేవి శ్రీ కృష్ణ ప్రేమాను 
రాగములు శ్రీ రామకృష్ణుని యందు అభివ్యక్ష్తమై ““మహాభావము' అతని యందు రూపు 
దాల్నెను'' 

(64) 


ఆల్యారులు,. తదితరులు, అన్నమయ్య మొదలైన వారు సంకీర్తనా మార్గమున 
నుధుర భక్తులై తరించిరి. వారెట్టి యవస్థల నందిరో, ఎంత తపన చెందిరో, ఎట్లు భగవానుని 
సేవించిరో, ఏయే భావముల ప్రకటించిరో - ఇది యంతయు వారి సంకీర్తనలను గమనించినచో, 
పరిశీలించినచో తెలియవచ్చును. మరి రామకృష్ణ పరమహంస అట్లు కాదు కదా! ఆతడు 
సంకీర్తనలు రచించినట్లు గాని, వానిని గానము చేసినట్లు కాని తోచదు. అతడిటీవలి 
_వాడగుటచే(19 వశతాబ్దము) ఆతని జీవిత చరిత్రసుస్పష్టముగా మనకుతెలియవచ్చుచున్నది. 
అతని దివ్యాను భూతుములను అతడే తన శిష్యులకు పలు విధములుగ తెలిపెనట, (65) 


ఈవిధముగ సంకీర్తనల తోడి మధుర భావన గాని కేవల మధుర భావన గాని మోక్ష 
మార్గమే యని సుస్పష్టమగుచున్నది. 


కనుకనే అన్నమాచార్యుడు మధుర సంకీర్తనా గాన,మార్గమునవలంభించెను. 
వెంకటేశ్వరుని నమ్ముకొన్నమధుర భక్తుడాయన. ఆది లక్ష్మి నుండి గోపిక వరకు గల అన్ని 
పాత్రలూఅన్నమయ్యవే. చివరకు వారి వారి చెలికత్తెల వరకు తానేయై స్వామిని సేవించినాడు. 
“కార్యేషు దాసీ” అను సూక్తిని అక్షరాల ఆచరణలో పెట్టినాడు. 


77 


ఒకప్పుడు కౌలస్య యగును. మరొకప్పుడు యశోదగా మారును. మరొక మారు 
వకుళ మాతగా అవతార మెత్తును. ఇట్లు తల్లివలె లాలించును. ఉగ్గు పెట్టను, ఊయల 
లూపును. జోలలు పాడును. [బతిమిలాడును. ముద్దుగారే సుందర రూపమును తలచుకొని 
బురిసిపోవును. అల్లరి చెసిన మందలించును. బుద్దులు చెప్పును. బుజ్జగించును. పాగడును. 
భయపెట్టును. విశ శ్వరూపము జూచి తాను భయపడును. 


5 


దాసిగసేవ లొనర్పును. చెలికత్తెగ రాయబారము నెరపును. రాధగ అలుక చెందును. 
కపెక వలె ఆర్తి చెందును. విరహ గీతములు పాడును. రుక్కిణిగ సేవలొనర్చును. సత్యగ 
సవతి మచ్చరము చూపును. మనొనాధునివైకోపించును. నర్తకియై నాట్యమాడును. ఆలమేల్మంగ 
గును. అంతలోనే దూరమగును. అలిగి మూలకు ఒదుగును. 


Ca) 


pt 


ఆయనను ఆందల మెక్కించి పల్లకి మైయును. మోసెడి వారిని“ కులుకక నడవరో 
కొమ్మలాల'' ఆని హెచ్చరించును. అందలములో నున్నది అలమేల్మంగగా అంతలో 
ఊహించును. కులికితే ఆమె కురులలోని విరులు జల జల రాలునేమోయని కలత చెందును. 


ఇట్లు అన్నమయ్య వివిధ శృంగార నాయికలుగా తన్ను తాను ఊహించుకొనును. 
ఆయనను అన్ని విధముల మురిపించును. మై మరపించును. తాను పరవశ యగును. 
విరహార్తిచే దుఃఖిత మతి యగును. ఆవేశపడును. ఆవేదన పొందును. చివర కాయనను 
పొందును. ఈ పాందు శారీరకమైనది కాదు. మానసికము. దివ్యమైన సంగమము. ఇది ఆరని 
తీయని బాధ నుండి పొందిన మధుర ఫలము. ఈ కలయిక ఆత్మ పరమాత్మల విశిష్ట 
సంయోగము. అదే విశిష్టాద్వైత సిద్ధాంతము, ఇది కాంతాది విషయిక రతి కాదు. 
గవద్విషయికము. ఇందలి మాధుర్తుము వర్ణ్లనాతీతము. అనుభవైక వేద్యము. 


78 


మ ్ట్లు no సయ్‌ 


LL; 
12. 
13: 
14. 
15. 


16. 
17. 
18. 


£9: 
20; 


సంఖ్యా సూలు 
నారద భక్తి సూత్రములు - 2వ సూత్రము 
శాండిల్య భక్తి సూత్రములు - ప్రథమాధ్యాయము - 2వ సూత్రము 3వ పుట 
శ్వేతాశ్వతరోపనిషత్తు - 6వ అధ్యాయము - 23వ శ్లోకము 
శ్రీ వైష్ణవ పత్రిక - స్వర్ణోత్సవ సంచిక - ము - రామకృష్ణమాచార్యులు 
వారి వ్యాసము - భక్త్‌ ప్రపత్తుల తారతమ్యము నుండి - 136వ పుట, 
The Philosophy of Visishtadvaitha - By ౧. N. Sreenivasa Charya 
-Page 354 
శ్రీ భాష్యమ్‌ - గీతావ్యాఖ్యానమ్‌ - శ్రీ భగవద్రామానుజులు 


. శ్రీ వైష్ణవపత్రిక రజతోత్సవసంచిక - భక్తి - ప్రపత్తులు - శ్రీమాన్‌ ముడుంబై 


రామకృష్ణమాచార్య వ్యాసము - 137వ పుట. 
ఆంధ్ర శతక సాహిత్యము. డా. కె. గోపాలరావు - పుట 36 


The Phylosophy of Visishtadvaitha - by P.N. Sreenivasa Charya 
Page 358 


శ్రీమద్భగవద్గీత - విజ్ఞానయోగము - 17, 18, 19 శ్లోకములు 


శ్రీమద్భగవద్గీత - భక్తి యోగము - 2వ శ్లోకము 


శ్రీ గీతామృతము - శ్రీ సీతారామ యతీంద్రుల వ్యాఖ్యానము - 134వ పుట 
శ్రీమద్భగవద్గీత - ద్యాదశాధ్యాయము - భక్తి యోగము 16, 18 శ్లోకములు. 
భక్తి యోగము - శ్రీ చిరంతనానందస్వామి - 1వ పుట. 

యోగ సూత్ర వృత్తి - భోజదేవుడు 

The .Gospel of Love - Lala Kannomal (1923) 


The Origin and development of Vaishnavism - 5. Jaiswal 
Page 119 


వైష్ట్ణవాంధ్ర వాజ్మయము డా. వేటూరి ఆనందమూర్తి - ౩7వ పుట. 
భాగవతము - వ్యాస ప్రణీతము - 3, 29-11, 12. 
79 | 


21. భక్తి యోగము - చిరంతనానందస్వామి - అనువాదము 13వ పుట 

22. శ్రీమద్భగవద్గీత - రాజవిద్యారా జగుహ్యయోగము - 33వ శ్లోకము 

23. తెలుగు కవులు - భక్తి తత్వము - డా. మహతీ శంకర్‌ 2వ పుట 

24. భగవద్భక్తి రసాయనము - ప్రధమోల్లాసము 3వ శ్లోకము 

25. భగవద్భక్తి రసాయనము - వ్యాఖ్యాత - దామోదర శర్మ - పీఠిక నుండి, 

26. నారద భక్తి సూత్రములు - ప్రథమాధ్యాయము 18వ పుట 

27. నారద భక్తి సూత్రములు - దొడ్డ వెంకటరెడ్డి గారి వివరణము 

28. నారద భక్తి సూత్రములు - చతుర్థాధ్యాయము 51వ సూత్రము. 

29. దివ్య ప్రబంధమాధురి - శ్రీమాన్‌ కె.టి. ఎల్‌ నరసింహాచార్యులు పుట - 20. 

30. భాగవతము - 22వ అధ్యాయము - 21వ శ్లోకము. 

31. భాగవతము - 22వ అధ్యాయము 

32. నారద భక్తి సూత్రములు - పంచమాధ్యాయము 82వ శ్లోకము 

33. తెలుగు కవులు - ఎడవ అధ్యాయము - 16వ శ్లోకము 

34. భగవద్గీత - ఎడవ అధ్యాయము - 16వ శ్లోకము 

35. _శ్రీమదాంధ్రమహాభారతము - అష్ట మస్కంధము - పోతన 

36. శివానంద లహరి. 

37. _మకున్షమాల - కులేఖరాళ్యారు 

38. శ్రీముధ్భాగవతము - దశమస్కందము - 38వ శ్లోకము 

39,40. శ్రీవైష్ణవ పత్రిక రజితోత్సవ సంచిక - పుట 82 కర్మప్రపత్తి వ్యాసము నుండి - 
శ్రీమాన్‌ మొలుగురామానుజాచార్యులు. 

41. శ్రీమద్భగవద్గీత - ద్వితీయోధ్యాయము - 7వ శ్లోకము 

42. శ్రీమద్భగవద్గీత - అప్టాదశోధ్యాయము - 62వ శ్లోకము 

43. శ్రీమద్భగవద్గీత - అష్టాదళో ధ్యాయము - 66వ శోకము 


44. శ్రీవెష్టనపశత్రిక- రజితోత్సవ సంచిక- 1976 మే- భక్తి ప్రపత్తుల తారతమ్యములు. 
వ్యాసము - శ్రీమాన్‌ ముడు౦బై రామకృష్ణమాచార్యులు పుట - 1339. 
రిప 


45. 
46. 


శృంగార సంకీర్తనలు - టి.టి.డి. ప్రచురణ - పీఠిక - పుట. 15 
తిరువాయ్‌ మొజి - పి.టి.జి. వెంకటలక్ష్మీ నర్సింహాచార్యులు వారి పీఠిక - 


నమ్మాళ్యార్ల వై భవ మ నుండి పుట -1 


47, 4831441164 HR TIM - ఈ UT, ఇంచి ర్త 22-2y, 


# 
PR 


$0; 


లీ 


51; 
5్‌ 2, 


53. 
54. 
55. 
56; 
ర్‌, 
58 


59. 
60. 
51. 
62. 
ణా 
63. 
64. 
65. 


శ్రీ శరగోప గీతామృతము (131వ పద్యము) కే.టి.యల్‌. నరసింహాచార్య 
అనువాదము. 


శ్రీ శరగోపగీతామృతము (133వ పద్యము) కె.టి.యల్‌, నరసింహాచార్య 
అనువాదము. 


తిరుప్పావు - ఆండాళ్‌- 29వ పాశురము. 

తిరుప్పావు - ఆంధధ్రవివరణము - శ్రీమాన్‌ శ్రీ భాష్యం అప్పలాచార్యులు - పుట 
695 

HRT - Fal- గాక. 1౬1461 - Tm 7 - 3 

Hr Tad Ta wr - రా - 142 

HRT Fad I Hag - Wr TE - 155 

HRT TRI I IR - భాగా - TE - 159 

శృంగార సంకీర్తనలు - 12వ సంపుట టి.టి.డి. ప్రచురణ, పద సంఖ్య 182 
శ్రీ తాళ్ళపాక ఆన్నమాచార్యుల శృంగార సంకీర్తనలు - పుట 79 పదసంఖ్య 137 
తి.తి.దే. ప్రచురణ. 


శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర - చిరంతనానంద స్వామి - పుట - 182 
శ్రి రామకృష్ణ జీవితచరిత్ర - చిరంతనానంద స్వామి పుట - 179. 
శ్రీ రామకృష్ణజీవిత చరిత్ర - చిరంతనానంద స్వామి పుట - 183. 
శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర - చిరంతనానంద స్వామి పుట - 184. 
శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర - చిరంతనానంద స్వామి పుట - 185 
శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర - చిరంతనానంద స్వామి పుట- 186 
శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర - చిరంతనానంద స్వామి పుట - 187. 


81 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుని 
శృంగార సంకీర్తనలు - మధుర భక్తి 


( అన్నవాచార్యుని వు ధర భక్తి) 


5వ ప్రకరణము 


83 . 


పంచవా ప్రకరణవుు 
ఆన్నమాచార్య్యూని శృంగార సంకీర్తనలు - 
వుధుర భక్తి 


శ్రీ కవల్యమునకు సోపానమును, నిరంతర ఆనంద దాయకమును అగు భక్తియే 
రసమని మహా మనీషులు, భక్తాగ్రగణ్యులు ఆలంకారికులు అయిన రూపగోస్వామి, 
మధుసూధన సరస్వతి మొదలగువారు ప్రతిపాదించి నిరూపించినట్లు ప్రకరణాంతరమున 
వచించి యుంటిని, 


అట్టి“ భక్తి రసము” నకు ఆలంబన విభావము భగవంతుడు. ఆయన పరమోదాత్త 
చరిత్రలు విభావములు, భగవదాకార చిత్తవృత్తి స్థాయీ భావము. అదియే “భగవ ద్రతి'. 
ఆను భావములు ఆయా సమయములందు జనించిన నేత్రాది వికారములు, నిర్వేద, శంకా 
హర్షాదులు వ్యభిచారులు. ఇవియే పరమానంద స్వరూపమగు “భక్తి రసము” గా 
పరిణమించును. జీవాత్మ పరమాత్మల నాలంబముగా గొని నాయికా నాయకుల పరస్పర 
శృంగార విలసన రూపమున “దివ్య శృంగారము గ గూడ రూపము నొందును” ఆని డా. 
వేటూరి ఆనందమూర్తి గారు వివరించిరి. (1) 


రసస్ఫూర్తి కలుగు వరకు సహృదయుల హృదయముల నుండు భావము స్థాయీ 
భావము. కనుక ఇట్టి స్థాయీ భావమునే రసమని చెప్పవచ్చును. 


ఇట్టి స్థాయీ భావము భక్త్‌ రసమున పుష్కలముగ గలదు. 


ఏలనన కాంతాది విషయక రతి విషయమునను నిరతిశయానందముకలు గుటకు 
కారణము లున్నవి. కాని అవి మాయా కల్పితములు. 


కాన దేవాది విషయక రతియందు కలుగు నిరతిశయానందము ఆనంత 
కొ అముండునది. 


దేవాది విషయమనగా ఇచట ఇతర దేవతలు కాక కేవల పరమానంద స్వరూపుడైన 
శ్రీమన్నారాయణుని సంబంధ విషయము. కనుక అది భగవ 'ద్రతి, భగవ డ్రతి వలన లభించు 
ఆనందము నిత్యమైనది. అట్టి భగవంతుని ఆకారము మనో గతమై పుష్కల రసరూపమును 
పొందుచున్నది. 
85 


కాన్హాది విషయకమైన రతివలన కలుగు సుఖము తృప్తితో అంతమగుచున్నది. కాని 
భగవద్రతి అట్లు కాదు. ఒక మారు ఆయన దివ్య స్వరూపము మనసున ముద్రితమైనచో 
ఇతర వికారములెన్ని కలిగినను భగవదాకారతను తుడిచివేయజాలవు. ఆయానంద మును 


హరింపజాలవు. 


ఈ కారణము చేతనే భగవద్భక్తి! రసమని నిరూపించినారు. మధుసూధన సరస నే 
మొదలగువారు. 


భగవద్దిషయక రతి వలన ఆనందము నను భవించు భక్తుడు దానిని విస్మరించుట 
గాన్ని కోల్పోవుట గాని జరుగదు. మధుసూధన సరస్వతిని గూర్చి బ్రాయుచు సన్నిధానం 


సూర్యనారాయణగారు ఇట్లనిరి. 


“ అనుభవ మాత్రము వలననే సాక్షాత్సుఖ విరుద్ధములయిన శొక క్రోధ, భయాదులకు 

రసత్వమం౦గీకృతమై యున్నది అనుభవ సిద్ధమై మిగిలిన రసముల కన్న వేయి రెట్లెక్కువగా 

స్యమానమగుచున్న భక్తిని రసము గాదనుట ఎట్టు ? రసకోవిదుల దేవాది విషయక రతి 
రసము కాదనియు, భావమనియు చెప్పిరి. ఇతర దేవాది విషయక మగు రతి భావమే. 


ఎలన, వారును జీవులే యగుట చే పరమానందము గలుగదు. పరమాత్మ స్వరూప 
కృష్ణరతి పరమానందమునకు గొంపోవును. వురియు కాంతాది విషయకములగు 
రసములందును భగవద్రతి యందు వలె బూర్ల సుఖము లేక యానందము కలుగును. 


సి 
శ్ర 
చ్‌ 

౧ 


కాన వాని యందు రస పుష్టి లేదు. ఆవి క్షుద్ర రసములు. భగవ(ద్రతి పూర్ణ సుఖము. అది 
మిణుగురు పుర్వుల కన్న సూర్యకాంతి ఎట్లు బలవత్తరమోయట్లే మిగిలిన రసముల కన్న 
శ్రేష్టకరము, బలవత్తరము' నని వచించినాడు. 2 


ఇట్టి భక్తి రసము లోని మాధుర్యమును గ్రహించిన తాళ్ళపాక అన్నమాచార్యులు 
వేలాదిగ సంకీర్తనలు రచించి తరించినారు. వాని యందు భగవద్రతి సంబంధ శృంగార 
లీలా వర్ణన గావించి ఆనందడోలికలలో నోల లాడినారు. శృంగార సంకీర్తనల పేరుతో 
రచించిన ప్రతిపదము భగవద్రతితో ముగింపు ఈయ బడినదే. వివిధ నాయికలు చివరకు 
శ్రీనివాసునితో తాదాత్యమును పొందినట్లు శృంగార సంకీర్తనలన్నింటి లోను గమనించవచ్చును. 


ఆన్నచూచార్యులు రచించినవి “మధుర భక్తియుతి' సంకీర్తనలు కావున అవి 

శృంగార సంకీర్తన లయినవి. శృంగార సంకీర్తనలగుట చే వాని యందు అలంకార శాస్త్రమున 

పేర్కొన బడిన అష్టవిధ నాయికలు, చతుర్విధ నాయకులు, నాయికా సహాయకులు అందరూ 
86 


బు చేసికొనినారు. ఆ నాయికలు అనుభవించు కామావస్థలు వర్ణింప బడినవి. స్వీయ. 
కీయ నాయికలు, విప్రలంబ, సంభోగ శృంగారములును వర్ణింప బడినవి. సామాన్య 
యికకు తాళ్ళపాక వారి శృంగార పదములందు తావులేదు. కాని తరువాతి కాలమునకు 
దిన క్షేత్రయ్య పదములలో భక్తితో పాటు రసదృష్టి కూడ పరిపుష్టమ గుటచే వివిధ శృంగార 
'యికలకు స్థానము లభించినది. అందువలననే క్షేత్రయ్య పిమ్మట వచ్చిన అలంకారికులు 
'మాన్యను గూడ సమర్దించినారు. అకృర్‌ షా (బడే సాహెబ్‌) రచించిన శృంగార రస 
ంం౦జరి యందు ఈ విషయము గోచరించును. 


Love to him (According to the Author of Sringara Manjari) is an 
motion which can have only one object whether it be the case of Sviya 
r Parakeeya, Kulata or Samanya. ltis some thing which having come 
1to being for some body, produces no desire for any body else. It can 
ever before money and yet to be love; and such love arises not by any 
eason of beauty; Experience shows that such love is a blessing that 
Jrovidence gives us. 3 

“ఎది ఎమైనను క్షేత్రయ్య మొదలగు పదకవులకు ఒక స్ఫూర్తిని కలిగించి 

మార్గదర్శకములైనవి తాళ్ళపాక వారి రచనలేయని చెప్పవచ్చును. ఈ విషయమున వీరు 
వేసిన పునాదుల మీదనే తరువాతి కాలమున జరిగిన అలంకార శాస్త్ర నిర్మాణమంతయు 
నిలువవలసిన దాయెను.” అని డా. వేటూరి ఆనందమూర్తి గారు అభిప్రాయము 


వెలిబుచ్చిరి. 4 


అట్టి తాళ్ళపాక వారి రచనలలో అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలు ప్రత్యేకతను 
సంతరించుకొనినవి. నాయికా నాయక స్వరూపము. స్థితి భేదమును బట్టియు, ఆవస్మా 
భేధమును బట్టియు అనేక రీతులుగా గోచరించును. 


ఆన్నమాచార్యుని రచనలలో ఎడుకొండలవాడైన తిరువేంకట నాధుడే నాయకుడు. 
లక్ష్మీదేవి, భూదేవి, నీళాదేవి మొదలయిన నాయికలు ఎంతమంది యున్నను, అలమేల్మంగయే 
ప్రధాన నాయిక, ఇన్నింటినీ మించి అన్నమయ్యయే స్వయముగ నాయికయై విరహము 
ననుభవించుచుండును. మధుర భక్తిని ప్రకటించును. సాధారణముగ శృంగార రచనలు 
చేయు కవులు ఆయా సంద రృ్భవుుల ననుసరించి శృంగార రస పోషణమున 
సహకారులగుచుందురు. కాన మధుర భక్తులు ఆ సాంప్రదాయమును పాటించుచునే తామే 
నాయిక లగుట పోషాంశము, అట్లే నాయికలు తమ మనోనాయకుడైన దేవదేవుని సంసర్గముచే 

87 


దివ్యానుభూతుల నందుట జగద్వఖ్యాతమే వారి వలెనే మధుర భక్తులైన జీవాత్మలు పరచూత్మతో 
ఐక్యమై అట్టి అనిర్వచనీయానంద సంసర్గ స్థితిని పొంద గోరుటయు సహజమే, అట్టి మధుర 
భక్తుడైన అన్నమయ్య తిరువేంకటనాధుని తన మనోనాయకుడు గనెంచి ఆయన సామీప్యమును 
మనో వాక్కాయ కర్మలచే కోరుకొనినాడు. తొలినాళ్ళలో ఆయన ఆధ్యాత్మ రచనలు మాత్రమే 
చేసినను, వైవాహిక జీవిత ప్రారంభము నుండి క్రమ క్రమముగా శృంగార కీర్తనల రచనలు 
గావించి యుండవచ్చును. అప్పటికి ఆయన భాగవత కావ్యమును సంపూర్ణ అవగాహనతో 
పఠించి అందలి గోపికా భక్తిని జీర్ణించుకొని యుండవచ్చును. అంతకు మున్నే శ్రీ వైష్ణవ 
ఆచార్యుల భక్తి రచనలు సర్వము పఠించి సుగ్రాహ్యము గావించు కొనిన వాడగుట చేతను, 
ఆయనకు శ్రీమన్నారాయణుని దివ్య శృంగార లీలలు మధురోహలను కలిగించిన వనుటలో 
సందేహము లేదు. అందునను ఆయన కేవల మానవ మాత్రుడు కాడు. నందకాంశ 
సంభూతుడు. హరి భక్తిని తేట తెలుగున ప్రచారము గావించుటకు అవతరించిన దివ్యుడు, 
కారణ జన్ముడు. జన్మించిన తన వంశమును, తన గానామృతముచే సమకాలీనులను, 
రచనలచేత దనంతర కాలము వారిని తరింపజేయుటకు దివి నుండి భువికి దిగి వచ్చిన 
మహానియుడు ఆయన. అందులకే గురువుల శుశ్రూష లేకుండ గనే శతకములు చెప్ప గలిగాను. 
విష్ణుభక్తుల చరిత్రములు, వారి రచనలు, గురు శుశ్రూష వలన ఆయనకు లభించిన 
భాగములు. వీనికి తోడు అనుకూల వతులైన ఇరువురు ఇల్లాండ్రు - వెరసి శృంగార పద 
రచన. కావ్య పఠనము, స్వానుభవము జోడై, భక్తి సోపానముల మరొక మెట్టుపై కెక్కించి 
శ్రేష్టతరమైన మధుర భక్తునిగావించి, అనంతుడైన శ్రీమన్నారాయణునిపై వేలకొలది సంకీర్తనలు 
రచింపజేసినది. 

అట్టి దివ్య శృంగార సంకీర్తనలు సాధారణులను సైతము మైమరపి౦ప జేసి పరవశింప 
జేయు ననుటలో విప్రతిపత్తి యుండరాదు. ఆ కీర్తనలను భక్తి పారవశ్యముతో వినువారిని 
ఆనందడోలికలలో నూగులాడించుటయే గాక తిన్నగా ఆ శ్రీనివాసుని పద సన్నిధికి గొంపోవు 
ననుటలో అతిశయోక్తి లేదు. 


ఇట్లన్నమయ్య శృంగార సంకీర్తనలను గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. అట్టి 
వానిలోని మధుర భక్తిని తదాలంబన మగు నాయికా నాయక స్థితిని, స్వరూప స్వభావాలను 
నాయోపిన కొలది పరిశీలించి ప్రకటించుటయే ఈ సిద్ధాంత వ్యాసము యొక్క ప్రధానోద్దేశ్యము. 


అన్నవూచార్వ్యుని శృంగార రచనలలో అష్టవిధనాయికలు, వారనుభవించిన 


88 


దశకామావస్థలు, పూర్వరాగ, విప్రలంబములు, సంభోగశృ్ళంగారములు మొదలైన అలంకార 
శాస్త్రజ్ఞులు నుడివిన్న పోషములన్నియు పుష్కలమైన రసముతో చిప్పిల్లినవి. ఎ నాయిక 
యైనను, ఎ యవస్థనందినను, చివరకు తిరువేంకట నాయకునితో సంసర్గము నందుటి, 
అను భావన పరాకాష్ట నందు కొనుచున్నది. ప్రతికీర్తనము నందును ఇట్టి భావములు తప్పుక 
_గొచరించును. నాయిక ఎంత ఆవేదన పొందినను, నాయకుడు ఇతర స్త్రీలను మన్నించి 
వచ్చిన చిహ్నములను గుర్తించినను, ఆర్తి చెందిను, నాయకునిపై ఆలిగినను, చివరకు ఆ 
నాయకునిచే తనే మన్నింపబడి అతనితో శృంగార రసవాహినిలో తేలుటయే ప్రతి కీరనయందలి 
అంతిమ ఫలము. ముందుగ “అష్ట విధ నాయిక ల గురించి ప్రస్తావిస్తాను. 


స్వాధీన పతిక 12-67 


చాలదా యా చనవులు 
మేలపు చేతల నిన్ను మెచ్చించ గలిగె |! చాలదా! 


ఎంతటిదిరా నిన్ను నిందాకా రానీక 

పం౦ంతమాడి వలపించి బాసగొన్నది 

ఇంతి నోచి నట్టి నోము ఎటువంటిదో నీ 

చెంత జేరి నీ మంచి చెక్కునొక్కగలిగె [| చాలదా! 


ఎవ్వతెరా నిన్ను నెలయించి తన నిండు 

జవ్వనము విలువిచ్చి జుట్టి గొన్నది. 

అవ్వలదాని భాగ్యమది యొట్టిదో నీవు 

పవ్యభించు పరుపుపై పవ్వళించ గలిగె [| చాలదా! 


ఎట్టిదిరా సతి నిన్ను యింటిలోన వెళ్ళనీక 

పట్టుకొని కౌగిటిలో బాయనీనిది, 

అట్టె నిన్ను తిరువేంకటాధీశుడా నీవు 

దట్టించు కౌగిటిలో తగులగ గలిగె చాలదా! 

ఇందలి నాయిక “స్వాధీనపతిక పతిని పూర్తిగా స్వాధీన మొనర్చుకొనినది. తన 
యిచ్చవచ్చిన రీతి మలచుకొన గలిగినది. తన మేలపు చేతలచే ఆయనను మెప్పించి తిన్నగా 
నాయకుడైన వేంకటనాధుడు పవ్వళించు పరుపుపై పవ్వళించ గలిగినది. తన కౌగిటి నుండి 
సడలనీయక బంధించినది. 

89 


“సదా సాకూతా ఆజ్ఞాకర ప్రియ తమా స్వాధీనపతికా ' యని రస మంజరీ కారుని 
నిర్వచనం 5 


““వరుడుకైవసమైన వనిత స్వాధీన పతికి 6 


“కాంతుడు రతిగు ణాకృష్ణుడై ఎవతె చెంతను బాయడో విచిత్రవిభ్రమాస్తక్త ఆనాయిక 
స్వాదీన పతిక యన బడును” వేదము వేంకటరాయశాస్త్రి సాహిత్య దర్పణము. పుట 49. 


“నాయకుడు సురతాతిరసబద్దుడై తన పారు ముందుండగా అధికమగు హర్ష 
సౌభాగ్య అభిమానములను కలిగి యుండు నాయిక “స్వాధీన భరక అనబడును' 
(నాట్యశాస్త్రము. పి. ఎస్‌. ఆర్‌. అప్పారావు గారుపుట678.) 8 
2. మదించిన యేని గకు మావటీడు వంటి దాపె 

సదరాన నిన్నిటు వసము చేసుకొనెను || పల్లవి!! 


కప్పురాన గొనివేసి కామిని నిన్నిపుడిట్టె 
చిప్పిల దనమొకము చేసుకొనెను. 
పెరి నంతటి మీద ముంచి చేతులెత్తిమొక్కి 


ఆప్పునము చుట్టముగా నటు చేసుకొనెను 11 మదించిన!! 


తొడమీద గూచుండి తొయ్యలి చన్నులనొత్తి 

చిడు ముడితో గిందు సేసుకొనెను 

జడిగొనమోవి తేనె చవి చూపి నిన్నింతలో 

కడలేక తన సొమ్ముగా జేసుకొనెను (మదించిన! 


సేసవెట్టి పెండ్లాడి చేరి నిన్నలమేల్మంగ 

చేసూటి మగనిగా జేసుకొనెను 

ఆసల శ్రీ వేంకటేశ అన్నిటా నిన్ను గూడి క 
పోసరించి పాయరాని పొందు సేసుకొనెను మదించిన! 


ఇందలి శృంగార నాయిక తన భర్తను సంపూర్ణము గ కెవసము గావించుకొనినది." 
ఆమెను మావటీడు తోను, శ్రీ వేంకటేశుని మదించిన “ ఏనిగౌ' తోను అన్నమాచార్యుడు 
పోల్చి చక్కని పోలిక చెప్పినాడు. మావటీడు చెప్పినట్లు ఎంతటి మద గజమైనను నడచుకొన 


వలసినదేగదా! ఈమె ఆలమేల్మంగ యగుటచే “దివ్య శుభాక్షతలతో పెండ్లి చేసికొని తన 
90 ద 


మగనిగా జేసికొనినది నాయకుడు ఆది దేవుడు. తన సర్వస్వమును ఆయనకు సమర్పించుకొని 
మరీ తన వశమొనర్చుకొనినది. 


లౌకికశ్ళంగార కావ్య పఠనము వలన పాఠకుడు అమందానందము నను భవించును. 
మరి ఆ దివ్య దంపతుల శృంగార లీలా వర్ణనము పరించునపుడు అలౌకికమైన ఆనందానుభూతి 
కలుగకమానదు. ఇచ్చట శబ్దముల రీత్యామనకు కొంత ఇబ్బంది కలిగినను, ఆది లౌకికముతో 
ముడి పెట్టక కేవలమై ఆత్మ పరమాత్మల సంగమ సన్నివేశమును గ్రహించినచో ఎంతటి 
మధురానుభూతి కలుగును. అట్టి మధుర భావములు ఇమిడి యున్నవగుట చేతనే అన్నమయ్య 
" పదములు మధురభక్తి గీతాలుగా ప్రసిద్ధినందినవి, 


లౌకికాత్మల సంయమునమునకే పరవశత్యము గలుగు చుండ ఆత్మ- పరమాత్మల 
సంయోగము ఇతరమును తలపింపజేయునా? నిధికన్నా రాముని సన్నిధి, నవే 
సుఖదాయకములు గదా! ఆని త్యాగరాజు నుడివిన మాటలు ఇచ్చట స్మరణీయములు. 

మరియొకకీర్తనలో ఆలమేల్మంగ శ్రీనివాసుని గుండెపై నెలకొన్ని విధమును అన్నమయ్య 
ఇట్లు వర్ణించినాడు. 

గౌరవించి ప వేశమై వుండగాను 

చేరి యంత నవ్వినాను ne నీకు 

మేర మీరి నిన్నే పొద్దూ మెడగట్టు కండగాను 

ఆరితేరి బిగీసినా అందమే నేనీకు 24-255 


నిరంతరము నాయిక నెడ బాయ కుండుటకు గాను నాయకుడైన శ్రీనివాసుడు 
ఆమెను మెడలోనే కట్టుకొనినాడట. ఆమె గట్టిగా బిగుసుకొనినను ఆది అందమే. మధురమైన 
భావన. 

నిరంతర పతిసాన్నిధ్యము లభించుట నాయిక భాగ్యము. పతి సతి మాట మీరని 
వాడైన మరింత నౌ భాగ్యము 
4. _ మగడు మన్నించిన మగువది భాగ్యము 

సాగసియాతడు మోహించుట భాగ్యము 


91 


వెగటులేని రతుల వేసరినిది భాగ్యము 
మగువల వలపులు మరి ఏమి చెప్పేరే చెలులారా!! 


శ్రీ వెంకటేశుడేలె మచ్చిక నీ సతిది భాగ్య 
మా వేళ నాతడు మెచ్చినది భాగ్యము 
ఆపుకొని యెప్పుడే తన వాడౌటే భాగ్యము కక 
_ యేవని తల నేరుపులికి నేమి చెప్పేరే | చెలులార!! 


ఇట్టీ స్వాధీన పతికలు అన్నమయ్య మధుర భక్తి ప్రపంచమున అసంఖ్యాకముగ 
గలరు. 


ఇంకను ఈ క్రింది కీర్తనలు చూడనగును. 
1. మొగ మాయలాడివే మొగని నింతసేసితి (22-486) 
2. కంటిమిదె మిమ్మిద్దరి కన్నుల పండువుగాను (28-236) 
3. ఆలుమేలు మంగనీవభినవ రూపము (12-159) 


(ఇది డా. వేటూరి ఆనందమూర్తి గారిచే ఉదహరింపబడినది) 


వౌసక సజ్జిక 
ze 


“అద్యమే ప్రియ వాసర ఇతి నిశ్చితయా సురత సామా గ్రీం సజ్జీకరోతి సావాసక సజ్ఞా; 
వాసకో వారక” 10 రసమంజరి. 


__ “ద్రీయాగమవేళ గృహము, దనువు సవరించు నింతి వాసకసజ్ఞ' (11) ఆంధ్ర 
నాబాత్య దర్పణము. 


““ ఉచిత వాసకము నందు (తగిన కాలమందు - రాత్రి) రతి సంభోగలాలసయై 
సంతోషముతో అలంకరించుకొను నాయిక వాసకసజ్ఞ'' యనబడును. (12) నాట్యశాస్త్రము.. 


తాం 


ఇదివో మా విన్నపము యిట్టిచిత్త గించవయ్య 
సుదతి వున్న జాడలు చూతువురావయ్యా I! ఇదివో!! 


92 


ఇపుడే వచ్చేవని ఇంట వాకిటను చెలి 

కప్పురపు టారతెత్త గాచుకున్నది. 

దప్పిదేర నీకు నీయ తట్టిలోన బాగాలు 
కుప్పలుగా మీ దెత్తుకొనివున్నది “ || ఇదివో! 


జో ఆరగించ వచ్చేవని అన్ని దెరగుల నెల్లా 
చేరవిందాయితముగా జేసుకున్నది 
గారవాన బాదాలు గడిగే నంటా బన్నీరు 


ఆ రీతి బైడి బిందెల నమరించుకున్నది ' 1! ఇదివో!! 
పవళించవచ్చేవని పట్టె మంచము మీదట 

వివరించి పూ బరపు వేసుకున్నది 

నివిరి శ్రీ వేంకటేశ నీవు విచ్చేసి కూడగ 

తవిలి యలమేల్మంగ తనివితో నున్నది | ఇదివో! 


ఇందలి నాయిక అలమెల్మంగ తనను తాను శృంగారించుకొని పడక సవరించి, 
దానిపై పూలు జల్లి పడకటింటిని సిద్ధము చేసి కొననది. నాయకుని కొరకెదురు తెన్నులు 
చూచుచున్నది. నాయకుడు రాగానే కర్పూరపు టారతులు ఎత్తి బాగాలు (తాంబూలము) 
ఇచ్చుటకు సిద్ధముగ ఉన్నది. పన్నీటి పైడి బిందెలు పాద ప్రక్షాళనకు ఆయత్రము చేసినది. 


ఇంతటి ప్రయత్నము వ్యర్థమగునా! ఇంతగా మనసార కోరుకున్న మనోనాయకుడు 
వేంకట నాధుడు రానే వచ్చెను. అన్నులమిన్నయైన అలమేల్మంగను తవిలి కూడెను. ఆమె 
తనివి నందెను, 


వాసక సజ్ఞక యైన నాయిక నాయకునికై ఎదురుచూచుటయే సామాన్య 
కావ్యలక్షణములలో చెప్పబడినది. కాన యిందు ఆ ఎదురుచూపుల ఫలితముగూడ 
' చెప్పబడినది. నాయికమధుర భావనలతో గృహమును మనోహరముగ దిద్ది తీర్చుటకు తగిన 
, ఉపాయము ఆమెకు లభించినది ఇట్టిదే మరియొక పదము. 


ఎప్పుడు గాని రాడో యెంత దడవాయ - కాలి 
చప్పుడాల కించి మతి జల్లురనె నమ్మా || పల్లవి! 


93 


యి 
దిద్దుట దలచి మేను దిగులనె నె నమ్మా I! ఎప్పడు!! 


పాయక యాతడూ నేనూ బవ్వళించే యింటి వంక 
బోయి పోయి కదుచిన్న బోయితి నమ్మా 
తోయపు గుబ్బల చన్నుదోయి మీద వాడొత్తిన 


పాయపు జంద్రుల జూచి |బ్రమసితి నమ్మా 1! ఎప్పుడు! 
కూడిన సౌఖ్యములందు కొదలేని వాని నా 

వేడుక మతిదలచి వెరగాయ నమ్మా 

యీడు లేని తిరువేంకటేశుడిదె నా తోడ 

నొడి నట్టే నా చిత్త మలరించెనమ్మా [| ఎప్పుడు! 


ఇందలి నాయిక పడుకటింటిని చక్కగా సవరించి నాయకున్నిక ఎదురుచూచి చూచి 
చివరకాయనతో సంగమింప గలిగినది. ఇబ్లెదురు చూచుట యందలి తపనను అన్నమయ్య 
మధురముగ వర్ణించెను. ఆలమేల్మంగను అడ్డుపెట్టుకొని ఆయన తానే నాయికయై తన 
మధుర భక్తితో వాక్రసూనములతో ఆ దేవదేవుని దివ్య శృంగార లీలా వోషములను స్తుతించెను. 


విరహోత్కం రిత 
1. గోసంకేత స్థలం ప్రతి భర్తురనాగమన కారణం యా లోచయతి సా ఉత్కా 


ల | 


అస్మాచేష్టాః- ఆరతి సంతా! భ్యం,బ్రాంగా కృష్టిః! కంపరుదిత స్వావస్తా కధనాదయః 
1 


2. పతిరాక తడవుండ నుత్కంఠడదాల్వునింతి విరహొత్క (14) 
3.  అనేకకార్యవ్యాసం౦గములచే ప్రియుడు రానిచో దుఃఖార్త యగు నాయికవిరహోత్క ంఠిత. 
యనబడును. (నాట్యశాస్త్రము) (15) 


మీ 


94 


4. వచ్చుటకు ఉద్యుక్తుడయ్యును దైవ వశమున ప్రియుడు రాడేని ఆతని రామి వలన 
వగచే పీడితయైనట్టిది విరహోత్కంరిత యనబడును. (సాహిత్య దర్పణము) (16) 


ఉత్కంఠిత యనగా విచారించునది అని యర్థము. పతిరాక కొరకు ఎదురు తెన్నులు 
చూచుచు ఆలస్యకారణముగ విచారించునాయిక ““విరహొత్కంఠిత నిట్టి పాటు వద్దయ్యా 


7 తెగువలు నీవు రాగా దిప్పుకొంటి గాని |! పగవారి॥ 
నీసుద్దులే ఆడుకొంటి నెలతల తోడుత 


అసలు మతిబెట్టు అలసితిని 

గాసిలిన మీద కాకలు దొట్టించగాను 

వీసమంత పొద్దెనా వేగించ రాదాయ ౨ |పగవారి!!. 
చొప్పుగా నీకెదురులు చూచి వాకిటను 

రెప్పల ముయ్యగలేక రేసువడితి .. 

వుప్పతిల్లు వలపెల్ల నొక్కమాటే రేగగాను 

నిప్పు వంటే. తమకము నీగగ రాదాయను TE 11పగవారి!! 
శఠేదరబలం నీవు రాగా గక్కన గాగిట నించి 

యిందుకా శ్రీ వేంకటేశ శ యిట్టె మెచ్చితి 

విందుల నీరతులలో వేడుక పిక్కటిల్లగా 

సందడించి కుచములు సదమద మాయెను. . ॥1పగవారి! 


పతిరాక తడవైన కారణమున ఎదురులు చూచి చూచి నిద్రవోక వాకిట వేచినది. 
= కాకలు రేగినవి. వీసమంత పొద్దెనా తాళలేని స్థితిలో నున్న నాయిక ఇందు వర్ణింపబడినది. 
ఇందలి నాయిక స్పష్టముగ సూచింపబడక పోవుటచే మధుర భక్తుడైన అన్నమయ్యయే 
* నాయికయై పరమాత్మ సందర్శనాభిలాష అధికము కాగా ఇంక క్షణకాలమైన ఓర్చుకొనలెని 
విరహముచే ఆర్తి చెందుచు తన మనో భావము నిట్లు ప్రకటించెను. భక్తి మార్గమున ఆ స్వామి 
కొరకు తహతహలాడుచు నిప్పు వంటి తమకమును దాచుకొనలేక సతమతమైన ఆత్మస్యరూపము 
ఇచ్చట సుప్రకటితమైనది. చివరకు వేంకటేశుడు ఆమెతో కూ వరు ఫలము. 


95 


“వలచి భక్తి మార్గము తోడ నిన్ను 
వర్ణించుచు ఉన్న నాపై - చలమేలరా 
సాకేత రామా” - 


అన్నత్యారగాజ కీర్తన ఇప్పట్టున స్మరణీయము. ఆ కీర్తన యందే చివర తన విరహపు 
తీవ్రతను ప్రకటించినాడు త్యాగయ్య, 


““తందనాలతో పొద్దుపుచ్చనేల 
తాళజాలనయ్య త్యాగరాజ నుత - చలమేలరా. 
2 ఎమిసేతు నమ్మలాల యిదిపో నాకాపిరము 
కామించి వలపుపతి కౌగిలే కోరని || పల్లవి! 
కాయమే కాకలబొందీ గానీ రమణుని బాసి 
పాయమే చిగురించీ బైపైనే 
చేయి చెక్కిటి మీద జింతలు శేచే గానీ 
యే యెడ గనుచూపులు యెదురే చూచిని I! ఎమిసేతు!! 
పని పూని పయ్యెదే పైపై జారీగానీ 
ఘనమైన చన్నులైతే గట్టులయ్యోని 
గొనకొన్న విరహము కోపము పుట్టించీగానీ 
ననుపులసెలవులు నవ్వింపిచీనీ | ఎమిసేతు!! 
గారవపు నాకాగిలి కారాలు పుట్టించీగానీ 
వూరేటి మోవి తేనెలు వుట్టి పడీని 
యీరీతి శ్రీ వేంకటేశుడింతలోనను గలిసె 
తేరేటి మోము కళలు తెలివి సేసీనీ 1 ఏమిసేతు!! 


ఈ పదము నందలి నాయికరమణుని బాయుట వలన కాయము కాకలు బొందినది. 


96 


ఆ 


చెక్కిటి చేయి చింతలరేపినది. పెచ్చురేగిన విరహము కోపము పుట్టించినది. దీని యందు 
నాయిక విరహ తీవ్రత తారస్థాయికి చేరినది. ఆది సాధారణమైన విరహము కాదు. లౌకిక 
శృంగార నాయికల విరహము అంతకన్నను కాదు. దివ్య శృంగారము, అన్నమయ్య పక్షమున 


' నాలోచించినచో అది విశిస్థా ద్వైత శృంగారము. అభేద తత్వమును ఆకళింపు చేసుకొన్న 
. "ఆత్మయనెడి నాయిక పొందిన విప్రలంబ శృంగారము. దానికి తగిన ఫలము నాయిక చివరకు 


పొంద గలిగినది. అంతలోనే శ్రీ వేంకటేశుడు ఆత్మను తనలో లీనము చేసికొనినాడు. 
ఇట్టి విరహమునే మీరా పొడిన విరహ గీతికలో మనము గాంచవచ్చును, 


హేరీ మై తో దర్‌ద్‌ దివాణీ, మేణి దర్‌ద్‌ న జాతైకోయీ 
ఘాయల్‌ కీ గతి ఘాయల్‌ జాతై జోకోయీ ఘాయల్‌ హోయ్‌ 
జౌహర్‌ కీ గతి జౌహరిజాణై కీ జిన జూహరి హోయ్‌ 

సూల్‌ ఊపరిసేజ్‌ హమారి. సోవణ కిస్‌విధ్‌ హోయ్‌ 

గగన మండల పర్‌సేజ్‌ పియాకీ కిన్‌ విధ్‌ మిల్‌ణా హోయ్‌ 
దర్‌ద్‌ కీ మారీ బన బన డోలూ బైద్‌ మిల్యానహి కోయ్‌ 
మీరాకే ప్రభు పీర మిటైగీ జబ్‌ బైద సావలి హోయ్‌ (17) 


అనగా “ బాధాపీడితురాలనైన నా బాధ ఎవరికే విధముగా తెలియును అయ్యో, నా 
బాధ తీర్చుటకు తగిన వెద్యుడెవరు? ఆ నీలమేఘ శ్యాముడైన శ్రికృష్ణుడు వచ్చి చికిత్స 
చేపిననే.కాసి నామనోవ్యధ తీరదు". అని ఈ మీరా పదమునకు అర్ధము, 


ఇట్టిదే నమ్మాళ్వార్‌ అనువైష్ణవ భక్తుని పాశురములలోను గోచరించును. 


లగ ఇట్టక్కాలిట్టకె కళాయిరుక్కు 
మెళున్నలాయ్‌ మయ జ్ఞమ్‌ కెకూప్పుమ్‌. 
కట్టమేకాదలెన్ను మూర్‌చ్చిక్కుమ్‌ 
కడల్‌ వణ్ణా కడియై కాణిన్నుమ్‌ 
వట్టవాయ్‌ నేమి వలజ్ఞా యావెన్నుమ్‌ 
'వద్టదా యెశ్టైన్టే మయజ్ఞమ్‌ 

శట్టనే దెళునీర్‌ తిరువరజ్ఞత్తా 

యివళ్‌ తిరత్తెన్‌ శిన్దిత్తాయే””. 8 


౩7 


ఓ సుందరుడా! నన్ను కనికరించక మిక్కిలి క్రూరుడ వైనావు సుమా! నీపై నాశ 
మిగుల చెడ్డదై నన్ను మిక్కిలి ప దానిచేత నే నింత బాధపడుచున్నాను' ' అని 
రని యొక్క భావము. 


దీని యందును నమ్మాళ్వారు స్వయముగా తానే నాయికయై పొందెడి విరహ వేదన 
గోచరమగుచున్నది. 


ఇంకను ఈ క్రింది కీర్తనలు తాళ్ళపాక అన్నమయ్య గారివి చూడవచ్చును. 


1. “విన్నవించవేవో రమణి - (16-2) 
(ఇది వేటూరి ఆనందమూర్తిగారు ఉదహరించినది) 
2. _ నీరు వట్టుగొన్న చోట నేత దీరునా - (18-242) 
వెలది చందము లెల్లా విన్నవించితిమినీకు - (28-285) 
4. మించికాలము కిందు మీదా యెనే - (30-315) 


 వప్రలబ్ధి 
1. “సంకేతమరసి నాధుడు లేమి వెసనార్తయౌ కాంత విప్రలబ్ధ (కావ్యాలంకార 
సంగ్రహము - 77 పుట) . 
2. “సంకేత కేతనే ప్రియ మనవలోక్య సమాకుల హృదయా విప్రలబ్ధ'” (రసమంజరి) 
3. “దూతిని బంపి సంకేతమును జెప్పియున్నప్పటికిని, ఎదేని కారణమున ప్రియుడు 


రాకపోవుటచే వంచిత అయిన నాయిక విప్రలబ్ధ అగును '' (నాట్య శాస్త్రము) 
4. *ీవంచనా ప్రయుక్త విరహవేదనావత్‌ విప్రలబ్బా శృంగార మంజరి - అకృర్‌షా) 


ఆలంకారికుల మతము ప్రకారము సంకేత స్థలమునకు ప్రియుడు రామిచే కుందు. 
నాయిక విప్రలబ్ద. కాని తాళ్ళపాక వారి కీర్తనలలోని నాయిక సామాన్య కాదు. దివ్య, 
అలమేల్మంగ, అందును శ్రీ వేంకటేశ్వరునకు ఇల్లాలు. ఇట్టి యామె సంకేతస్థలము 
నేర్పరచు కొన వలసిన పని లేదు. తన ఇంటికే వత్తు నన్న స్వామి రాలేదు. దూతిని 
పంపినను ప్రయోజనము లేదయ్యెను. అందుకే తాను మోసగించినట్లు భావించి 
ధుఃభఖించుచున్నది. ఈ కీర్తన నరసినచో ఇది సుస్పష్టమగును. 


98 


ప తలపోసి తలపోసి తమకించీ నా మనసు 
తలపు దెజచి నా దండకు బిలువరే || పల్లవి! 


చెలికత్తెల మాటలు చే కొని వివిన వాడు 

యెలమి నిక్కడి దేల రాడే 

కలకల నవ్వుతాను కానుకలందిన వాడు 

పలుమారు నెక్కడి పరాకున నున్నాడే తలపోసి! 


ఆసపెట్టి నాకు లేక లంపిన యట్టి వాడు 
పాసితా నెక్కడ నేమి పనికున్నాడే 
వాసికెక్క్‌ నాపై వలపు చల్లిన వాడు 
సేస చేబట్టుక యెంత సిగ్గుతో నున్నాడే || తలపోసి! 


పక్కన నాయం౦డ వచ్చు పవళించి వున్నవాడు 

మొక్కలాననే నవ్వలి మోమై యున్నాడే 

యిక్కడ శ్రీ వేంకటేశుడే నలమేల్మంగను 

మిక్కలి నన్నేలె యెట్టు మెచ్చు తానున్నడే [| తలపోసి! 


నాయకునికి చెలికత్తె ద్యారా సందేశ వుంపినది. వచ్చెదనని లేకలు కూడ 
పంపినాడాయన. కాని రాలేదు. ఆయన గురించి తలపోసి తలపోసి తమకించిన దామె 
మనసు. తహతహ లాడినది. 
““హరిచరణామృతేన తుల్యం నజానే'' అను కులశేఖరాళ్యారుల శ్లోకము ఇప్పుట్టున 
చింత్యము (19) 
ఆందుకే ఇందలి నాయిక హరి ముకుందుని తలపోసి తలపోసి ఆయన సన్నిధి కొరకు 
- పరితపించినది. ఆ తపన నిప్రుయోజనము కాలేదు. ఆయన వచ్చి తన ప్రక్కనే పవళించినాడు. 
మిక్కిలిగా ఆమెను ఎలినాడు. 


మరియొక ఉదాహరణ :- 


Er విన్నవించ నేమున్నది వేగినంతాను' 
ఇన్నిటా నీ సొమ్ము నేను యీ దేర్తువుగాక || పల్లవి!! 


gg 


యెదురు చూచితి నీకు నింతులచే చెప్పెంపితి 

వెదికితి నీవుండేటి విడిదలను 

చెదరని వలపులు చిమిడితే గొరయౌనా 

పదను దప్పకుండాను పాలింతువుగాక || విన్నవించ!! 


పట్టితి వ్రతము నీకు పైపై దమ కించితివి 

బెట్టిపేరు కొని నిన్ను బిలచితిని 

పెట్టిగాని మనసిదివేచితేను చవియౌనా 

యిట్టె ససివాడకుండా నేలుదువు కాక || విన్నవించ!! 
వేళలు గాచితి నీకు వేగించితి నిందాక 

మూలమైన దేవరకు మొక్కు కొంటిని 

యీలీల శ్రీ వేంకటేశ యిటు నన్ను గూడితివి 

బాలకి నన్నిట్టే చేపట్టుదువు గాక || విన్నవించ!! ( 14-17) 


ఇందలి నాయికయు ఇంతులచే నాయకునకు కబురంపినది. ఎదురు చూచినది. 
ఆయన విడిది చేయు తావుల వెదకినది. వ్రతము పట్టినది. తమకించినది. పేరు పెట్టి 
పిలచినది. స్మరించినది. ఇంతకన్న నాయిక వలపు వేదన తీవ్రత ఎట్లు తెలియగలము. 
ఇందలి విప్రలబ్ద నాయిక అన్నమయ్య మనోభిప్రాయమును స్పష్టపరచుచున్నది. ఆయన 
మధుర భక్తి పరాకాష్టనందినది. ముగ్ధ, స్వీయ నాయిక. కనుకనే ఇంతటి తపన. మొక్కు 
కొనిన ఆమెను చివరకు వేంకటేశుడు కూడినాడు. ఆకలయికయే ఆమె ఎదురు చూపుల 

ఫలము. 

ఇట్టివే మరి కొన్ని పదములు 
1. ఎమి గట్టుకొనెనె తా నిందు వంకను 

దోమటి కోరిక లెల్లా దొడ్డి బెట్టె గదవే - పల్లవి! 


యెదరు చూచితి డాను ఇందాకా విచ్చేసేనని 
ఇందివో తా చెలి నంపెనెడుమాటకు 


100 


శిత ల అ ఈ కళ 4 ౪కి ధి దిశి గి నిని ఆ 5 అట విల 4 9 పరి ఛ భి వి శన శ భి శిఖి తజ స ౨ ఈ 4 ఇఇ కణ ఈ 


ఇల పి శభ 5 శ ఉచ 4 ఈలి ఏఐ అ ళిక తర అత ఇళ ఏ5 ౨ ఇ ఛి చి 6 9 బతి ఈ చి చావా ణి భావి విశ శ ౨ 8 బి ఇ వి కి ఉ బి 


తత్తరించి వుండి తినే దనతో మాటాడేనని 
పొత్తుల లేకలంపెదా బొద్దు వోకకు 


రద చచ శశ స భి వివి ఆరి ఏత వాల భి లి శ చ ఇళ క కతన అ క * ల వల చలి ఇత అల వ జ అధ తి ౫ థి అ $9 2 ౫9 


సాధారణముగ అన్నమయ్య పదములలో విప్రలబ్దనాయిక సంకేత స్థలములను 
వెదకుచు బోవదు. ఈ విషయమును “శృంగార మంజరీ కారుడైన అకృర్‌షా అభిప్రాయము 
వలన స్పష్టమగుచున్నది. ఆయన విప్రలబ్ద నాయికా లక్షణముల దెలుపుచు “వంచనా 
ప్రయుక్త విరహ వేదనావతీ విప్రలబ్దా' అనినిర్వచించినాడు. ఈ విషయమును వివరించుచు 
డా. రాఘవన్‌ గారు ఇట్లు స్పష్టపరచినారు. 


“The Author of "Sringara Manjari" Criticises, Bhanudatta's defini- 
tion that it is not applicable to a sviya on Samanya who do not go to a 
trysteg place, But one experting union on meeting at their own residence 
and are dis-appointed by the lovers failure to present himself. Thus the 
Sringara Manjari really on larges the scope of the "Vipra Labdha" offers 
its definition that she is one in the pang of separation consequent on 


disappointment caused by the lover* (20) 


శృంగార మంజరి కారుడు మాత్రము రసమంజరీ కారుని నిర్వచనమును విమర్శించి 
సంకేత విషయమును అందుండి తొలగించినాడు. అతని దృష్టిలో స్వీయ విషయమున 
“సంకేతము” నకు ప్రసక్తి లేదు. ఆ నాయికయున్న చోటునే ప్రియుని కొరకువేచి, యాతడు 
రామిచే విరహాతిశయము నను భవించుచున్నది కావచ్చు. 


శృంగార మంజరీ కారుని లక్షణమిట్లున్నది. 
“వంచనా ప్రయుక్త విరహవేదనావతీ విప్రలబ్ద'' 


కాన.......:....స్వీయా విప్రలబ్దా నాయిక స్వరూపమే శృంగార మంజరీ కారుని 

లక్షణములకు దోహద మిచ్చియుండునని తలపవచ్చును. ఏలన, తాళ్ళపాక వారి శృంగార 

పదములందలి నాయిక సర్వత్ర స్వీయయే. ఆందును'దివ్య. అట్టి జగజ్జనని దివ్య శృంగార 

వర్ణన సందర్భమున “సంకేత స్థలముల ' ప్రస్తియే యుండదు. ఇక వంచనయన మరి 
101 


సర్వాంతర్యామి యగు పరమాత్ముడు తానంతకు బూర్వము ప్రత్యక్షముగ చవులిచ్చిన సతికి 
ఆ సమయమున వచ్చివేడుక నింపకుడుట వంచనయే యగును గదా!” (21) 


అని డా. వేటూరి ఆనందమూర్తి గారు తమ యభిప్రాయమును ప్రకటించినారు. 


కాని ఇంతకు మునుపు ఈయబడిన ఉదాహరణ పదములో ““విన్నవించనేమున్నది ' 

అను దానిలో నాయిక “వెదికితి నీ వుండేటి విడదులను' అనుట చేత సంకేత స్థలమునకు 
బోయినట్లే స్పష్టమగుచున్నది. కాని ఇతర కీర్తన లన్నిటిలోను, అనగా విప్రలబ్దకు సంబంధించి 
నంత వరకు ఆమె యున్నచోటనే నాయకుని కొరకు వేదనావతియై వంచింపబడిన దాని వలెనే 
గొచరించుచున్నది. “శృంగార మంజరీ కారుడు” తరువాతి కాలము వాడగుటచేత, తనకు 
పూర్వులైన వారి కొందరి రచనలను పరిశీలించి యుండవచ్చును. తాళ్ళపాక వారి రచనలు 
పరిశీలించెనో లేదో తెలియరాదు కాని అతనిచే నిర్వచింపబడిన ““విప్రలబ్ద' నాయిక యొక్క 
లక్షణములు మాత్రము అన్నమయ్య రచనలలో అధికముగ గోచరించును. 


2. _ఇదియేటి దయ్యా యెంత సేసితివి నీవు 
చెదరని దయతో విచ్చేయవయ్య ఇంటికి || పల్లవి! 


చెలులతో యేమని చెప్పింపితివి 

యెలిమి నానవాలు యేమిచ్చితివి 

కులికి యేమని యాస కొలిపితివి 
చెలినిమన్నింతువు విచ్చేయవయ్యా || ఇదియేటి!! 


3. _విచ్చేయవయ్యా వేగమే అక్కడికి 
ఆచ్చమైన కోరికతో నలసే చెలి 
వుప్సరిగే లోన నీవు వున్నావంటా వచ్చి 
అప్పుడే రావైతి వంటా నడిగే చెలీ . 
తొప్పుదోగె జెముటతో తూగు మంచముపై బండి 
ముప్పిరి మోహములోన మునిగే జెలి (25-572) 


4. శ్రీ వేటూరి ఆనందమూర్తి గారిచ్చిన ఉదాహరణ 


““పొద్దిక నెన్నడు పొడుచునొ పోయిన చెలిరాదాయను 
“నిద్దుర కంటికి దోపదు నిమిషం బొకయేడు' ' (12-138) 


102 - 


5. ఖండిత 


అన్యోపభోగ చిహ్నితః ప్రాత రాగచ్చతి పతిర్యస్య సా ఖండితా - ప్రాతరిత్యుపలక్షణం.. 

అస్యాచేష్టాః :- అస్ఫుటాలాప, చింతా, సంతాప, నిశ్వాస, తూష్టిం భావ. 
పాతాదయః - రసమంజరీ 

ఉచితవాసకము నందు (తనతో కలసియుండవలసిన సమయములో, ప్రియుడు 
'క నాయికతో కలసియుండి తన యొద్దకు రానిచో దుఃఖార్త యగు నాయిక “ ఖండిత ' 
బడును. (నాట్యుశాస్త్రము) 

ప్రియుడు అన్యతొడి సంభోగ చిహ్నములు కలవాడై ఎవతెకడకు వచ్చునో, ఈర్చా 
రుత యగు నా నాయికను “ఖండితి యని పండితులు పేర్కొందురు. (సాహిత్య 
ఇయు). 

విభుడన్యసతి బొంది వేకువారా గుందు నబల “ఖండిత” (కావ్యాలంకార 
(హము) 

అప్పటి యెండ చెమట లట్టే వుండేనా 

నెప్పు దప్ప బాంకేవునే నెజంగనా || పల్లవి!! 

ఆవుల గాచిన నాటి యడవి కంపల చేర 

లావల నేడు మాయక అట్టే వుందేనా 

యేవంక నెవ్వతో నిన్ను నెనసి చేసిన చేత 

నీ వెంత మొజుగిన నేనెజుంగనా |! అప్పటి! 


వెన్నలు ముచ్చిలు నాడు వేడిపాలార గించిన 

అన్నువ నీ మోవి పొక్కులచ్లే వుండేనా 

వన్నెకాడ యెవ్యతెకో వలల జిక్కిన నీ 

నిన్నమొన్నటి సుద్దులు నేనెజుంగనా || అప్పటి! 


_రంగుగ మధురలోని రమణి మెత్తిన నాటి 
అంగడి గంధపు బూతలట్టే వుండేనా 
చెంగటి మొరగి కలసితివి వెంకట రాయ. 
నింగి మోచిన చేతలు నేనెజుంగనా . || అప్పుటి!! 
103 


నాయకుడు దుష్టుడు, తప్పుచేసియు ఆనృత మాడువాడు. నాయకుడు అన్యనాయికా 
సంపర్కముచే కలిగిన చిహ్నములు మాయకుండగనే నాయిక ఇంటికి వచ్చెను. అతని 
శరీరమందలి సంభోగ చిహ్నములు నాయిక గుర్తించి ప్రశ్నించినది. అన్నింటికి ఎవియో 
నెపములు చెప్పి తప్పించుకొన జూచినాడు నాయకుడు. కాని నాయిక ముగ్ధ్గకాదు.. ఆమె 
ప్రొఢ. ఈతని మాయ చేష్టలన్నియు బాగుగనెజింగినది. అందుకే నాయకుని, ఈర్వ్యాకషాయిత 
యగు యామె, దెప్పిపొడుచుచు దుఃఖించుచున్నది. పల్లవి లోనే నాయకుడు బొంకుటి, 
దానిని ఆమె గుర్తించుటయు జరిగినది. 


ఈ సంక్తీర్తనలో కృష్ణలీలలు, బాలకృష్ణుని మధురక్రీడలు, ఆధారముగ గొని 
అన్నమయ్య స్వయముగ నాయకయై, ఆ స్వామి సన్నిధి కొఆకు ఎదిరి చూచి చూచి, స్వామి 
కృష్ణావతారమందలి కొన్ని లీలలను ఊహించి, ఖండిత నాయికకు అనువుగా తన్నుదాను 
మలచికొనినాడు. ఇతర నోయికతో సంభోగ శృంగారము ననుభవించిన స్వామి స్వేద 
శరీరుడైనాయికా గృహమునకు, రేయి బాగుగ గడచిన పిమ్మట ఎతెంచినాడు. తన స్వేదమునకు 
కారణము ఎప్పుడో తాను వ్రేపల్లెలో తోడి బాలురతో కలసి గోవుల కాపరిగ ఎండలో తిరుగుటయే 
అని చెప్పినాడు. నాయిక బేల కాదు. “అప్పటి చెమట లట్టే వుండేనా' అని ప్రశ్నించినది. 
ఆయన శరీరము పై గల నఖదంతక్షతములు అడవులలో తాను దిరిగి నపుడు ఆచటి కంపల 
చీరులుగా చెప్పగా * ఆలగాచిన నాటి ఆ గాయములు నేటికిని మాయక అట్టి వుండేనా” 
అని అవి ఎవతెయో తమకముతో చేసిన చేష్టలు అనుచు ఆయన గుట్టు బయట పెట్టినది. 
ఆయన అధరములు కందినవి. అటనట్ట పొక్కినవి గూడ. వానిని వెన్నలు దొంగిలించు 
రోజులలోని వేడి పాలారగించి నప్పటి పొక్కులుగా ఆయన చెప్పి తప్పించుకొన జూచినాడు. 
కాని ఆమె ప్రాఢ గదా | ఈ చిన్నెలన్నింటిని జూచి ఖండితయైనది. ఆయన సమర్థన 
అన్నింటిని ఖండించినది. ఆ చేతలు మైపూతలు శృంగార చిహ్నములు అన్నియును. 
స్పష్టమగుటచేతనే ఖండిత నాయిక యైనది. కాని ఈమె లౌకిక నాయిక కాదు దివ్య 
అన్నమయ్య పరముగ జూచినను మధుర భక్తి తోడి చేతనుడు, మధుర భక్తుడు మై మరచి 
పరమాత్మయందే మనసునులగ్నము చేసి ఆర్తితో గానము చేసినపుడదిని ప్ర యోజకమగునా? 
దానికి సుమధుర ఫలము లభింపదా? ఆందుకే ఆయన ఆపై చెంగట మొరగి కలిసినాడు. * 
లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణుని దివ్య శృంగార లీలా వర్ణన ఈ విధముగ నొనర్చి 
అన్నమయ్య పదే పదే ఆ వేంకటరాయని సన్నిధిని పొందగలిగెను. దినమున కొక క్తీర్తనకు 
తక్కువ కాకుండగ వ్రాయగలుగుట కాతడు మధుర భక్తుడగుటయే కారణము. 


104 


““ జిహ్యేక్షీర్తయ కేశవం ముర రిపుం చేతో భజ శ్రీధరం” (22) 


అని కులశేఖరులు ఆనతిచ్చిన ముకుంద మాలను సంపూర్ణముగ అనుసరించిన 
వాడు అన్నమయ్య. చారిత్రకాధారమును బట్టి 1 5 వ శతాబ్దమునకు చెందిన వాడే యయిన 
పోతన తన భాగవతము” నందును స్మరణ భక్తికి మిక్కిలి ప్రాముఖ్యమును సంతరించినట్లు 
మనకు తెలియును. ప్రహాదుని వలన స్మరణ భక్తికి, గోపికల మూలమున మధుర భక్తిని 
ప్రకటించినవాడు పోతన. 


“శ్రీనాధు వర్షించు జిహ్వ జిహ్య', 
“దేవదేవుని ఓంతించు దినము దినము 
“వెకుంఠబొ గడని వక్రంబు వక్రయే 

ఢమ ఢమ ధ్వని తోడి డక్కగాక' 

““చక్రి చింతన లేని జన్మంబు జన్మమే 

తరళ సలిల బుద్బుదంబు గాక” 

“ముక్తి నిధిగాన వచ్చునే, ముఖ్యమైన 

శార్గ కోదండ చింతనాంజనము లేక” (23) 


ఈ తత్వము నెజీంగిన వాడగుట చేతనే అన్నమయ్య కీర్తనా మార్గము నెన్నుకొనుట. 
అందులకే ఆయన స్వయముగ ఏ నాయిక రూపము ధరించినను చివరకు ఆ శ్రీనివాసుని 
తోడి అనిర్వాచ్య సంసర్గము నంద గలుగుట. 


మరియొక కీర్తనలో ఖండిత యగు నాయిక యొక్క విచారము సుప్రకటితము. 


“బంగారు వంటి దాన పచ్చివిటుడవు నీవు 
యెంగిలి నీ మాట వింటి నేమి సేతురా || పల్లవి! 


కందు వగు నీ మేను కౌగలించగానెనామై 

చందముగ నీమేని లచ్చన లంటెను. 

చిందర వందరలైన జీడి వంటిది వలపు 

యిందులోనె కానవచ్చెనేమి వచ్చెరా || బంగారు!!! 


మొక్కితి'నీ పాదాలకు ముందర మొక్కినవారి 
యెక్కడో కస్తూరి బొట్టు యిదె నన్నంటె 


105 


మొక్కలాన ముయికిని ముల్లు వంటిది వలపు 
యిక్కడనే కాన వచ్చె నేమిసేతురా [| బంగారు!!! 


. బాగాలు నీ కిచ్చితేను పాగిన నీ తమ్ములము 
పోగులై తోడు తనపుక్కిలి నిండె 
బాగుగా శ్రీ వేంకటేశ పంట వంటిది వలపు 
యీ గతినే కానవచ్చెనేమి సేతురా || బంగారు! 


ఇందలి నాయిక స్వభావము మేలిమి బంగరు వంటిది. నాయకుడు పచ్చివిటుడు. 
ఆయన పలుకున వన్నియును అబద్ధములే. ఇతర నాయికలకు చెప్పిన ప్రియోక్తులే ఈమెకును 
చెప్పెను. అందులకే ఆయనవి ఎంగిలి మాటలు. ఇతః పూర్వముదహరించిన కీర్తనలోని 
నాయిక యంతటి జాణ కాదేమో. ఆమె నాయకుని శరీరము నందలి ప్రకటిత మ; 


చిన్నెలనుబట్టి అతని సతిని ఊహించ గలిగినది. 


లా 


ఈమె నాయకుని రాకకు వేచి వేచి చివర కాయన దర్శనము కాగానే బిగియార 
కౌగిలించుకొనినది. ఆయన కౌగిలిలో ఆయన శరీరమున కంతకు మున్నె పరస్రీవలన 
అంటుకొనిని మైపూతలు ఈమె శరీరమున కంటుకొనినవి. వలపు జీడి వంటిది. జీడియంటు 
కొనిన గుర్తులు అంత త్వరితముగ మాసిపోవుగదా! ఈ విషయము నామె గుర్తించి ఇందులోనె 
కానవచ్చె నేమి వచ్చెరా అని విచారించినది. 


అయినను సహించి పాదములకు మొక్కినది. అంతకు మున్నె మొక్కిన వారికి 
చెందిన కస్తూరి బొట్టు ఆయన పాదములకు అంటుకొని యుండుటచే అది ఈమె నుదుటికి 
ఆంటుకొనినది. ఆమె మనసు చివుకు మన్నది. అప్పుటికిని ఓపికతో పోకలందించినది. ఆ 
పోకల నోరితొ ఆయన ఈమె అధర చుంబనముగావించగా ఆంతకు మునుపే ఆయన 
వేసుకొనిన తాంబూలపు ముక్కలు ఈమె పుక్కిలి నిండినది. దానితో ఆయన బండారమం౦ంతయు 
బయట పడినది. ఈమె దుఃఖాతి శయము తీవ్రమైనది. ** ఈ గతినే కానవచ్చె నేమిసేతురా'' 
ఆనుచు వ్యధ చెందినది. ఇట్లు ఖండిత నాయిక స్వరూప స్వభావములను అన్నమయ్య 
చక్కగా చిత్రించినాడు. 

భక్తి పరముగ నాలో చించినచో పరమాత్ముని పద సన్నిధిని కోరుకొను భక్తులు కొల్లలు. 
కోరిన వారికి కోటి వరాలను కాదనక గుపించు కరుణా స్వరూపుడు ఆ శ్రీనివాసుడు. 
అన్నమయ్య గారు నాయికా భావము వహించి ఆయన[ై మధుర భక్తితో తపన చెందు 

106 


సమయమునకు ఎ భక్తునకు (భక్తురాలికి) ఆభేదాను భూతి నొసంగుచుండెనో. ఎవరి 
కీర్తనలకు ఉప్పొంగి అవుందాను బూతిలో నోలలాడుచుండెనో, ఎవరి 
పరిచర్యలందుకొనుచుండెనో, ఎవరెవరి కానుకలు స్వీకరించు చుండెనో, అందుకే ఈ నాయిక. 
(అన్నమయ్య) ను కటాక్షించుటకు వచ్చుటలో అమందమైన జూప్యమే జరిగినది. మొత్తము 
పై ఈయన మొర వినినాడు. తక్షణమే బయలుదేరినాడు. ఉన్నవాడు ఉన్నట్లు బయలు 
“దరినాడు. తన యవస్థను గమనింపలే గజేంద్రుని రక్తి ౦చు సమయమున బయలుదేరినట్లు 


బయలుదేరెనేమో! అంతకు బూర్వము  ఆలవైకుంఠ పురంబులో......... ఉత్పల పర్యంక 


తానుని స్థితిని మరచివేంచేసి వొడు. ఇట్టి ఖండిత నాయిక స్థితిని అను భవించిన అన్నమయ్య 


ఇట్టివే మరి కొన్ని కీర్తనలు చూడనగును. 


ప్‌ 
1. ఎవూరికే వూరు ఎక్కడికి ఎక్కడ 
నీవు మాకు నికనేల నిజమైనా జెప్పరా 
ఆర్దమ రేతిరి దాకా నందు నిందు నుండి వచ్చి 
వేద్దువోరా నీకు నింత వలసి నాల్లములు 


శిత చిళ 9 ఆ 9 ఇ ల 2 ఆ భభ ౨ అణ భభి 5 భభి శి చి శి జ 9 ఈ ఉ 9 ౪ అ అ ౦ ౪ 0 అ ౫ ఇ ఇ ౪ ఈ ధా ఈ ఇ ఇ ౫ త 9 ఉలి కు 


2.  వద్దునీకు మా తోడి వట్టిమాటలు 

ముద్దులు నీపై గునిసి మురిసేబోయికను || పల్లవి!! 
ఈడవచ్చి ప్రియము నాకేమి చెప్పేవిందాకా 

గూడి నాకెకే (బబియము గులుకరాదా ! . 

వాడిక నిందాక నీవు వచ్చిన నేరమికి 


. సూడు బాడు జెనకే బో సొలపు చేతలనే వద్దు! (12-50) 
3. . గరిమతో నిన్నిట్టా గల నీకు 
బెరసిన నా మీద బ్రియమున్నదా || పల్లవి! 


107 


తను రోమ రోమ రంధ్రములను బ్రహ్మాండ 
జనన సంహార విచారములు 
మనసున నీకివి మంత్రములై, నన్ను 
గనుగొని కరుణించ గలదా వేళ, || గరిమ!! (30-27) 


6. కలహాంతరిత 

i) పతి మవమత్య పశ్చాత్‌ పరితప్తా కలహాంతరితా 

అస్యాశ్చేష్టా: భ్రాంతి, సంతాప, సమ్మోహ, నిశ్వాస, జ్వర ప్రలాపాదయః (రసమంజరి) 
ii) ప్రియోక్తులు పలుకుచున్నను ప్రాణనాధుని ఎవతె కోపముచే తొలగించి పిమ్మట 
తాపము నొందునో అట్టిది ““కలహాంతరిత'' యనబడును (సాహిత్య దర్పణము) 
lil) ఈర్వా కలహము వలన వెడలిన బయుడు మరలిరాకుండుటచే అమర్హ వశయగు 
నాయిక  కలహాంతరిత' యనబడును. (నాట్య శాస్త్రము) 
౧. ఆల్మనధిపు దెగడి అనుశయము జెందు సతి ““కలహాంతరిత” 

చేసిన నేరిమిది నీతో చెప్పక పోదు 

దొసముు లేదనవయ్య తొత్తనీకు నస || పల్లవి! 

పడిబెట్టి నట్టి నా సవతి మచ్చరమున 

తొడి బడ నూరలే దూరితి నిన్ను 

జడిగొన్న ఆపెతోడి జగడపు వేళనిన్ను 

వడిసాకాలు దాకినా వడి మొక్కనైతిని || చేసిన॥ 

గాటపు బొరుగువారి కాంతాళపు బరొకున . 

మాటాడినా నీతోడ మాటాడనైతి 

నాటగ నాపెదిట్టుతా నాతమ్మ నీపై బడితే 

పాటించి తుడుషనైతి బంతమియ్యనై తిని || చేసిన!!! 


దిమ్మురేచే వారి తోడ దిట్లాడే పరాకున 
యెమ్మెతో నీవు వచ్చిన దెజుగనైతి 


108 


కమ్ముక శ్రీ వేంకటేశ గక్కున నన్ను గూడితివి 
నెమ్మదిగా సంతసాన నిన్నుమెచ్చనై తిని || చేసిన!! (18-42) 


ఈర్వ్యా కలహములచే నాయకుని కఠినోక్తులాడి పిమ్మట పరితాపము నొందు నాయిక 
కలహాంతరితయన బడును. 


ఇందలి నాయిక అసూయా గర్వాదులచే స్వామి యెడల నెన్నియో అపరాధములు 
చేసినది. పిమ్మట తన తప్పులను గుర్తించి పశ్చాత్తాపపడుచున్నది. తనను క్షమింపుమని 
శేదుకినుతున్నది 


సవతి మచ్చరమున ఆవేశ మధికము కాగా స్వామిని దూరినది. మాటాడకుండ 
నుండినది. ఆసలు ఆ స్వామి వేంచేసినదే యెజుగ నంతటి పరాకు చిత్తగించినది. 


సవతితో పోరు పెంచిన సమయమున స్వామికి తన పాదము సోకినా అది తెలిసికొని 
ఆయన కాళ్ళకు వంగి మొక్కలేదట. సవతులను తూలనాడు సమయమున ఈమె నములుచున్న 
తాంబూలము కొంత ఆయనపై పడినను సరకు సేయక, తుడువక అట్లే కలహించెనట. 


అయినను స్వామి ప్రేమతో ఆమెను కమ్ముకొని కూడెను. అప్పటికిని ఆమె 
సంతోషింపలేదు. ఆయనను మెచ్చుకొనలేదు. మిక్కిలి ఆలస్యముగ తన తప్పును తెలిసికొని 
పశ్చాత్తాపపడుచున్నది. నాయిక. చేసిన దోసము చెప్పక తీరదన్నట్లు తన నేరములన్నియు, 
నేకరువు పెట్టి తన దోసములను మన్నించమని వేడుకొనుచున్నది. 


భక్తులందరును చేసెడి పని ఇదియే స్వామి కరుణా కటాక్షము కొజకు ఆయనను 
స్తుతించెదరు. కొలిచెదరు. పూజించెదరు. ఆయన గుణ గానము చేసెదరు. చివరకు 
ఏమేమో పలుకుచు ఆయనను అదిక్షేపించెదరు. తిరస్కరించెదరు. తుదకు బాహ్య స్కృతిలోకి 
' వచ్చి తమ తప్పులను తెలిసికొని పశ్చాత్తాప పడెదరు. 


ఉదాహరణకు రామదాసు జీవితము నందలి యొక ఘట్టము విషయమును 
స్పష్టపరచుచున్నది. 


రామదాసు చెజసాల పాలైనపుడు ఆయన ఎంతగనో రామునివేడుకొనినాడు. భటులు 

పెట్టిడి బాధలెక్కువైనవి. తానెన్నెన్ని సేవలు చేసినాడు. సీతమ్మవారికి చింతాకు పతకము 

లక్షణునకు పచ్చల పతకము, ఆయనకు స్వయముగా గుడులు, గొపురములు, చుట్టు 

ప్రాకారములు ఏర్పాటు చేసెను. ఇవన్ని తానుగా చేసినవే, కాని దశరధుడో, జనకుడ్‌ో చేసినవి 
109 


కావు. ఇందులకు ఆరు లక్షల పైకము వెచ్చించినాడు. అది చెల్లించు వరకును తనకు శిక్ష 
తప్పదు. రాముడేమో కులుకుచు తిరుగుచున్నాడట. అందులకే ఆయనను భక్తిపారవశ్యమున 
నిలదీసినాడు. అట్టి శక్తి భక్తునకు మాత్రమే కలదు. సంతాపము తోడి సమ్మోహమెక్కువై 
- ప్రలాపములు పుట్టినవి. 


“ ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్రా” అని నిర్మిహమాటముగ 
నడిగినాడు. కాని అంతలోనే పశ్చాత్తాప పడి శరణు వేడుకొనినాడు. 


“అబ్బా తిట్టితినని అయాసపడబోకు రామచంద్రా 
దెబ్బల కోర్యక అబ్బా తెట్టితినయ్యా రామచంద్రా ” 


ఇది ప్రణయ కలహము కాకున్నను భక్తి కలహము. భక్తుడు భగవంతుని కరుణ 
కొరకు ప్రాకులాడు సమయమున చేసెడి ప్రయత్నములలో నిది యొకటి. ఆత్మ పరమాత్మను 
సమీపించ వలెననెడి తపనలో కొనసాగిన భక్తి పారవశ్యము నందలి అవస్థలలో నిది యొకటి, 


అన్నమయ్య గారి పై కీర్తనలో ఇట్టి భావమే ఇమియున్నది. లౌకికముగ చూచినచో 
మనకు కేవలము కలహాంతరితయనెడి శృంగార నాయిక మాత్రమే కానవచ్చుట కాని ఇందలి 
నాయిక లౌకిక శృంగార నాయిక కాదు భక్తి శృంగార నాయిక. మధుర భక్తిలో పరవశించిన 
నాయిక. అన్నమయ్యయే స్వయముగ నాయికయై తక్కిన మధుర భక్తులపై మచ్చరముచే 
నిట్టి కీర్తన రచించె ననిపించును. “భక్తులకు కావు క్రోధములుండునాౌ” అనెడి 
సందేహమునకిచ్చట తావు లేదు. ఎలనన భక్తి తారస్థాయికి చేరినప్పుడు ఇహ ప్రపంచమును 
మరచిన భక్తుడు పాందెడి ఆనేక అవస్థలలో ప్రలాపము అను స్థితిలో తానేమి చేయుచున్నాడు 
అను ప్రశ్నకు తావులేదు. మొహమధికమై ఉన్మాద స్థితివలన ప్రలాపము సంభవించును. 
దీనినే ప్రతిపాదించుచున్న “ రసమంజరీ' కారుడు “కలహాంతరిత' 'కునిర్వచనము చెప్పుచు 
దానియొక్క చేష్టలు ఇట్లు చెప్పినాడు. “ అస్యాచేవ్టాః- భ్రాంతి, సంతాప, సమ్మొహ్మ నిశ్వాస, 
జ్వర, ప్రలాపాదయళ' 

ఇది లౌకిక నాయికల విషయము. ఇక భక్తి రసమున అ గ్రస్థాయికి చేరుకొవినప్పుడు 
భక్తునకు స్వామి సౌమీష్యము కొరవడి నప్పుడు గాని, స్వామి పరీక్షించినపుడు గాని ఇట్టి స్థితి 
కలుగుటలో అశ్చర్యమేమున్నది. “రామకృష్ణ పరమ హంస” ఇట్టి ఉన్మాద స్థితిని ఎన్నియో 
చూరులు పొందినాడు. 


ఇట్ట స్థితినే నమ్మాళ్యారులు పొందినట్లు ఈ పాశురము వలన మనకు స్పష్టమగును. 
ఈయన (ద్రావిడ వేదమను తిరువాయ్‌ మొజి అను దానిని రచించెను. అది యంతయు 
మధుర భక్తి సంపన్నము. 


“పోకు నమ్బీ యన్హామటైపరైకణ్ణినేశెవ్యాయ్‌ ముజువలుమ్‌ 
ఆకులబ్గళశియ్యవళి తజ్కేనోత్తామే యామ్‌ 
తోకెమామయిలార్‌ కళ్‌ నిన్నరుళ్‌ శూడ్‌ వార్‌ శలియో శైెవెత్తెళ 
ఆకల్‌ పోకవిట్టు కుళలూతు పోయిరున్తే. 


స్వామి యొక్క సౌంద ర్యమును తిరస్కరించుచు పెడమొ గమైన నాయిక(నమ్మాళ్యారు) 

“నివెవరి కొప్పును చూచిమోహించితివో అక్కడికే న. అని కసరు కొనుట ఇందు వర్ణితము. 

““వారెచ్చట నున్నారు ' అని స్వామి ప్రశ్నింపగా “నీవు వేణు గానము చేసినచో వారు 
ఆభిసారికలైనీ వద్దకు వత్తురు" అని నాయిక సమాధానము నిచ్చెను (24) 


అన్నమయ్యయు ఇట్టి స్థితినే పొంది ““కలహాంతరిత నాయికయై ఆ స్వామి 
లోపములనెన్నినాడు. చివరకు ఆయన మనోనాధుడైన శ్రీ వేంకటే శ్వరుని కృపకుపాత్రుడైనాడూ. 


ఇట్టి కలహాంతరితగా ఒండు రెండు కీర్తనలతో దక్క మిగిలిన అన్నింటిలోనూ మనకు 
అన్నమయ్యయే కన్పించును. అలమేల్మంగాది దివ్యానాయికలకు కలహాంతరిత సంబంధకైత - 
పదములలో ఒకటి రెండు తావులందే ప్రవేశము కలదు. నా దృష్టికి వచ్చిన దివృనాయికగకు 
కీర్తన. 


ఎమి చెప్పుదు కాతాళమిట్లాయ నావలప్పు 
కామించిన దాన నీకు కరుణించు మికను Lice] 
కుప్పశించి నిన్న రాని కోపమే జూపితి గాని 
చొప్పుగా నెదుట నిన్ను జూడనైతెని 

చెప్పకు బుద్దులనుచు చెలికి మొక్కితి గాని 

ముప్పిరి జేతులెత్తి మొక్క నైతి మీకును మి! 
తత్తరెంచి నీవు సేసే తప్పు లే పట్టితి గాని 

ఒత్తి నీ విచ్చే బాగాలు పట్టనైతిని 


111 


ఇత్తల సవతులతో నెమ్మెలు చెప్పితి గాని 
హత్తి నీతో నవ్వుచు బ్రియములు జెప్పనైతి || ఎమి! 


వెక్కసపు మాటాడగా వీగనొత్తితి గాని 

తక్కక జూచిన నీపాదా లొత్తనైతిని 

నిక్కి శ్రీవేంకటేశుడ నే నలుమేలు మంగను 

మక్కువ నేర్చితి గాని మంకు నేరనైతిని 1ఎమి|! (20-548) 


ఇందలి నాయిక అలమేల్మంగ, దివ్య. శ్రీనివాసునకు మరియొక దేవి శ్రీదేవి. ఆమె 
యొద్ద కేగి తనను నిర్లక్ష్యము చేసెనను ఈర్ప్యచే కాబోలు అలమేల్మంగ స్వామిపై నిరాదరణ 
చూపినది. హితములు చెప్పబోయిన చెలికి మొక్కినది గాని స్వామికి మొక్కలేదు. ఆయన 
తప్పులనెన్నినది. సవతులతో మాటాడినది గాని స్వామితో పలుకనైన లేదు. పాదములొత్త 
లేదు. మూర్ణత్వమును తెలిసికొనలేదు. కాని మక్కువ మీరగ ఆయన కొరకు తపించుట 
తెలిసినది. ఆ మీరిన మక్కువ చేతనే ఆమె అలుక బూనినది. అందులకే కలహించినది, 
ప్రణయ కోపము గడ్డిముంట వంటిది. తృటిలో శాంతించినది. తన తప్పును తెలిసికొనిన 
యామె పశ్చాత్తాపము బొంది తన్నుతాను నిందించుకొనుచు స్వామిని వేడుకొనినది. 


తక్కిన కీర్తనలలో అన్నమయ్యయే కలహాంతరిత. మధుర భక్తి పరాకాష్ట నందిన స్థితి 
ఇది. ఈ క్రింది కీర్తనలో అన్నమయ్యయే మనకు గోచరించును. 


1. తొలుత నిన్ను దిట్టే దొసకారిని 
పలుమారు మాకేల బాతి పడేవయ్యా || పల్లవి! 


నిచ్చనిచ్చనీమీద నేరములు యెంచి యెంచి 
పచ్చిసేస నేనెంత పాప జాతిని 
_మచ్చరపు దాని నింతే మంచి దాననా నీకు 
యిచ్చగించి నాచెజగు యేల పట్టేవయ్యా తొలుత! 


న పెనగ బలిమి దప్పించు కొనే 
నే నేనెటువంటి నిష్టూరినో 
్ష శ్రి వేంకటేశ జేజాన నన్ను గూడితి 
విట్టి కదప పలోన నేలమొక్కేవయ్యా || తొలుత! (20-257) 


మ 


fies 


ఇందలి నాయిక అన్నమయ్యయే నాయికా భావము వహించిన దాను స్వామితో 
కలహించినాడు. కొంతసేపటికి తన దప్పును దెలిసికొని పశ్చాత్తాప పడిన విషయము ఈ 
పదము నందు. సుస్పష్టము: 
ఇట్టివే కొన్ని కీర్తనలు 


2. అప్పటి కాతాళాన నంటిగాని నిన్ను 
అప్పగించే నా వలపులంటిగా నిన్ను 11పల్లవి!! 


వీడిన నీనా సంధి విరహ తాపపు వేళ 

ఆడరాని మాటలెల్ల నంటిగా నిన్ను 

యీడనే నీవు మన్నించే దించుకా నెరుగలేక 

ఆడురోలు మాట దప్పె నంటిగా నిన్ను || అప్పటి! (20-316) 


నాయిక పశ్చాత్తాపము నందుట ఈ పదమునందు గమనింపవచ్చును. 
శ, “.టలిన చారిసఅవెమి సేసీనా 
.. నాలినా చేత లెల్లాను నవ్వు సేసుకొమ్మీ || పల్లవి! 
తాలిమి లేనిదాన తమకించినిన్నునిట్ది " 
వేళతోనె రావనుచు వెంగె మాడితి 
నీలాగు నెజుగకనేరము లెల్లానెన్నితి 
వోలవేయ కికనన్నీనోరుచుకొమ్మీ | ఏలిన! 


వేటూరి ఆనందమూర్తిగారిచ్చిన ఉదాహరణ 


4. ఎంతవాడవైన నిన్ను నింతసేసితి 
ఇంతిని నాయపరాదా లెట్లోరి చేవయ్యా . ౨. ॥ఎంత! 
మనసు నొప్పించితి మాటలెల్లానాడితి 
చెనకగా వద్దని పై జేయి వేసితి 
- వెనిగిలి నీతోడ ప్రేమరెల్టించగాను 
యెనసి నాయపరాధా లెట్లోరి చేవయ్యా = __ ॥ఎంత!॥ (17-565) 


113 


7. ప్రోషిత పతిక 
1... దేశాంతర గతే భర్తరి సంతాప వ్యాకులాపోషిత భర్హరా (రసమంజరి) 


|... ఎవతె పతి నానా కార్యవశమున దూరదేశమేగునో, మదన దుఃఖార్తయగు నామె 
ప్రోషిత భర్షకయగును - సాహిత్య దర్పణము. 


ii. నానా కార్యాసక్తుడై ప్రియుడు దేశాంతరము వెడలగా కేశ సంస్కారాదులను వర్జించి 
యుండు నాయిక ప్రోషత భర్చక యగును. - నాట్య శాస్త్రము 


1. నిజేకుడు, విదేశ గతుడైన గృశత దాల్చునతివ “ ప్రోషిత పతిక'' 
= కావ్యాలంకార సంగ్రహము, 


అన్నమాచార్వుని కీర్తనలలో ప్రోషిత పతికకు దివ్య శృంగార వర్ణనము నందు 
స్థానముండుటకు వీలులేదేమో యని డా. వేటూరి ఆనందమూర్తి గారు అభిప్రాయ పడినారు. 


“ప్రోషిత భర్హకా, ప్రవత్స్యుత్సధికాది నాయికా భేదములు మాత్రము తాళ్ళపాక 
కవుల దివ్య శృంగార వర్ణన ప్రధానము లైన పదములందంతగా గోచరములు కావు. తుదిని 
బేర్కొన్నయీ యవస్థా నాయికలకు లౌకిక శృంగార వర్ణనమున గల స్థానము దివ్య శృంగార 
వర్ణనమున నుండుటకు వీలు కాదేమోయను కొందును. వైష్ణవాలంకారికులగు రూపగోస్వామి 
ప్రభృతులు కృష్ణరతి విషయమున సామాన్యాభేదములను బరిగణింపక స్వీయా, పరకీయా 
నాయికలను మాత్రమే పరిగణించినారు. తాళ్ళపాక కవుల దివ్య శృంగార పదములలోను 
మనము అల్లే ఆవస్థా నాయికలను లెక్కించు పట్టున ప్రోషిత పతికా, ప్రవత్స్యత్పతికా 
భేదముల నంత విస్పష్టముగా గుర్తింప జాలని కారణమున వానిని విడచి విప్రలబ్ద్బ నాయికను 
మాత్రమే స్మరింతుము'. (25) 


తాళ్ళపాక అన్నమాచార్యుని రచన లన్నింటిని (శృంగార రచనలు) పరిశీలించినచో ఈ 
విషయము కేటతెల్లమగును. స్పష్టముగా గుర్తింప జాలక పోవుట వాస్తవమే అయ్యును అట్టి 
పోకడలున్న ఒకటి రెండు కీర్తనలను ఇచ్చట ఉదహరింతును. ' 

నిజేశుడు దేశాంతర గతుడై యుండుట వలన మదన దుఃఖార్తయై, కృశత వహించి, 
కేశ సంస్కారాదులను సైతము వర్జించి యుండు నాయిక ప్రవత్స్యత్పతిక లేక ప్రోషిత పతిక 
యని యాలంకారికుల మతము. 


114 


దేశము అనగా కొన్ని పల్లెలు, పట్ల ట్టణములు గల భూమియను ఆర్థముతొ పాటు 
ప్రదేశము ఆనునది కూడ నిఘంటువులలో చూడనగును. ఆల్లే ప్రదేశము అనగా స్థలము, 
చోటు, తావు అనియు నర్ధములు గలవు. కావున ఉన్నతావు వదలి వేరు తావులకు బోయిన 
వానిని గూడ దేశాంతర గతుడని చెప్పుకొనన విజ్ఞుల కభ్యంతర ముండదని యనుకొందును. 


ఈ క్రింది కీర్తనను “ప్రోషిత భర్తకి కు ఉదాహరణముగ నీయ వచ్చునను కొందును. 


ఎప్పుడు వచ్చునో యంటా నెదురు చూచీ బతికి 

తప్పిదేరు మోము తోడ దాచలేదు ప్రియము | పల్లవి! 
వేట వోయిన మగడు విధిరాగా కిన్నెర 

మీటుచు దా నిక్కి చూచి మేడపై నుండి 


గాటపు గుబ్బల కొంగు గప్పుదు జారిన నింత 

ఆటది వలచే నేని ఆపరాదు ప్రియము . (ఎప్పుడు! 
తేకువ మెరసి రాగా తిరువేంకటేశుజూచి 

వేకపు దురము తోడ విజ్ఞవీగీని 

కాకతోడ జిత్త మెల్ల గరిగి నీరై మించె 

యేకట నెవ్యర్షికైన నెంత గాదు ప్రియము [| ఎప్పుడు! 


ఇందలి నాయిక పతి ఎప్పుడు వచ్చునో యనుచు ఎదురు చూచుచున్నది. ఆమె 


ముఖము అలసట గలిగినట్లున్నది. ఆ నీరసించిన మొగము ఆమె మనసులో దాగిన పతి 


యందలి ప్రేమను చాటుచున్నది. 


పతి వేటకేగినాడు. ఎప్పుడు మరలివచ్చునో యేమో. ఎంతకును రాడు. జారిన 
కొంగు సవరింపదు. కిన్నెర మీటుచు మేడపై నుండి నిక్కి చూచును. మదన తాపము 
హెచ్చినది. అందులకే కాకతోడ చిత్రమెల్ల కరిగి న్నీరైనది. ఎవర్తినైన కోరిక ఎంత పనినైన 
చేయును, 

ఇచ్చట వేటకేగుట యనగా ప్రియురాలిని వదలి ఇతర న కేగుట. అనగా 


దేశాంతర మనియే భావము. శరీరము కార్యము నొందినట్లు ప. మనసు:కరగి 
నీరైనది. అనగా మదన దుఃఖార్త యైనదనియే గదా భావము. స్త్రీ వలచినచో ఆమె య 


- పట్టియుంచుట ఎవరికిని సాధ్యము కాదు. “* ఆటది వలచెనేని ఆపరాదు ప్రియము” అని 


+115 


మొదటి చరణము నందలి చివరి పాదము. దీని వలన వేట్లకై ఏగిన తన ప్రియుని కొరకు 
నాయిక చుదనార్తయై యున్నదనియు, ఆమె వలపు ఆపరానిదనియు, అందులకే ఆమె 
మనసు కరిగి న్లీరనదనియు తెలియుచున్నది. ఇట్లు అలంకారికులు చెప్పిన “ప్రోషిత 
పతికి” లక్షణములు కొన్నియైనను కలిగియుండుటచే ఈ పదము నందలి నాయిక ప్రోషిత 
భర్తక యని చెప్పవచ్చును. ఈ క్రింది పదము నందును ప్రోషిత పతిక పాడ గాంచవచ్చును. , 


అతనికి నిది పరాకౌనో కాదో 
కాతరపు బ్రమనే గాచుకున్న దానను (30-102) 
ప్రోషిత పతికగా మీరాబాయి నీ క్రింది పదమున గాంచవచ్చును. 


మాయీ, మేరా పియా బిన్‌ అలూభోదేస్‌ 

రాగ రంగ్‌ సిణగార్‌ నభావై, ఖులిరహై సిర్‌ కే కేస్‌ 
సాదణ ఆయో సాహిబ్‌దూరే, జాయిరహే పరదేస్‌ 

సేజ్‌ అలూణీ భవన అకేలే, రైణ్‌ భయంకర్‌ బేస్‌ 
ఆవ'సలూణే ప్రీతమ్‌ ప్యారే, బీతే జో బస్‌ బేస్‌ 

మీరాకే ప్రభు హరి అవినాసీ, తన మన కరూం సబొపేస్‌ 
(మీరా బృహత్సద సం[గ్రహ్‌ 3౩4-37) 


8. అభిసారిక 
. స్వయ మభి సరతి ప్రియ మభి సారయతి వాయాసాభిసారికా - రసమంజరి 


il, మద్యమదము చేకాని, మదన పారవశ్యముచే గాని అజ్జను విడచి కాంతుని యొద్దకు 
పోవు నాయిక ““ అభిసారిక ' యనబడును. - నాట్య శాస్త్రము 


li. _ కాంతాభి సరణ శిల యభిసారికాక్ష్యై చెలువుమెజియు 


= కావ్యాలంకార సంగ్రహము , 


Vv. ఎవతె మదన వశం వదయై కాంతుని తన కడకు రప్పించుకొనునో లేక తానే యాతని 
కడకు బోవునో ఆ నాయికను పండితులు “అభిసారిక” యందురు.- సాహిత్య దర్పణము 


116 


యెందాకా సిగ్గువడే నిప్పుడు నీవు 
కందువలెల్లా నంటి కౌగిలించరాదా || పల్లవి! 


పూచిన తంగేడు వలె బొలతి నిలుచున్నది. 
కూచుండు మనరాదా కోరి నీవద్ద 
రాచిలుక వలెనే రవళిగా మాటాడీ 
చేచేత మెచ్చి సంతోసించగ రాదా Il యెందాకా॥! 


యెలమి రాయంచవలె నింటికి వచ్చేనిపుడే 

చెలరేగి కాపురాలు సేయరాదా 

కొలని తుమ్మెదవలె కోరి నిన్ను బాయలేదు 

పిలచి లాలన సేసి బెరయగరాదా 1 యెందాకా॥! 


ఆందపు గోవెల వలె ఆకు కొరికి నీకిచ్చి 
చెంది పొత్తుల వీడెము సేయరాదా 
ఇందునే శ్రీవేంకటేశ యీకె నిట్టె యేలితివి 


పాందుల రతులు తలపోసి కొనరాద 1 యెందొకా!! 


ఇందలి నాయిక స్వయముగ నభిసరించినది. మధ్యవర్తిగ చెలికత్తె కాబోలును 
రాయంచవలె ఒయ్యారముగ నడచి కాంతుడున్న ఇంటికి యరుదెంచినది. రాచిలుక వలె 
మాటాడినది. పూచిన తంగేడు వలె నిలచినది. ఇది బాహ్య సౌందర్యవర్ణణా పోషము. 
ఇందలి అంతరార్థము మేరియొకటి గలదు, నాయిక నడక రాయంచ వలెనున్నది. అనగా 
అందమైన నడక, నడక యనగా నడత యను కొనినచో నాయిక యొక్క (మధుర భక్తుని) 
ప్రవర్తన ఉత్తమ మైనదని భావము. ఆమె చూచుటకు పూచిన తంగేడు వలెనున్నది. ఇచ్చట 
ఆమె యనగా ఆత్మ. ఆత్మ వికసించినది. అనగా భగవత్సంబంధమైన జ్ఞానముకలిగి 
యున్నదని అర్థము. ఇంక ఆమె పలుకులు చిలుక పలుకులు. చిలుక మనమేది నేర్పించిన 
దానినే తిరిగి పలుకును. ఇచ్చట భక్తుడైన అన్నమయ్య గురూపదేశమును బొందినవాడు. 
' ప్రహ్లాదుని వలె నోరు నొవ్వంగ హరిక్తీర్తి నుడువువాడు. ఆ శ్రీమన్నారాయణుని స్మరణము దక్క 
అన్యచింతనలేని వాడు. సదా కొలనిలోని తుమ్మెద వలె పద్మమునెడ బాయక పరమాత్మను 
అంటిపెట్టుకొని యుండు స్వభావము గలవాడు. ఆ కారణముగనే ఆయన ఇంటికే అనగా 
కోవెలకే అభిసరించినవాడు. కొండంత దేవుని యొద్దకు రిక్త హస్తములతో పోవుట పాడికాదు 

117 


గదా! అందులకే ఆకులు (తాంబూలము) కొని పోవుట. కోయిల ఎట్లు ఆకులను కొరికి 
వేయునో అట్లు అందముగతాను సిద్ధము చేసిన విడెమును కొరికి మరీ ఆయనకు సమర్పించినది. 
కొరికినచో నది యెంగిలి యగును గదా! అను సందేహము కలుగక మానదు. కాని ప్రేయసీ 
ప్రియుల మధ్య ఇట్టి ఎంగిలి మంగలములు అను భేద భావములకు తావు లేదు. వీరు లౌకిక 
ప్రేయసీ ప్రియులు కారు. అన్నమయ్య సాహిత్యమున లౌకిక శృంగారమునకు తావులేదని 
ఇతః పూర్వమే పలు మారులు మనవి చేసి యుంటిని. ఇది ఆత్మ పరమాత్మల మధ్య నడచు 
దివ శృంగారము. 
వికసించిన జ్ఞానముతో సతృవర్తన కలిగిన భక్తుడు పదేపదే హరి నామస్మరణ 
చేయుచూ నాయికా భావము వహించి అందించిన నైవేద్యమును భగవంతుడు అందు కొనక 
మానునా? శబరి అందించిన ఎంగిలి పండ్లను భుజింపలేదా? విదురుడు అందించిన అరటి 
పండు తొక్కలను స్వీకరింప లేదా? అందునను ఇచ్చట తాంబూలమనగా హృదయ మనియీ 
పావించ వలెను. ఆ హృదయము తొలుత అజ్ఞానముతో మలినమైనదే కాన గురూపదేశమైన 
మ్మట దోషరహితమైనదే. అందుకే శ్రీ వేంకటేశుడు ఆమె నట్టేయీలుట, ఈ విషయము లన్నియు 
లికత్తె చేత చెప్పించినాడు అన్నమయ్య, అభిసారికగా వచ్చిన నాయికను శ్రీ వేంకటేశుడు 
ఆదరించి పరిపాలించుటయే ఈ క్తీర్తనలోని భక్తికి పరాకాష్ట, 

ఈ క్రింది కీర్తనలో అలమేల్మంగా శ్రీనివాసుల పరమైన దివ్య శృంగార లీలా పొోకీషము 
గాంచవచ్చును. ఆలమేల్మంగయే అభిసారికయై శ్రీనివాసుడున్న చోటికి అరిగినది. ఈ కీర్తన 
యందును చెలికత్తె ప్రమేయమున్నది. ఇచ్చట చెలికత్తెగా అన్నమయ్యయే పూనుకొనెను. 

ఎమి నవ్వులు నవ్వేవు ఎజిగెజీగుండి నీవు 

కాముకురాలైన దాని గౌగలించరాదా || పల్లవి! 

చెక్కిట చెమట తోడ చెలినీ వద్దికి వచ్చే 

వుక్కుమీరి చన్ను జన్ను నొరయగాను 

యెక్కుడైన యాసలతో నెదుట నిలుచున్నది 

గ్రక్కన నలవు దీర గౌగలించరాదా 11 ఏమి! 

క్రొమ్ముడి జారుతోడ గోరి నీ వద్దికి వచ్చే 

కమ్మవిరులు వీపుపై గడు రాలుగా 

నిమ్మపండ్ల కానుక నీకు నొసగినదే 

కమ్ముకొనీ లాలించీ గౌగలించరాదా || ఎమి!! 
118 


న్‌ 


ty ర్ట 


ముదముప్పాంగ నలమేల్‌మంగ నీవద్దికి వచ్చే 

గుదిగొన్న వాసనలు గుబులు కోగా 

ఎదపై శ్రీవేంకటేశ ఇరవాయ గూడితిని 

కదిసి ఇంకా నింకా కాగలించరాదా || ఎమి!! 

కాముకురాలై కోరి నీవద్దకు వచ్చిన అలమేల్మంగను ఏలుకొమ్మని దూతి చెప్పుటయు, 
ఆమె తమిదీరునట్లు శ్రీ వేంకటేశుడు ఇరువుగ గూడినట్లును వర్ణితము. నాయిక ఎ యవస్థలో 
స్వామిని చేరినను కోరినను అంత్యమున శ్రీ వేంకటేశ్వరుని ఆలింగన సుఖము లభించుటయే 
అన్నమయ్యగారి ప్రతిపదము నందలి ముఖ్య వోషము. ఇంకను ఈ క్రింది కీర్తనలను 
గమనింపవచ్చును. 


క అవధారు చిత్తగించవయ్యా యీకదిక్కు 


కవగూడి యిష్పుడిట్టె కౌ గలించవయ్యా || పల్లవి! 
చినుకు చిరుచెమట చెక్కుల వెంట గారగా 

వనిత ఇదివో నీవద్దికి వచ్చె 

కొనలువేళ్ళదురుము కొంత గొంత ముడుచుకు 

యెనలేని తమితోడ నిదె నిలుచున్నది | అవధారు!! (28-462) 


2. అద్దము రాతిరి కాడ అలపు చూడకవచ్చే 
వద్దికతో పీటపై గూచుండ బెట్టుకోవయ్యా | పల్లవి! 


సారె జారు దురుముతో సతినీ ఇంటికి రాగా 
జీరల చెమట గారీ జెక్కుల వెంట 
చేరి సురటి విసరి చెంగలువలు ముడిచి 
గారవించి పరుపుపై గాగలించుకోవయ్యా [| అద్దమ!! (29-420) 
3. నేనెజిగినవే తొల్లి నీ సుద్దులు 
మానగద వయ్య నీ మతకము లెల్లను || పల్లవి! 
నీవున్న యిక్కు లెజీగి నెలత యీడకే వచ్చె 
సేవ సేయరమ్మని చెప్పింపితివో 
వోవల నీవప్పటిని వాట్టేల పెట్టుకునేవు 
దేవరవు గావా నీవు దిమ్మరి తనానకు ||నేనెజీగినదే!! 


119. 


by 


డా. వేటూరి ఆనందమూర్తిగారి ఉదాహరణ 
“కామించి నీవరుగ గలయు నాయకుడు నే 
డేమి భాగ్యము సేసెనే తరుణి 
కాగిన గుబ్బల మీద కమ్మ జెమటల దొప్ప 
దోగిన బయ్యెద కొంగు దూలగను 
వేగెన కొప్పున క్రొవ్విరులు దురిమి విజి 
వీగుచు నీవెటు వాయ్యేవే తరుణి | నేనెజీగినవే!! (12-142) 

ఈ పైన నేనుదహరించిన కీర్తన త్రయములో అభిసారిక స్పష్టముగ గోచరించు 
చున్నది. ఇందలి నాయికలు ఎవరో ప్రత్యేకించి పేర్కొనకపోవుటచే మధుర భక్తుడైన 
ఆన్నమయ్యయే నాయికా భావముని అభిసారిక యైనట్లు మనమూహింప వచ్చును. ప్రతి 
కీర్తన యందును దూతీ ప్రమేయమున్నట్లు సుస్పష్టముగ తోచుచున్నది. 

ఇట్లు అలంకారికులచే పేర్కొన బడిన శృంగార నాయికలు ( అష్టవిధ) అన్నమయ్యగారి 
శృంగార సంకీర్తనలలో ప్రత్యక్షమగుదురు. అట్టి నాయికలు ప్రియుని సమాగమమునకు 
దూరమగుటచే పొందెడి అవస్థలు లౌకిక నాయకులకే వర్తించు ననెడి అభిప్రాయమునకు 
తావులేదు. ఎలనన ఇట్టి శృంగార సంకీర్తనలు మానవ విరచితములు, మానవుడైన అన్నమయ్య 
అనంత భగవత్‌ జ్ఞాన సుసంపన్నుడై మధుర భక్తితో సేవించినవాడు. కనుక తానే నాయికగా 
మారిఆస్వామిని చేరుకొనుట్టకె వివిధ నాయికల భావము వహించినట్లు గనే నాయికలను భవించు 
అవస్థలను తానే యను భవించెను. శ్రీ వేంకటేశ్వరుని కొజికు శ్రీ, భూ, నీళలు, అలమేల్మంగాది 
దివ్యనాయికలు అవస్థలు పొందినట్లు గ భావించెను. ఆ భావనలో దివ్యాభూత్తులను పొందెను. 
ఏ నాయిక ఎ అవస్థలో నుండి స్వామిని గూర్చి చింతించినను ఆయన కొజుకు అభిసారిక యై 
పోయినను విరహమున తన్నుదా మరచి ఆయనను విమర్శించినను చివరకు స్వామితో పొందు 
అభించుటయే ఈ కీర్తన లలోని వైశిష్ట్యము. స్వామిని సంకీర్తనలచే సేవించుట వలన కలుగు 
ఫలమిదియే గదా | 

ఇట్టి శృంగార నాయిక లను భవించిన దశ కామావస్థల నుండి ఎడెనిమిది అవస్థలకు 
మాత్రమే ఉదాహరణలుగా అల్పబుద్ధికి తోచినవి. జడత, మరణము ఆను అవస్థలకు ఒక 
విధముగ మధుర భక్తిలో తావు లేదన వచ్చును. ఏలనన ప్రతి కీర్తన యందును నాయికకు 
స్వామి సంసర్గము లభించుచునే యున్నది. భక్తులకు మరణముండదు. వారికి స్వామితో 
సంసర్గమే లభించును. అనగా ముక్తి యన్నమాట, “జడత్వమనగా స్కృతి లేకుండుట. 


120 


అంగములు, చేష్టుల దక్కుట. అట్లే మనస్సు” అని సాహిత్య దర్పణ అనువాదము (27) 
మనసు, శరీరము చేష్టలుడిగి నప్పుడు సంకీర్తనా రచన కొనసాగదు. ఈ కారణమున 
నేమో అన్నమయ్య రచనలలో జడత్వ మరణావస్థలకు తావు లేకుండ పోయినది. అంతియగాక 
మరణము వలన శృంగారమునకు స్థానము లేకుండ పోవును. రసాభాసమగును. పూర్వ 
కవులెవ్వరును విషాదాంత కావ్యరచన సాగించునట్లు తోచదు. ఆధునిక కాలమున మాత్రమే 
“విషాధ సారంగ ధరాది” కావ్యములు వెలువడినట్లు తోచును. అందులకే అన్నమాచార్యాది 
తాళ్ళపాక కవులు విషాదాంత రచనలకు తావీయ లేదు. భక్తి విషయమున మరణమను 
మాటకే తావు లేదు. భౌతిక శరీరమునకు నాశన ముండునే గాని ఆత్మకు లేదు కదా! భక్తి 
శరీరమునకు గాక ఆత్మకు సంబంధించినది, కర చరణాదుల భక్తికి సహాయ కారులు ముక్తి 
లభించునది ఆత్మకు - అట్టి ఆత్మకు నాశము లేదని శ్రీకృష్ణ భగవానుడు చెప్పెను గదా | 


నైనం ఛిందంతి శస్తా ణి నైనం దహతి పావకః 
నచైనం క్లేదయం త్యాపో నశోషయతి మారుతః 


కనుక విప్రలంభ శృంగారమున అభిలాషాది అవస్థలకు లోనైన శృంగార నాయికా 
స్వభావమును సంతరించుకున్న సంకీర్తనలను క్రమముగ నుదహరించెదను. 


విప్రలంభేచాభిలాష చినా సతి గుణక్తీర్తనోద్వేగ ప్రలాపోన్మాద వ్యాధి జడతానిధనాని 
దశావస్థా భవంతి - రసమ౦జరి (28) 


రసమంజరీ కారుని వివరణ ననుసరించి దశకామావస్థలీ విధము గనిర్ణయించ బడినవి. 


) అభిలాష, 1) చింత, 1) అనుస్కృతి, ౫) గుణకీర్తనము, ౪) ఉద్వేగము, 
౪1) విలాపము, ౪||) ఉన్మాదము, ౪11) వ్యాధి ౫) జడత, ౫) మరణము 


ఏ అభిలాష 
1) సత్సంగమేచ్చా అభిలాషః - రసమంజరి ( భానుదత్తుడు) 
2) అభిలాషయనగా కోరిక :- సాహిత్యదర్పణము (వేదంవారు) 


3) తాను కామించిన స్త్రీని (పురుషుని) గూర్చిన జ్ఞానముతో ప్రారంభమై సంకల్ప పూర్వకమైన 
ఇచ్చచే ఉద్రిక్తమై సమాగమోపాయము వెదుకుట. 


121 


లక్షణములు :- 1. ప్రియుడున్నచోటు నుండి వెడలి మరల ప్రవేశించుట. 
2. ప్రియుని దర్శన పధమందు నిలచుట. 


3. మదన చిహ్నములను ప్రదర్శించుట. 
నాట్య శాస్త్రము (పి. ఎస్‌. అప్పారావు) 


అప్పటి నుండి చూచె మాపెనేనీ యెదుటనే 
కుపష్పళించె పెంజెమాట కుచములవెంటను = [[పల్లవ!! 


రెప్పలెత్తి నిన్ను జూచు రేసులేక సిగ్గుతోను 

కప్పి నే పయ్యద కొంగు కడు బిగించు 

చెప్పునొక మాట నీతో చెలియమాటుకు బోవు 

ఇప్పుటి యీ సతిమొహ మేమందు మిక || అప్పటి!! 


సెలవుల కొంత నవ్వు చెక్కున చెయి జేర్చు 

అలివేణి నీ మాటే ఆలకించును 

తలపులో నిన్ను మన్నించు దగ్గరినీ వొద్ద బొంచు 

వలపు లీపెకు నాపవశముగాదిప్పుడు || అప్పుటి॥! (20-259) 

ప్రీ పురుషులలో నెవరైనను తాము కామించిన వారితో సమాగమోపాయమును 
కుచు చేయు ప్రయత్నమునకు ప్రదర్శించు చేష్టలకు అభిలాషయని చెప్పవచ్చును. 


శ 


పె పదముగ నాయికకు గల అభిలాష స్పష్టమగు చున్నందున ఆమె నాయకుని 
దుటనే తిరుగాడగా చెముటలచే కుచములు కుప్పళించినవి. అనగా నిండి పోయినవి. 
ఆయన వైపు రెప్పలెత్తి చూచును. కొంగు గట్టిగా బిగించును. ఎదో యొకటి కల్పించుకొని 
ఆయనతో మూటాడును. అంతలోనే ఆతని దృష్టపథము నుండి తప్పుకొనును. చిజు నవ్వులు 
నవ్వును. చెక్కిట చేయి చేర్చును. ఆయన మాటలు వినును. మనసు నిండ అతని రూపమే 
నించుకొనును. పొంచి చూచును. ఎవేవో సైగలు చేయును. చనవులు చూపును. ఆయన 
నొక్కచూరు కౌగలింప, సమయమున్నకె చూచును. 
ఈ చిన్నెలన్నియును ఆమె కాతనిపైగల ఆభిలాషను ప్రకటించునవే. అతని పై తన 
యనురాగమును సూచించునవే. ఎటులైనను అతనిని తన కౌగిట చేర్చుకొన వలెననెడి తపన 
ఇందు గోచరించును. 


£ 


122 


ఇది లౌకిక విషయము. ఇంక అలౌకిక శృంగార విషయమును పరికీలింతము. 
ఇందలి నాయిక ఎవరో ప్రత్యేకముగ పేర్కొన బడలేదు. కనుక అన్నమయ్యయే నాయికగా 
తన్నుదాను మలచుకొన్న భక్తుడాయన. సాక్షాత్‌ శ్రీ వేంకటేశుడే నాయకుడు. భక్తుడనగా 
ఆత్మ. శ్రీవేంకటేశ్వరుడు పరమాత్మయని వేరుగ జెప్పపని లేదు. 


ఆత్మ పరమాత్మలో లీనమగుటకు పొందెడి ఆరాటము మాత్రమే మనకీ పదమున 
(గ్రాహ్యము. చెమటలచే కుచములు కుప్పళించుట యనగా హృదయ భాగము భక్తి రసముచే 
ఆర్టమైనదని చెప్పుకొనవలెను. రెప్పలార్పక స్వామివైపే తదేక దృష్టితో చూచును. నడుమునకు 
బట్ట చుట్టు కొనుట వినయ విధేయతలను భక్తిని సూచించును. నడుమునకు బట్టగట్టిగా 
చుట్టుకొనును. ఇదివైష్ణసాంప్రదాయము నందలి భాగము. ఆయనతో నేదొమొర పెట్టుకొనును. 
మాటునకు బోవుట యనగా ప్రదక్తిణము చేయుటగా గుర్తింపవలయును. విగ్రహము 
చుట్టు తిరుగవలెను గదా! అపుడు న్యామి కనుల ఎదుట నుండక పోవుట తటస్టించుట 


అదియే “చెలియ మాటుకు బోవుట.”” 


ఆయన .లీలలను తలంచుకొని చిరునవ్వు నవ్వును. చెక్కిట చేయి జేర్చుకొని 
పరమాత్మ గురించి ఆలోచించు చుండును. ఆయన మాటలను అనగా ఆయనకు సంబంధించిన 
మాటలు (కధలు) వినును. మనసు నిండా ఆ స్వామినే నింపుకొని ఆయన సన్నిధినే 
పొంచియుండి ఆయన కరుణా కటాక్షవీక్షణముల్లకె ఎదురు చూచును. తనను రక్షింపు మని 
మనసున కోరుకొనుచు తన ముఖ భంగిమలచే ఆ స్వామిని దీనముగ వేడుకొనును. ఆయన 
సంసర్గము కొజుకు ఉబ్బి పోవును. ““కన్నెని కౌగిటికి పొంకము చూచును. పొంకము అనగా 


£6 23 


ఉబ్బు అని సూర్యరాయాంధ్ర నిఘంటువు అనగా వాంగి పోవు నన్నమాట. 
ఆత్మ (జీవునకు) పరమాక్మునిలో ఐక్సమగుటకుపొందెడి తపన అనగా“ అభిలాషి' 
మనకీ పదమున గోచరించును. దీనిని ప్రథమ భక్తి దశగా చెప 


శ్ర సవచ్చును, 
అంత్యమున శ్రీ వేంకటేశ్వరుడు నాయికను కూడుటయే ఆమె భ 


మదన చిహ్నములను ప్రదర్శించుటయు అభిలాషను సూచించును. ఈ క్రింది 
కీర్తనను పరిశీలించినచో ఈ విషయము సుబోధక మగును. 


కొమ్మ నిన్ను చూచి చూచి కొప్పుదువ్వుకొనుటెల్లా 
రమ్మునుట గాదా యేల రంతు సేతువు 


123 


శ కావా భి బి ౪ ని ఉలి ఉచి 4 క కళ ౨9 4 శ వీ వి శకి ఇళ త ఉ ఫశ అ ఏ కాళి అ ఛా శి క ఇ శ ౫ 4 భతి శక తి ఇి తతి ఏ శిత 


చెలియ నీమొగమై సిగ్గవడుటెల్లాను 
కలసే కొరకేగాదా కాతాళించేవు (31-342) 


నాయకుని జూచి జూచి కొప్పుదువ్వుకొనుట, మొగము జూచి స్గిపడుట ఇవన్నియు 
మదన చిహ్నములకు ఉదాహరణములే. 


ఇట్లే :- సొలసి సొలసి నిన్ను జూచి జూచి మాటలాడే 
యెలమి నాపెనీతో నేటికో కాని 
తలుపు మాటున నుండి తనివోక నవ్వీని 
చెలరేగి తనునేమి సేసితివో కాని 
యెన్నిమారులైన పర యెత్తి మొక్కేని 
పన్నిన తారు కాణా లెట్టివో కాని (28-169) 


మాటిమాటికి నీ కొలువునకు వచ్చును. నీకు చేతులెత్తి మొక్కును, తలుపు మాటున 
_ నుండి నవ్వును. పరవశముతో నిన్ను జూచి నవ్వును. ఇన్ని చేసినను నీవు ఆమె విషయము 
చూడకుండ అలమేల్మంగనైన నన్ను ఎలితివి మణీ ఆమె ఎవరు? ఆమెకు నీకు గల 
సంబంధమేమి? మీ వావి వరుసలేమి? ఆని అలమేల్మంగ ప్రశ్నించినది. 

౨... శ్రీహరి తత్వమెరిగిన వారు అన్నమయ్య శ్రీవైష్ణవ సాంప్రదాయమున లక్ష్మిలేని 
నారాయణుడు లేడు, సీతలేని రాముడు లేడు, రుక్మిణి లేని కృష్ణుడు లేడు. అదే వైష్ణవ భక్తికి 
లక్షణము. లక్ష్మి ద్యారా నారాయణుని సేవించుటయే రామానుజ సిద్దాంతము. అందులకే 
వోరు అను సంధానము చేసెడి దయమంత్రములో ““శ్రీ ని చేర్చి యే జపము చేసెదరు. 
1. _ శ్రీమన్నారాయణ చరణాౌశరణం ప్రపద్యే అనియు 
2. శ్రీమతేనారాయణాయ నమః అనియు ద్వయమంత్రము. 

అదే శ్రీ వైష్ణవ భక్తికి లక్షణము. ముందు లక్ష్మీదేవిని స్మరించిన పిమ్మట నారాయణ 
స్మరణము. జగజ్జననిని స్మరించినచో ఆమెయే భక్తుని గూర్చి భగవంతునకు నివేదించును. 


అట్టి యెడ కేవలము లఅక్ష్మినే ప్రార్థించిన సరిపోవదా అను ప్రశ్నముదయించును. నిజముగ 
అంత మాత్రము సరిపోదు. కైవల్యము నిచ్చు అధికారము ఆమెకు లేదు కాని తనను 


124 


వేడుకొనిన విషయమును భగవంతునకు నివేదింప గలదు. అందులకే ఇరువురిని కలిపి 
వేడుకొనుట ముఖ్యము. 


ఈ రహస్యము నెరింగిన వాడగుట చేతనే మధుర భక్తుడైన అన్నమయ్య తన 
యవస్థను స్వామికి నివేదించుకొ అకు ఆలమేల్మంగ నాశ్రయించినాడు. ఈ మధుర భక్తుని 
. ఆరాటము నామె గ్రహించినది, పై కీర్తనలో (28-169) అలమేల్మంగ చేత ఆడి గించినాడు. 
చేతులెత్తి మొక్కుచున్న ఆ మధుర శృంగార నాయిక ఎవరు అని ఆమె స్వామి తన నేలిన 
ఏకాంత సమయమున ప్రశ్నించినది. ఆ భక్తుని గురించి స్వామికి గుర్తు చేసినది. 


మహా భక్తుడైన రామదాసు కూడ ఈ ధర్మ సూక్ష్మమును గ్రహించిన వాడై సీతమ్మ 
వారితో మొర బెట్టుకొనినాడు. చెజసాలలో శిక్షలకు గురియైన ఆ భక్తుడు ఎన్నియో విధముల 
ప్రార్థించినాడు. విసిగి వేసారి దూషించినాడు. మరల తన తప్పుతెలిసికొని బ్రతిమాలుకొనినాడు. 
అయినను ఫలితము శూన్యము. చాలా ఆలస్యముగవైనను విషయము గ్రబాంచినాడు, 
సీతాదేవిని ఆశ్రయించినాడు. తండ్రితో ఎంత మొరపెట్టుకొన్నను సాధింపలేని పనులు తల్లి 
యొద్ద చెప్పుకొన్నచో నెజవేరుట లోకమున చూచుచున్నారము గదా |! 


ఆందుకే తనను బ్రోవమని రామయ్యకు చెప్పవలసినదిగా సీతామాతను వేడుకొనెను. 


నను (బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి 

నను బ్రోవమని చెప్పవే 

నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి 

జనకుని కూతుర జనని జానకమ్మ 

ఎకాంత రంగుడు శ్రీకాంత నిను గూడీ 

ఎకాంతమున నేకశయ్య నుండెడి వేళ ||నను॥ 


ఆయన లక్ష్మీదేవితో ఎకాంతమున ఎకశయ్య నుండెడివేళ నెమ్మదిగా తన గురించి 
విన్నవించమని ప్రార్థించినాడు, 


% ఆన్నమయ్యయు ఇట్టి దారినే నడిచినాడు. ఆయన మొర ఆజనని వినినది. శ్రీ 
వేంకటేశునకు ఏకాంత సమ యమున ఈ భక్తుని“ ఆభిలాషను'' ఆయన కెరుక పరచుటయే 
ఈ కీర్తన లోని సారాంశము. 


125 


em నశ + 


చివరకు ఆ స్వామి కరుణించినచ్లున్నది. ఆయనయే సిగ్గలొలక వోయుచున్న 
మధుర భక్తుని పలుకరించినాడట. నాయకుడు తనతో మాటలాడినట్లు, కూడి యాడినట్లు 
తలంచుటనాయికలకుస సహజమే గదా! అట్టి యెడ మధురభక్తుల భక్తి తీవ్రత ప్రత్యేకముగ 


జెప్పు పని లేదు. 
ఈ క్రింది కీర్తనలో ఈ విషయము సు ప్రకటితము. 


తమకమే నీకు నాకు తగుగాక 
జమళి సిగ్గులు నేడు సారెకునేలే || పల్లవి! 


చక్మనే నాడేటి పెండ్లి సందడిలో నీ చన్నులు 

యిక్కువల నన్నుదాకా నికనేలే 

పిక్కటిల్లగోరి వేడి పేరటము వచ్చితివి 

మక్కువ వెనక తియ్య మరియేలే | తమకమే!। 


పచ్చగాగ నీవు సాకు పసపులు నలచగా 

పాచ్చినీ గోరిదే తాకె నిక నేలే 

అచ్చుమోవనీవునా అంగము లంటుకొంటివి 

తచ్చినే నిన్ను జూడగా దలవలంచ నేలే | తమకమే॥! 


ఆనవుగా నీవు నాకు నారతులెత్తగానే 
ఎవసె నీడల గాగిలగ నేలే 
చెనకి కూడితి నిన్ను శ్రీవేంకటేశుడ నునే 


దనిసితివి సుద్దులు దాచనేలే _ || తమకమే!! (22-200) 
2. చింత 
1. _ సందర్శన సంతోషయోః ప్రకార జిజ్ఞాసా “చింతా” - రసమంజరి 


2. ప్రాప్యుపాయాదుల నరయుట “సాహిత్య దర్పణము”' 


3౩. _ ట్రయుని సమాగమమునకు ఉపాయమేది? అని దూతితో నాలోచించుట - 
నాట్టుశాస్తము. 
వా 


126 


లక్షణములు :- 1. భావ సూచక అర్థనిమీలిత నేత్రములు 
2. కంకణమును, వడ్డాణమును, నీవీ బంధమును నాభిని స్పృశించుట. 


మరులు దెలివియు నాయ మాటలైన నాడరే 
ఆరమోడు్ను గన్నులనేల ఆలసీ జెలియ || పల్లవి॥| 


తరుణిమై చెమరించె తలపెందు నున్నదో 

విరహపు చింతలలో వెదకేని 

కురులెల్ల నెరివిచ్నె గుణమెందు దాగెనో 

పరవశములో జిక్కి భావించే నిదివో మరులు! 


చెక్కులెల్ల పులకించె చిత్తమేమిసేసెనో 
. మొక్కుల శిరసు వంచి మొరసేని 
ముక్కుల నూర్వులు ముంచె ముందునేమి కాగలదో 
నిక్కు కుచ గిరులతో నిలువీదీ నదివో || మరులు! 


సి సిగ్గులెల్ల ల్ల నుడివోయ చేతలిక నేటివో 

కగ్గని శ్రీ వేంకటేశు కాగిటిలోన 

అగ్గపు పు వేడుక లబ్బె నంగన నోము ఫలాన 

తగ్గుమొగ్గు లెల్లాదీరి తమకించే నిదివో |! మరులు! 


చింత అనగా తదేకమైన ఆలోచన. ఇచట నాయికయొక్క ఆలోచన యంతయు 
నాయకుని పొందుట గుదించినదే. అభిలాష మిక్కుటమైన స్థి మితి. దానికి దీనికి ఇంచుక 
భేదము. నాయకుని పొందుటకు తగిన మార్గము నాలోచించుట. అరమోడ్పు కన్నులతో 
భావసూచకమైన ముఖ భంగివులతొ నుండుట, 


ఈ కీర్తన యందలి నాయిక అరమోడ్పు కనులతో విరహపు చింతలతో నుండుట చేత 
ఆమెశరీరము చిరుచెచుటల గ్రమ్మి యున్నది. చెక్కులు పులకించినవి. నాయకుని తలచి 
తలచి నిట ర్జా రర్వల విడచినది. చివర కావె చింతకు ఫలితవు లబభించినది. 

““కలౌస్మరణాన్ముక్తిః అను వచనము ప్రకారము స్మరణ చేత ఆమెకు స్వామి సన్నిధి 
లభించినది. శ్రీవేంకటేశ్వరుని ఆలింగన సుఖము చవి చూడ గలిగినది. ఇందలి నాయికను 
ఆలమేలుమంగగనే గుర్తింపవలయును. ఆ దివ్యదంపతుల విప్రలంభ శృంగారము చక్కగా 


127 


ఇందు వదింప బడినది, 


చూతువు విచ్చేయ వయ్య సుద్దులు చెప్పగనేల 
రాతిరి బగులు జాగరము లాయెను || పల్లవి! 


తగిన చింతా సముద్రాన గోరిక తోడ 
దిగిన యట్టు చెక్కు చేతికి వచ్చెను 


వళి సం ల అ ఈ కి ఇ శ ౪ అ ఇల ల 4 ఉప ళి శ ఇ చిలుక + ౪ ఇ 9 4 ఇ + ఇ ఇ పళ 


1. ముంచిన వలపు తలమునుకలై వనితకు 
దించినట్టు కొప్పువీడి దిగ జారెను 
యెంచరాని తమకము ఇగిరించి నట్టుమేన 
జంచుల పులకలెల్ల జాజు కొనేను (26-475) 


ఇందలి నాయికకు వలపు తలమునకలైనది. ఆ వలపు భారముచే ఆమె కొప్పు ముడి 
వీడినది. చింతా సముద్రమున కోరిక యనెడి ఓడ ప్రవేశించినదా యన్నట్లు ఆమె చేయి చెక్కు 
నంటుకొని యున్నది. యెంచరాని తమకపు వేడి చేత ఆమె మేన పులకలు వొడమినవి. 
చివరకు శ్రీ వేంకటేశుడు ఆమెను పొందుటయే ఆమె చింతకు ఫలము. 


రమణి భాగ్యము నేడురచ్చలకెక్కె 
తమకపు వలపు నీతల కేల యెక్కదో || పల్లవి! 


చెలి తలపులో చింత చెక్కిటి చేతికివచ్చె 
యెలమి నీ చిత్తమింకా నేల రాదో 


నిలువున కాకలెల్లా నిట్టూర్పుల బుట్టె 
గా రు ళు 


తలిరు బోడిపై నీకు BHO పుట్టదో [| రమణి! 
దట్టపు గోరికలెల్లా తను పులకలు దీరె 


3 


యిట్టె విన్నపాల గత లేల తీరవో 
ట్టకపు విరహము చెమటల గాన వచ్చె . 
గట్టిగా నీమోహమేల కాన రాదో 1lరమణి!! 


టి 


ఇందు నాయిక యొక్క చింతావస్థను ఆమె చెలికత్తె నాయకునకు నివేదించుచున్నది. 
ఆయన కరుణ కొరకు నాయిక తపించుచున్నదని, స్వామి మనసు కరిగి కరుణ కొరకు నాయిక 
PE, 


తపించుచున్నదని, స్వామి మనసు కరిగి కరుణ జూపునట్లుగా చెలికత్తె వర్ణించినది. ఇందలి 
చెలికత్తె మరి యెవ్వరోగాదు. అన్నమాచార్యుడే. ఆయన చెలికత్తె నుండి నాయిక వరకు ఆనేక 
రూపము లెత్తును. తన భావనలో భక్తుడు పొండెడి ఆన్ని అనుభూతులను అన్నమయ్య 
పొందును. లక్ష్మిద్యారా స్వామికి తన వునోవేదనను విన్నవించుకొనెడి “శ్రీవైష్ణవ 
సాంప్రదాయము" ను బాగుగ ఆకలింపు చేసుకొనిన వారు అన్నమయ్య. అందువలననే 
తాను చెలికత్తెయై అలుమేలు మంగను సేవించుట, ఆమెకు స్వామికి మధ్య రాయబారము 
నడుపుట, వారి సమాగముము ఎకాంతము తనకు కావలెను. ఆ ఏకాంత సమయమున తన్ను 
గూర్చి ఆ మాత స్యామికి మనసు కరగునట్లు చెప్పవలెను. 


చెలి తలపులలో చింత, చెక్కిట చేయి, వేడి నిట్టూర్పులు, దట్టపు కోరికలు, ఇవి 
అన్నియు ఆమెకు స్వామిపై నున్న చిట్టకపు విరహమును సూచించుచున్నవి. ఇన్నివిధముల 
ఆమె పరితపించుచున్న ““నీకేల దయరాదయ్యా స్వామీ” అని చెలికత్తె పాత్ర వహించిన 
అన్నమయ్య మనవి చేసినాడు. చివరకు నాయిక చింత దీరునట్లును, భక్తుని (చెలికత్తె) 
రాయబారము ఫలింప జేయునట్లును స్వామి కరుణించిసాడు. 


ప్రక్కన శ్రీ వేంకటేశ పడతి గూడితి విట్టె 


తక్కించి మన్నించ నీకు దరియెట్టాయెనో | రమణి! 


అనుస్పృతి 
1. _ ప్రియాశ్రిత చేష్పద్యుద్భోదిత సంస్కార జన్యం జ్ఞానం స్కృతిః - రసమంజరీ 
ప్రియ చేష్టాదులను జ్ఞప్తికి చేసుకొనుట సృృతియని భావము 
(రసమంజరికి తెలుగు అనువాదము - శ్రీ నీలకంఠయజ్వు) 


2. సదృశజ్ఞానా చింతాదుల వలన పూర్యానుభూతార్థ విషయక జ్ఞానము స్మృతి 
(సాహిత్య దర్పణము - వేదంవారి తెలుగు అనువాదము) 


3. తరచుగా నిట్టూర్పులు విడచుట, తొను కోరినదానినే చింతించుట, ఇతర 
కార్జాములందు విముఖులయుండుట, 
129 


శ్యానిన్ను ఇ 


జో ఇ 
ht ad = 


en 
a 


ముఖ్య అక్ష 


“An 
లు న 


చు 


పు 


లొనే విడచి 


గె 
స 


టు 


అతొ మధ 


ఎన్‌ దళం చాలా ఇటీ ఆటీ 
బయ పనిని ఆలోచన 


2. 


3 
2) 


fe 


ణమ 
మస్నాంచినా తాపము నూనుప రాదా 


oh 


3 

b ళు 
నడా hb? 
ఛత్ర కరు 
f క్ష 
త a3 6 
0 2 9 
D1 3 

W 93 క్‌ 
3 స సీ 
| ve 2 
స్యా a r 

v2 fy 

+ లు ‘tp 
౮ tH శం 
ta cc య 
అల 9 © 
HH వై 9 


| అన్నిటా! 


By 


దై 
కలి 
ah 


రఫి] 


కాచుకొని నస్నాక గరుణించరాదా 


|| అన్సిటా!! 


నేల 


స్ట 

4 

3 a3 
f Oo 
3 3 
ac స్ట 
4 
స. 
go 
ah 
3 2 
దీ ౧౫ 
fa శ! 
(౧ 9 


b 

భే 

$ 
6g 
ఓలి 
a3 
fa 
313 
3 6b 
త జె 
షీ 
మ న 
అట * 
Ks స్టే 
ర్త 
13 2g 
«3) 62 
(ఈ fo 
1 కు 
ళ్‌ శ కే 


ఈ పదమునందలి నాయిక ఆ 


మైనది. 
. 


చౌర్య 
కు 


మెనది. తత్తరము ఆని 
Pp wn 


CARY 
ao 

4 
అభావ ఆ 
య de 


తఅవోత 
ఆ య 
ఏ 


యేన 
0 


మూనురాగములు అధికమెనవి. 
న 


(పై 
ళ్‌ 


4 


అమె 
జో 


గీ 


3. 


౦చుచు 


Ca 
ry 


3 
వై 


ఆయననే నిరంతరము ధా 


wee 
అడ్‌ హా. ఆక 
పుర్‌ నారద నాయికయైన అఅముల 


yh 


CPE 
ay (ఆ 


jae) 


130 


లా 
లీ 


జ 


ల 


వ ఆజ అ న 
కో నో 
క ఈ ౯ 


ad 


జ 


ఆం; 
ఆయన ప్రేవులలో ఆమెకు 


Ie 


రరర 
ముక కరుణించరాదా! ఆ 


ంచు 


జ్య 
సట డగా 

(3 
ర 


Jy 


ఇ 


తన కరుణాసము[ద్రమున ఆమెను ముంచుట. 


తలమునకలెనది. నాకు ఆలసట: కలుగుచు 


bh 


ఇ చొ. 
Cw 


పస 


కనే 


ఇళ్ళ 


చ 


ప్రార్థించినది. 
తక 
చరణమున ““తలపోత ఘనమాయ'' అనినది నాయిక. తలపోత అ 


న లొ 


సా 


ఎ 


క 


'అచినది ఈ 


శ 


మె 
మా! 


తులు 


హ్‌ 


(25-357) 


స! 


తస 


| 


న యనమాట, 
3మినిమె 


oa 


చె 


{ 


అర 
సం 


డ్‌ 
వ 
క 


జ 


క 
— 


న తలపోతల 


ర కరుణా కటాక్రమునకు నోచుకొనినది నాయిక. 
ఈ క్రింద నుదహరించినవి చూ; 


గుణకీరనమ్‌ - రసమంజరి 


మిది గూరొన ఆలో 
అణా 


శె 


చెం 


శ్ర 


వం 


జీ 


మె 
ఎ 
డి కోరిక. ఆది పెచు పెరిగినది. | 
న్‌ 
131 


ర్త 


ను(30-85) 


క్ర 


ఆ 


రు) 


దు 


జ్‌ 


భం 


y? 
a 


తౌ 


ల! 


4. గంణకీరనము 


ఇతర కారముల యందు విముఖుడౌ యుం 


ట్ర 


నో 
చక్‌ 


a! 


సల్‌ 
ల 
రా. 


వూ. 
న మముతె 


ము. ఒక కోరిక, చల 
నము. 
చీ 


వేసుకొనది. ఆయనపె ఆలు, 


ఖ్‌ 
ఏ ఇంకను ఒండు రెం 


ప. 
ఇటెవో దరనెవారికి ! తా 
విరహే కొంతా 


క 
ర్తి 


సూర్యరాయాంధ్ర నిఘంటువు 
థె 


ల 


ఇది నిరంతర 
ఆతు. ఆందుకే ఆయన అపా 


1. 


+6 


i కన్నీళ్ళను చెమటను తుడుచుకొనుట, 
VN)  దూతితో రహస్యముగ తన మనోవేదనను చెప్పుకొనుట. 
వరాళి 


వినవయ్య ని దేవుల వేడ్డుకెన సుద్దులు 
పెనగాన్న మచ్చికల బెచ్చుపెరిగేని || పల్లవి! 


కోమలి నీ గుణములు కొనియాడు కొంటాను, 

నాము వార సెలవుల నవ్వు నవ్వేని 

ఆముక నీరూపు మతినట్టె తలచు కొంటాను 

వేమరు సంతోసాన విజ్ఞవీగేని || వినవయ్య॥! 


నెట్టుకొని చెలులతో నీ సుద్దులు చెప్పుకొంటూ 
గుట్టుతో లోలోనె సిగ్గులు వడీని 

దట్టపు టాసల నీకు దానెదురు చూచుకొంటా 

వొట్టుక మనోరధాల నోలలాడీని || వినవయ్య॥। 
నెమ్మది దెరమాటున నీమాటలే వినుకొంటా 

చెమ్మ జెమటల చేత జెలరేగీని 

యిమ్ముల శ్రీ వేంకటేశ యీకె అలమేలుమంగ 


కమ్మినీ వెట్టి కూడగా గడుమెచ్చీని (28-416) || వినవయ్య॥! 
ఇందలి నాయిక అలమేలు మంగ. ఆమె శ్రీ వేంకటేశ్వరుని లీలలను, గుణములను 
తలచుకొని విరహవేదన పొందుట ఈ కీర్తన యందు వర్ణితము., 


దూతిగ మారిన అన్నమయ్య అలమేలు మంగ పొందుచున్న విరహావస్థను స్వామికి 
నివేదించుచున్నాడు. ““వినవయ్య నీదేవుల వేడుకైన సుద్దులు' అని విన్నవించుట 


మా కః 
కమనిరపవచ్చును: 


132 


కోమలియైన అలమేలు మంగ ఆయన గుణములనే కొనియాడును. ఆయన రూపును 
తలపున నిడుకొని ఆమితానందమును బొందుచున్నది. చెలులతో ఆయనంతటి వాడు మరి 
లేడని, ఆయన కళ్యాణ గుణములను గూర్చి ముచ్చటించుచున్నది. ఆయనపై గాఢమైన 
ఆశలు పెంచుకొన్నది. కోరికలలో ఓలలాడుచున్నది. తెరచాటు నుండి ప్రియుని గూర్చిన 
మాటలను వినుచు, చెమటలను తుడుచుకొనుచుననది. ““నీవు కూడితే తానెంతో మెచ్చునయ్యా 
శ్రి వేంకటేశ అని రూపధారియైన అన్నమయ్య మనవి. ఇచట సగుణోపాసన, స్వామి 
అనంత కళ్యాణ గుణములను నిరంతరము ధ్యానించుచు, నిర్మలానందాను భూతిని 
పొందుటయే సగుణోపాసన. అట్టి గుణకీర్తనము చేయు స్థితికి నాయిక చేరుకొనిన దన్నమాట. 
అభిలాష చింతగా మారినది. ఆను స్ఫృతిగా మారి ఇప్పుడు గుణ కీర్తన దశకు చేరుకొనిన 
చతుర్థావస్థ ఇతి, 

ఈక్రింది కీరనయందు నాయికయు ఇట్టి స్థితినే బొందినట్లు గమనింపవచ్చును. 


ఓ 
ఎమి చెప్పేమయ్యా నీతో నింత సుద్దులూ 
కామించే నిన్నూ నీకే గరుణించవయ్యా || యేమి! 
పడతి నిన్నుదలచ బయలు గౌగిట నించు 

బడి బడి నీ సుద్దులు భావించును 
ఆడి వాలములు సూచి ఆనందమున మించు 


వుడివోని కోరికల నుమ్మగిలును 1 యేమి!! 
తక్కక నిన్ను బేర్కొని తనలోనె సిగ్గువడు 

చిక్కినీ మాటాలకించి చెమరించును 

మిక్కిలి నీగుణాలకు మెచ్చు లోలో నవ్వు 

వాక్కటైన మోవితేనె కూరకే యాకారును || యేమి! 


సమరతు లూహించి సరసపు మాటలాడు 

కొమర నీరూపు వ్రాసి గోర గేరును 

తమతో శ్రీ వేంకటేశ తగనీ విట్టె వచ్చి 

రమణీ కూడితివి యూరతులేతలచును | యేమి! 


ఇందలి పడతి యెవరో స్పష్టముగ లేదు. ఎవరైనను కావచ్చును. అలమేల్మంగ 
కావచ్చును. లక్ష్మీదేవి కావచ్చును, రుక్మిణీ, సత్యభామాది దివ్యనాయికలెవరైనను గావచ్చును. 


133 


- కాని ఇంత సుద్దులు స్వామితో చెప్పెడి వారు మాత్రము నాయికొది స్త్రీ స్వభావము వహించిన 
అన్నమయ్య గారే అనుటలో సందేహము లేదు. 


ఆయన గుణగానము చేసెడిపడతి మించిన యానందముతో వుడివోని కోరికతో 
పించుచున్నది. ఆయన పేరెత్తగనే సిగ్గులు వడుచున్నది. ఆయన మాటలు వినగనే 
చెమరించును. ఆయన గుణములు మెచ్చుకొని అనగా కీర్తించి, లోలోన ఉప్పాంగును. ఆమె 
చేసెడి గుణ కీర్తనమునకు మ. శ్రీ వేంకటేశుడు ఆమెను కూడినాడు. తన సాన్నిధ్యమిచ్చి 
ఆమెను ధన్యురాలిని చేసినా 


ఇంకను ఇట్టి లక్షణములు గల కీర్తనలు ఈ క్రిందివి చూడవచ్చును. 


1. _ తన్నుబాసి నేనెట్లా దరియింతు ననవే 
విన్నవించరాదు విన్నవించకుండరాదు ' 11పల్లవి!। 


'టల దన్నునొడివి మరికొంత పొద్దుపుత్తు 

కూటములదలచుక కొంత పొద్దు పుత్తునే 

పాటలు పాడు కొంటానప్పుట కొంత పొద్దు పుత్తు 

పూట పూట కేమి తాను పాద్దువోదే చెలియ | తన్ను]! 
2. ఎంత నేరుచుకొన్నదీ యీ చిన్నది 

చెంతనుండే నిన్ను నిటే చేకొన్నది || పల్లవి! 

తనివోక చెలులతో తలపోతలూ 

ననుపులే పొద్దుమానని చే చెత 

పని వడి నీమీది పాటలూ 

మొనసి యెప్పుడు నీతో మొగమాటలూ || ఎంత! 

ఈ క్రీర్రనలందు అధికముగ అన్నమయ్య దౌత్యమే గోచరించును. ఈయన దూతియై 
నాయికా నాయకుల మధ్య రాయబారము నడుపును. 

శ్రవణం క్రీర్తనంవిష్లోః స్మరణం పాదసేవనం = 

అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మసేవనమ్‌ 

(భాగవతమ్‌ - సప్రమస్మంధ౪) 

సేవించుట అను భ్రక్త్‌ చూర్గమును అవలంభించి మధుర భక్తికి ఆలంబనమై 
తరించిన వా వాడీయన. ఇట్టి గుజక్తీర్తన వ విషయమున భాగవతము నందలి గోపికలుగా మారి 

134 


స్వామి సేవ చేసిన పోతన గారు తలపునకు రాక మానరు. వెచకుచునే గోపికలు 
ఆలీలామానుష విగ్రహుని కళ్యాణ గుణములను కీర్తించుట ఒక మధురాను భూత్‌. 


నల్లని వాడు, పద్మనయనంబుల వాడు, కృపారసంబుపై 

జల్లెడు వాడు మౌళి పరిసర్విత పింఛము వాడు, నవ్వురా 

జిల్లెడు మోము వాడొకడు, చెలాల మానధనంబు దెచ్చె నో 

మల్లియ లార మీ పొదలమాటున లేడు గదమ్మ చెప్పరే (29) 

అ౦గజునైన జూడ హృదయంగముడై కరిగించువాడు శ్రీ 

రంగ దురంబు వాడు మధురంబగు వేణు కరంబువాడు మ 

మ్మంగజాూ పువ్వు దూపులకు. నగ్గముసేసె లవంగ లుంగ నా 

రంగము లార మీకడకు రాడు కదా కృపనున్న జూపరే (30) 

నీ నగవులు నీ చూడ్చులు 

ని నానా విహరణము నీధ్యానంబుల్‌ 

నీ నర్మాలాపంబులు 

మానసముల నాటి నేడు మగుడవ్చ కృష్ణా (31) 

ఇందు గోపికలు కృష్ణుని గుణకీర్తనము చేయుట, సుస్పష్టము, కాని అన్నమయ్యగారు 
నాయికలచే గుణ కీర్తనము చేయింపక వారు గుణకీర్తనము చేయుచు పొందిన అవస్థలను 


మాత్రమే వర్ణించిరి. దీనికి కారణ మిట్లని ఊహింపవచ్చును. ఆయన వ్రాసిన ఆధ్యా త్తు 
క్రీర్తనలన్నియు ఇంచుమించు గుణ కీర్తన విభాగమునకు చెందినవే. 


ఏంబంధము ఇత్యాది అంశములు ఆధ్యాత్మకీర్తనలల్‌ 


zn 


ఆటనట జీవుని ఆవేదన, జీవేశ్వర 
చోటు చేసి కొనినను ఇతర కీర్తనలన్నిటియందును స్వామి కళ్యా ణ గుణవర్లనమే సాక్షాత్కరించును. 
_ అందుకే శృంగార క్రీర్సలయందు స్వామిలీలా వర్ణనకు, గుణకీర్తనకు తావీయక కేవలము 
విప్రలంభ శృంగారము నందు నాయికలు పొందెడి యవస్థలు వారు'పాందిన ఆ విరహ 


వేదనకు తగిన ఫలములు మాత్రమే అన్నమయ్యగారు వర్ణించుట. 


క్షేత్రయ్యగారు మువ్యగోపాల పదములలో నాయిక స్వామి యొక్క గుణములను 
క్రీర్తించినట్లుగనే చిత్రించినారు. ఈ క్రింది కీర్తనలో నాయకుని సౌందర్య గుణములను 
పాగడుటను గమనించవచ్చును. 


135 


పల్లవి : ఎంత చక్కని వాడే నా సామి వీ 
డెంత చక్కని వాదే 


అనుపల్లవి : ఇంతి మువ్వగోపాలుడు - సంతతము నామదికి 
సంతోషము చేసునే || ఎంత! 
మొలక నవ్వుల వాడే - ముద్దుమాటలవాడే 
తళుకారు చెక్కుటద్దముల వాడే 
తలిరాకు జిగిదెగడదగు మోము గలవాడే 
తెలితమ్మిరేకు కన్నుల నమరు వాడే 11.ఎంత || (32) 


అట్లీ క్షేత్రయ్య గారి ఈ పదం కూడ చూడవచ్చును. 


పల్లవి : ఎంటువంటి వాడే వాడు ఓయమ్మా వాడు 
ఎన్నడూ నీ వీధిని రాడు ఎంటువంటి! 


అనుపల్లవి : కుటిల కుంతల మువ్వ గోపాలుడని పేరు 
నల్లని మేను వాడట - నయము లెన్నో చేసునట 
చల్లగా మాటాడునట - సరసము వాని సొమ్మట 
కల్లకాదట వాడు కళల౦ట నేర్చునట ఓయమ్మా | ఎంటువంటి! 


బంగరు దుప్పటీ వాడట పంతము లాడుకొన్నాడట 
ఆంగన లెందరినైన - అలయక కూడునట 
సంగీత లోలుడట - చాల ఈవిగాడట నాడు ఓయమ్మా || ఎంటు!! 
ఇందు నాయిక మువ్వగోపాలుని రూపురేఖా విలాసాదుల తో పాటు ఆయన కళ్యాణ 
గుణ వర్ణన కూడ చేయుట గమనార్లము. క్షేత్రయ్య గారివి అన్నియు శృంగార భక్తి సమ్మిళిత 
దములే. అందులకే గుణ కీర్తనమందు ప్రత్యక్షముగ చోటు చేసుకొనినవి. 


రో 


. ఇట్టిదే “పద్మావతీచరణ చారణ చక్రవర్తి” నని చెప్పుకొన్న గీత గోవింద కావ్యకర్తయైన 
శ్రీ జయదేవి కవికృత అష్టపదులలో గాంచవచ్చును. 


Yon నష సె ఆల “బ్‌ 
లాటి అయ్యం 


గ వధూని కరే 
విలాసిని విలసతి కేళి పరే 


136 


అను అష్టపదిలో హరి స్వరూప కీర్తనము గనవచ్చును. 

చందన చర్చిత నీలకళేబర పీత వసన వనమాలీ 

కేభి చలన్మణి కుండల మండిత గండ యుగ స్మితశాలీ 

హరి రిహ ముగ్గ వధూనికరే, విలాసిని విలసతి కేళిపరే, 

కాపివిలాస విలోలవిలోచన ఖేలన జనిత మనో జమ్‌ 

ధ్యాయతి ముగ్గవ ధూరధికం మధుసూధన వదన సరోజమ్‌ || హరి!! 
(గీత గోవిందమ్‌ - 4వ అష్టపది) 

హరికి సమానులైన దేవత లితరు లెవరును లేరనుచు సూరదాసు" గారు రచించిన 

హరిగుణ గానము గమునింతము. 


Ya 


హరి హరి హరి సుమరో సబకోయీ 

హరి సుమరిత్‌ సబ్‌ సుఖ హోయీ 

హరి చరణాని రాఖాచిత గోమయీ (సూరసాగర్‌ పద్‌ -349) 
““భజమన నంద నందన చరణ్‌ 

పరమ పంకజ ఆతమనోహర సకల సుఖకే కారన్‌ 

సనక శంకర్‌ధ్యాన ధరత్‌ నిగమ్‌ ఆగమ్‌ కరన్‌ (సూరసాగర్‌పద్‌ ౩09) 


ఆన్నమయ్యగారి పదములలో నాయిక పొందిన దశావస్థలలో ““గుణక్తీరనమ్‌” 
ఉత్తమమైనది. ఇందు నాయిక ఆయన తోడి తానుపొందిన పూర్వపు అనుభూతులను 
స్మరించుచు ఆయా సందర్భములలో ఆ స్వామి చూపిన నేర్పులు, ఆడిన పరిహాసములు 
ఆయన రూపురేఖలు ఆదే పనిగ తలచుకొనుచు వానినే పదములుగ, సంకీర్తనలుగ చేసికొని 
గుణ గానవట చేసికొను ఘట్టవఎలను అన్నవుయ్యగారు చక్కగా వర్ణించినారు. 
అధ్యాత్మభావములను శృంగార పరముగ వ్యక్తీకరించుట గమనార్లము. 

మీరాబాయి ఇంకొక అడుగు ముందుకు వేసి వారి గుణగానము చేయుచు 
నాట్యమాడినది. 


మైతో హరిగుణగావత్‌ నాచూంగీ 


ఆపనే మహల్‌మే బైఠకర్‌ ప్రభుజీ గీత్‌ భాగవత్‌ జచూంగీ (34) 


137 


5. ఉదేకగము 
1. కామక్షేశ జనిత సకల విషయహేయతా జ్ఞానమ్‌ ఉద్వేగః - రసమంజరి 


(ముదన బాధల వలన సకల పదార్థముల యందు ద్యజింపవలెననెడి బుద్ధి 
యుదయించుట ఉద్యేగము) రసమంజరి వ్యాఖ్య - శ్రీ నీలకంఠయజ్య 


2. ఆసన శయనముల యందు నిలక లేకుండుటయు, తుష్టిలేక పోవుటయు నిత్యమును 
ప్రియుని కలియవలెననెడి ఉత్సుకతతో నుండుట “ ఉద్యేగము' అనబడును. 


లక్షణములు :- చింత, నిశ్తాసము, భేదము, హృదయ తాపము. 


3. “ ఆంధ్ర సాహిత్య దర్వణము' నందు శ్రీ పంతాలు లక్షణము 
నీయలేదు. కాని లక్ష్యముగా స్వీయోదాహరణము నిచ్చిరి. 


ఆది :- శ్వాసాన క్వాల్‌, భూతలే విలురతి త్టన్మార్గమాలో కతే 
దీర్దంరొదితి విక్షిపత్యత ఇతః Se 


కీఇఖు ప్రాణసమాన కాంక్షితవతీ స్వప్నే పితే సంగమం 


(oa 


ఆ 


నిద్రాంవాజ్ళుతి, ప్రయచ్చతి పునర్దగ విధిస్నాపి. 


“నిట్టూర్పులు పుచ్చును. నేలదొరలును. నీ వచ్చుదారి నెదురు సూచును. చాలా 
సేపు ఎడ్చును. చిక్కిన బాహువ్లరిని ఇటునటు విసరును. కలలో నైన నీపొందును కోరినదైనిద్రను 
వాంఛించును. కాని పాడు దైవము దాన్నివెన ఈయడు, 


ఉమ్మ గిలే వారినేల వుడికించేనే 
తమ్మిమోము చూచి - నాపై దయపెట్ల సేద గదా || పల్లవి! 


ఆ 


చెక్కుచేతదనకుగా చింతతో నేనుండగాను 

యెక్కడ నుండో వచ్చి ఎల నవ్వీనే 

ముక్కుల నూర్వుల తోడ ములుగుచు నుండగాను 

పాక్కక తానేల నన్ను పువ్వ్యులవేసె సినే | ఉమ్మగిలే! 


నేరకనే తను బాసి నేలలు వ్రాయగాను 
సారెదా చచ్చి ఆదేమి చదివీనే 


138 


వేరులేక పానుపుపై వెతల బొరలగాను 


యీ రీతి నింకా సన్నలేమి సేసీనే || ఉమ్మగిలె॥ 


దిమ్మురేగి కాకలతో దేహమెల్ల వాడగాను 
యెమ్మెల కౌగిట నన్ను నేల పట్టీనే 
౫7  కమ్మిశ్రీ వేంకటపతి గక్కున నన్నుగూడి 
చెమ్మ జెమటల నన్ను చెక్కులేల నొక్కేనే || ఉమ్మగిలే॥ 


ఇందలి నాయిక మరెవరో కాదు. సాక్షాత్తు అన్నమయ్యయే. తానే నాయిక యై 
ఇచ్చట ఉద్వేగ అవస్థను అనుభవించుచున్నాడు. 


ముందే విరహమున తపించుచున్న తనను మరింత ఉడికించుట యెంచు కని తన 
యాత్మనే ప్రశ్నించుకొనుట ఇందలి విషయము. 


చింతవలన చేయి చెక్కిటికి వచ్చినది. ఆ చింతలో ఆమె ఉండగా నాయకుడైన 
శ్రీనివాసుడు ఎచట నుండో వచ్చి తనను చూచి నవ్వుచున్నట్లుగా ఆమె బ్రమించినది. అట్ల 
నాయకుడు నవ్వుటచే ఆమె మనస్తాప ము మరింత హెచ్చినది. అంతటని ఎట్టూర్వులు హెచ్చినవి 
ఆ సమయమున స్వామి పొక్కక (చాటున నుండి) పూవులు వేసెనట. పూవులు మన్మధ 
సాయకములుగదా ! మనసులో ఆయన పై విరహము పెరరగా ఆయన తలపులలో తల 
మునకరైన నాయికకు, మనసు నిండ స్వామియే నిండి యుండి, చిలిపి పనులు చేయుచున్నట్లు 
తోచుచున్నది. అందులకే ఆమె నేలపై కాలి వ్రేళ్ళతో వ్రాయుట, పానుపుపై స్థిరముగ 
నుండలేక పొరలుట,. అయినా ఆ స్వామి ఊరకుండలేదు. ఏమేమో గుసగుసలు చె చెప్పును, 
నైగలు చేయును. విరహవేచనతొ దేహమంతయు కాకలెక్కి దిమ్మరీగినది. తనూలత వాడినదీ. 
వాడిన యామె శరీరమును బిగికౌగిట బంధించుటచే యామె తల్లడిల్లినది. 


ma) 


ఇటు ఉద? 
న 


గముతో తపించు ఆ నాయికను ఆ వేంకటపతి చురి తడవు తెకుండ 
గక్కున కూడి చెమటల తొడిదైన ఆమె చెక్కులను నొక్కెనట. 


లౌకిక శృంగారమున నాయిక పొందెడి యవస్థలు మాత్రమే వర్ణింపబడును. కాని 
అననమయ్య గారి పదములు శ్రీనివాసుని దివ్య శృంగార సత మధుర భక్తి ప్రపూరితములు. 
అందులకే ప్రత్‌ పదమునను నాయిక ఎ అవస్థలో నున్నను, భక్తిసులభుడై హరి తన భక్తులకు 


తన సన్నిధిని ప్రసాదించుట చూడవచ్చును. ఆ విధముగ ఇందలి నాయిక ఉదే3గముత 


సాక్కినపుడు నాయకుడైన వేంకటపతి తక్షణమే ఆమెను కూడు టచే సద్యః ఫలితము పొందినది. 


చెలిగావు మరుడింత చేయ జొచ్చెను. 
సెలవుల నవ్వులే సిగ్గురేచ జొచ్చెను || పల్లవి! 
చెక్కుపై చేయిడుకొని చింతించగా చెలియకు 

వుక్కుమీరి పెంజెమట లూర జొచ్చెను 

వెక్కసపు విరహాన వెజిగుతో నుండగాను 

మిక్కిలి నిట్టూర్పులు మించ జొచ్చెను - |! చెలి] 


ఎదురు చూచి నీ రాకకే కరుచునుండగాను 

పాదలుచు తమకము ఉప్పాంగ జొచ్చెను 

అదన నీ పొంగులకు అలయుచు నుండగాను 

తుదలేని కోరికలు తొడరగ జొచ్చెను || చెలి! 


తగిలినీ వలపుల దప్పుల పాఠల గాను 

దగదొట్టి సందులు ఆదరజొచ్చెను 

జిగి నలమేల్మంగ శ్రీ వేంకటేశుడు నిన్ను 

మిగుల గూడగా మేలు మెరయగ జొచ్చెను || చెలి! 


ఇందలి నాయికయు ఉద్వేగమనెడి కామావస్థలో నున్నదే. ఉద్వేగమనగా విరహము 
వలన కలిగెడి దుఃఖము. చింత, నిశ్యాసము, అనంత దుఃఖము, ఎదరు చూపులు ఇవి 
అన్నియు ఉద్వేగ లక్షణములు. వురుని బాధకోర్యలేని ఈ నాయిక స్యయముగ 


ఆలమేల్శంగయే. 


శ్రీ వేంకటేశుడు ఏడు కొండలు దిగి ఎప్పుడు వచ్చునో ఎమో. ఆయన అను నిత్యము 
కొండలు దిగివచ్చినను. తనను మురిపించి, మైమరపించి వీడ్కొని చనినప్పుటి నుండి తిరిగి 
ఆయన దర్శనము, సాన్నిధ్యము, సాంగత్యము లభించువరకు ఆమెకు విరహమే. స్వామి 
వియోగము సహింపరానిదై ఆయనను గూర్చి చింతించుచు, విరహమున పారలుచు, చెక్కిట 
చేయి జేర్చినది. ఎదురు చూపుల తోడనే ఆమెకు చెమటలు గ్రమ్మినవి. తాప మధికము కాగా 
నిట్టూర్పులు హెచ్చినవి, ఆయన పాందుకొరకు అలయు సమయమున అనంతమైన 
కోర్మెలు మితిమీరుచున్నవి. వలపుల దపులలో పొరలగా తాపముచే అవయవములు 
అదిరినవి. నాయికయైన అలమేల్మంగ ఇంతటి దురవస్థలో నున్నతరుణమున శ్రీ వేంకటేశుడు 
ఆమెను కూడినాడు. ఆలరింపజేసినాడు. తాపమును ఉపశమి౦పబేసినాడు. ఆమె తాపమునకు 


140 


న 


జో 


అంటి 


గమునకు ఫలితము లభించినది. భక్తునిగా అన్నమయ్య జన్మ చరితార్థమైనది. ప్రతి 
మునను అన్నమయ్య స్వామి సామీప్యమును భావించ గలిగినాడు. సంభోగ, విప్రలంభ, 


శృంగారములు సుఖదుఃఖములట్ట్లు ఒక దాని వెంట చక్రము వలె తిరిగినవి, ఇంచు 
కంతయు వియోగము సహింపని మధురభక్తి భావ సంపన్నములు అన్నమయ్యగారి 
కీరనలు. 


ఉద్వేగ భరితమైన ఈ క్రింది కీర్తనలును పరిశీలింపద గినవే. 
ఎంత గలదే ఇంకా నీ మొహము 

ఇంతిరో నీకే చెల్లు నీ మోహము (ఆ.శృ. సం. 20-255) 

నాటికీ నేటికి మీరే నవ్వరా నన్ను 

మేటి జవ్వన మింతయై మించెగానాకు (ఆ.శ్న.సం. 22-104) 
తరువాతి పనులెల్లాదానె యెజుగు, 


సిరులవిభున కిట్టి చెప్పరే చెలులు - (ఆ.శ్య.సం. 30-167) 


6. విలాపవరు 


1. దీనినే రసమంజరీ కారుడు ““ ప్రలాపము'' గా పేర్కొనెను 


చిట ప్రయా శ్రిత కాల్పునిక వ్యవహారః ప్రలాపః' 


2. మనసు మిక్కిలి సుడివడి యాడుట చేత విషయము లేకయే 


(వస్తువు) మాటలాడుట ప్రలాపము - ఆంధ్య సాహిత్యదర్వణము 


3. ఇచట నిలచెను, ఇచట కూర్చుండెను. ఇచట నన్ను చేరెను అని విలపించుట 
విలాపమనబడును - నాట్య శాస్త్రము, తెనుగుసేత. 


చిత్తగించవయ్యా నీ సింగారపు దేవులను 


హత్తికరుణించరాదా ఆసపడేని || పల్లవి! 


నిండారా దనమీద నీవు ఒత్తిగలవని 
యాడనున్న చెలితోడ యాన తిచ్చీని 
పండబడి నీవుండిన పరపిది తనదని 


వెండియును తన పెనువేల జూపేని |] చిత్త! 


ననచిన యట్టి ప్రాణ నాధుడవ నీవని 
వొసర జే కానికలు న పంపేని || చిత్త! 


ప 


చుట్టపు వనితతో న 
యిటె శీ వేంకటేశ యేలితివి మగువను 


శు 
గుట్టుతోడ చనకు నిన్నే గురి సేసేని చిత్త! 
నాట్యశాస్త్ర లక్షణము ప్రకారము, ఇచట నిలచెను, ఇచట కూర్చుండెను, ఇచట 
నన్ను జేరెను అనుచానికి లక్ష్యముగా ఈ సంకీర్తన యందు నాయిక తన స్వామి అంతకు 


పరుండిన పరుపు ఇదియే యని తన చెలికి చెప్పుచున్నది. ఇద్దరికి 
స్ట కలిగినదని పారుగామెతో తలపోయుచున్నది. బంధువుల వనితలతో 
తనను పేర్కొను నేమో యని పొంచులు వినుచున్నది. గతమున 
నాయకుని చేష్టలను తలపోయుటచే ఆమెకు దుఃఖము కలుగుచున్నది. ఈ విషయము 
అన్నియు దూతి లేక చెలిపాత్ర వహించిన అన్నమయ్య స్వామికి నివేదించినాడు. భక్తితోడి 
నివేదనమును స్వామి మన్నించినాడు. తక్షణమే దేవిని కరుణించినాడు. అదియే ఆమె 


ఎన్నీ 
G9 

ర్త 
అ 

ts e 
(-] 


న్నాటక సూత్రధారుడైన శ్రీహరి లీలలను, మధురముగ వర్ణించి 
శ్రీ వేంకటేశ రుని" దివ్య శృంగార లీలలను ఊహించి 

ావించి రూపకల్పన చేసి జీవము పోసిన మహానీయుడు. అష్టవిధనాయికలను వారు 
డి కామౌావస్థలను అలంకార శాస్త్రములను | ఎ౦దుంచుకొని వారిని 

సి శృంగార లీలలను లౌకికమునకు జోడించుటకును తపన పడిన 
వాడు కాడు. తన భావనలోనిక్‌ ఎ విధముగ ఆ స్వామి లీలలు ప్రవేశించునో తదనుగుణము గ 
భక్తి పారవశ్యమున తల్లీలు సంకీర్తనా రూపమున చి త్రిచిన వాడు మాత్రమే. ఆందులకే అన్ని" 
విధముల నాయికలకు వారు పొందిన కామావస్థలకు తగినన్ని ఉదాహరణలు దొరకుట 

Ce 


కష్టము. ఆంచునను నాబొజి అల్పులకు మరింత దుష్కరమైన పని “విలాపము అనెడి ఈ 
ఆరవ కాచూచస్థకు సరియైన లక్షణములు గల పదములు నాకు ఉపల భ్యమైన శృంగార 


142 


చం వల్‌ జ 
న ౯ 


అభి 
పు వసంత వేళోకానీ (29-588) 


జీ 
గీ 


3 
ot 


ne RDS Ca 
కా మీ ల్‌ అ 


చ్చ 


లో 
శ 


ఇ 


అలో, 


కివలనీకెతో నిది యేపాటు (29-598) 


చ క్యా జ్‌ 
తప cd బలు: 


Wn 


అదా శ NY 
ఆటే 


ట్రీ 


~ 
uf 


ఇల్‌ 


న్‌ ఇ 
ల ఫ్‌ అ 
/ లై 
స ర yt 
x) i x | x3 
fa స శ % 3 jane 
౧న 
గ్‌ 3 స 
a6) శా ని 
౧ గ ళ్‌ 
“a G4 
fa {3 v3 / 
తో ళ్‌ 
న 0౮ గ్‌ 
త్ర కై 
005 y | స 
న! ; గ. 
| 2 6 శ ఖ్‌ 
మ 2 I. Ag 
me 3 x | ఇస [J ౮౫ 
ల! ల v2 3 గ్‌ టి 
ye by | ఇ [ 3) 
లో 4 i ఫ్ర స “4a +3 - f= సు 
సస 4 [0 గ న తరలి ౯ ae 32 జ 1 
౧ | నే 9 2 వ. 3 జై... 3 9 
f2 = ta గు 2) ని v3 3 7” 33 షో స 
Y2 ఇని గ f ej ధ్ర ౯! 3 f- ¥ లా ra 
9 న. ళ్‌ 3 న్స ళ్‌ స్‌ 2 జి 3] 7 
గే 63 s3 be ¥ సం 
( . [2 ఫి ణ్‌ 13 3 గ్ర 63 63 
#4 ళీ 9 | | మ. | 
carr గ By i“ 2 33858 న 
4g 7 da ప్ల x ; Ye న్‌ న | ng %3 v3 
౪ 4 రీ 3 ఖై ప శ్ర లి 0 ys గే 4 
fo ౮ స్‌ మ ‘t; ig 7 
3 § కం పల. ల A m9 Bh [అంత 8 
wm 2 వ్‌! 9 , ts శ్‌ వ మ 
ర్‌ శ్‌ < 
త్‌ 8 స్‌ Sh 3 RET: 
2 3 0 b 0 మ 
త ల Yc ఖ్‌ 2 
ల వ మా 
స = a4 ౯ CG 


143 


కొలువు సేసి మరి కొంతవడి నీపేరు 

పలుమారు నొడివి జపము సేసును [| అంగన!! 
సరుగ పొద్దున వంట చవులుగా వండి వండి 

పరగగ నీకు నుపార మిచ్చును 

అరిది నీ ప్రసాదము ఆరగించి నీ పతిమ 

నురమున బెట్టుకొని ఉయ్యాల లూచును . |! అంగన! 


బాగాలునీ కొప్పసేసి భావము నీపైబెట్టి 
మోగినియె యానందాన నోలలాడును 


యీగత్‌ శ్రీ వేంకటేశ యేలితి వింతలో వచ్చి 
ఆ గురుతులెల్లా జూడు మద్ది నీకు మొక్కును Il ఆంగ! 
సర్వకాల సర్వాస్థల యందు నాయక సంశ్రితములైన కధలనే ఎన్నుట ఆనునది “' 
సన్మాదావస్థ యందలి నాయిక లక్షణము. ఈ పదము నందలి నాయిక తన మనోనాధుని 
దిత్తరువును పటముపై వ్రాసి పూజించును. ఆ పటము వద్దనే ఉండి పలుమారు ఆయన 


పేరునే జపించును. చక్కని రుచులతో వంటలు వండి ఆయనకు నైవేద్యమిడును. ఆ 
ప్రసాదమునే భుజించును. ఆ ప్రతిమనే గుండెలపై నిడుకొని ఆయ్యాల లూచును. తాంబూల 
చుందించును. భావమున ఆయననే నింపుకొనును. యోగినిగా మారి అలౌకిక ఆనందమును 
పొందును. ఇవి ఆన్నియు ఆయన చిత్తరువునకు లేక ప్రతిచుకు చేసిన చేతలు, సేవలు, 
ప్రతిభక్తుడు విగ్రహారాధన సేయును పై సేవలన్నియు చేయును కాని ఆ విగ్రహమునే తన 
ప్రక్కనో, గుండెల పైననో పెట్టుకొనడు. ప్రే క స్థానమున ఆ విగ్రహము నుంచి పూజించును. 
ఆటు పిమ్మట లౌకిక వ్యాపారమున మునిగి పోవును. కాని మధుర భక్తిలో మునిగిపోయిన 
ప్రపన్నుడట్లు కాదు. సర్వమును మరచి స్యామితోడిదే లోకముగా నెంచి తన్నుదా మరచి 
నిరంతర ధ్యాన సమాధిలో మునుగును. అందునుండి జా[గ్రదవస్థ వచ్చినను, తానెవరిని 
గూర్చి తపించుచున్నాడో ఆ పరమాత్మనే పూజించును. సేవించును. ఇతః పూర్వ మాయా 
సందర్శములలో ఉదహరించినట్లు “' ధ్యానంచ తైలధారావ దవిచ్చిన్నస్కృతి సంతాన రూపమ్‌” * 
అను దానిక్‌ లక్షుభూతుడగును. 


లా 


న 


చొకిక నాయికలఎడల ఇట్టిది ప ఉన్మాద మను ఆవస్థగా మన మెంచినేను; దివ్యుల 
యెడల ఈ యవస్టను అవిచ్చిన్నస్పు ఇతి సంతాన రూపము గనే యెంచవలయును. 


144 


ప్రపన్నుల యెడలను ఇట్లే భావింప వలయును. (శరణాగతి) ప్రపత్తి దశకు చేరిన జీవునకు 
లౌకికవ్యవహారములతో పని లేదు, సర్వము పరమాత్మతో డివ్యవహారము. శరీర సంబంధమేమా త్ర 
ముండదు. ఇది జీవేశ్వరుల సమాగమునకు అంతిమ సోపానము. 


అట్టి స్థితికి జేరినది, పై పదము నందలి నాయిక. ఆ నాయికావస్థను వర్ణించిన వాడు 
ప్రపన్నుడైన అన్నమయ్య. 


ఇట్టివే ఈ క్రింది కీర్తనలను ఉదాహరణముగ గొనవచ్చును. 


1. ఎంత మీదు కట్టెనో యింతి నీకు జవ్వనము 
కాంతుడ వేమి సేసితో కానుక లంపె జెలి (26-144) 


2. ఎమిసేతు నమ్మలాల యిట్టాయ నా వలపు 
పేమము జెప్పుగ రాదు పిలువక పోదు (26-220) 


3. ఇప్పుడు నీవు వచ్చితి విది చూచి నాకదివో 
చొప్పుగా రెండు భావాలు చూపి చెప్పరాదు (30-242) 


4. అదియే కాదా సతత మాతని కపుడు 
పది యవస్థల బొంగి భ్రమసే కాక (30-242) 


పై నుదహరించిన నాలుగు శృంగార సంకీర్తనలలో మూడింటి యందు నాయిక 
ఉన్మాదావస్థ ఛాయామాత్రముగనే గోచరించును. నాల్గవ దాని యందు పల్లవిలో 
““పదియవస్థలు' ' నాయికానాయకులు అను భవించినట్లు పేర్కొనబడినది. ఆ పది యవస్థలు 
ఎవియో తక్కిన చరణములలో వర్ణింప బడలేదు. సంకీర్తన యందలి మూడు చరణములలోను 
నాయిక అవస్థను లేక స్థితిని మాత్రమే అన్నమయ్య గారు వివరించుట జరిగినది. 


8. వ్యాధి, 9. జడత, 10. వురణము 


1. మదనవేదనా సమళ్ధ సంతాప కార్యాది దోషా వ్యాధిః - రసమంజరి 
2. _ దీర్జ నిశ్వాస పాండుతా కృశతాదులు - ఆంధ్ర సాహిత్య దర్పణము 
3. సామ, దాన, ఆర్థములను ప్రయోగించియు, దూతికలను రాయబారముంపియు, 
నిరర్ణక మగుటచే “వ్యాధి జనించును. 
- నాట్యుశాస్త్రము శ్రీ పి. ఎస్‌. ఆర్‌, అప్పురావు. 


అన్నమయ్య గారిశృంగార సంకీర్తనలలో “ వ్యాధి, జడత, మరణము" లను అవస్థలకు 
తావు లేదను పించుచున్నది. దానికి కారణము ఇవి సంకీర్తనలగుటయే. అనగా దై 
సంబంధమైన దివ్య శృంగార లీలా వర్ణనా పూరితము లగుటయే. భక్తుని పరముగ జూచినను 
సదా హరి చరణారవిందములను సేవించుచు మనమున భావించు భక్తులకు ప్రపన్నులకు 
గూడ ఇట్టి యవస్థ వచ్చుటకు అవకాశమే లేదు. ఇట్టి యవస్థలన్నియు శరీరమునక్కు 
జెందినవి. ప్రపన్నులయెడ ఇట్టి యవస్థలు అనగా వ్యాధి మరణములకు తావు లేదు. 
ఎలననగా ప్రపన్నులు పొందెడి వియోగ వ్యధ ఆత్మకు పరిమితమైనది. సర్వదా హరి 
నామస్మరణము తప్పు అన్యమెరుగని వారు ప్రపన్నులు. ఆత్మకు నాశము లేదు కదా | ఇట్టి 


3 
ఆత్మకు దేని చేతను వికారము కలుగదు. “అవి కార్యోయముచ్చతే (36) అని కృష్ణ 
భగవానుడు గీతలో చెప్పినట్లు ఆత్మ కీ లౌకిక సంబంధమైన వ్యాధి. మరణములతో పని లేదు, 
అందుకేనేమో అన్నమయ్య ఈ రెండు అవస్థల విషయ మాలోచింపనే లేదు. నిరంతర 
ధ్యానము చే శరీరమునకు ప్రకాశము కలు గునే కాని భక్తులకు ప్రపన్నులకు వ్యాధి సమీపింపదు. 
వారి తపమునకు ఫలము జీవన్నుక్తియే. 


ఈ సంకీర్తనలయందలి నాయిక ప్రధానముగ అలమేల్మంగయే. లేదా వివిధ 
రూపములలో మనకు గోచరుడగు అన్నమయ్యయే. దివ్యయైన ఆలమేల్మంగకు జరా 
మరణములు లేవు. ప్రపన్నుడైన అన్నమయ్య పరమ పదము చేరునంత వరకు దినమున 
కొక్క కీర్తనకు తక్కువ కాకుండ సంకీర్తనలు చెప్పివాడే. అట్లు సంకీర్తనలు చెప్పవలయు నన్న 
ఆరోగ్యము సరిగ నుండ వలయును గడా ! ఆరోగ్యము సరిగ నుండి ననే గాని మనసునకు 
ఎకాగ్రత లభింపదు. ఏకాగ్రత లేనిదే భక్తి కుదరదు. భక్తి, ప్రపన్నతకు మూలము. అందుకే 
చురణ మాసన్నష్టునపుడు నారాయణుని చింతనకు. స్మరణమునకు కఫ వాత పిత్తముల 
కంఠమున అడ్డు తగిలిన చో అట్టీ మానవులకు జీవన్ముక్తి లభించుట ఎట్లు ? అని 
పన్నిద్దరాళ్యారులలో నొకరు, ప్రముఖులు ఆయిన కులశే ఖరాళ్యార్లు ఇట్లు చింతించినారు. 


ప్రాణ ప్రయాణ సమయే కఫవాతపితైః 

కంఠావరోధనవిధా స్మరణం కుతప్తై! (37) 

అట్టి యెడ ప్రపన్నుడైన వానికి లభించునది జీవన్ముక్తియీ కాని మరణము కాదు. 
చమరణించినచో తిరిగి పుట్టుట జరుగును. ఈ చరణము శరీరమునకే గదా |! జీచన్ముక్తులకు 
“*పునరపిజననం పునరపి మరణంి' లేదు. మరణ మనునది జరా, రుజాది కారణములలో 


146 


ప్ర వలన లభించునది. 


దేనివలననైనను సంభవింపవచ్చును. జీ వన్ముక్తియనునది భక్త భకి రును న్నాతల 
ఆకొవకు చెందిన వాడు & డు అన్నమయ్య. అందుకే ఆయన రచనల లొ “వ్యాధి. జడత. మరణములకు 


అంతియే కాక ఆలంకారికులు సైతము మరణమను అవస్థను వర్తింపరాదనియు 
విసర్జింప వలయుననియు నిషేధము విధించిరి. 


““అప్రాప్త కామము నందు మరణమును వర్జించి తక్కిన యవస్థలను పై విధముగ 
నిరూపించవలెను (38) 


ఈ మరణ నిషేధము ప్రత్యేకమైనది. ఇంకను ముందు బోలెడంత కథ జరుగ వలసి 


౪ 
యుండగా అయోగ అవ ల! యకుడు మరణించుట తటస్టించినచా 
ఇంకేమున్నది? అంచుచే ఇచ్చట వురణము నిరూపింపరాదు. వురి వురణమేాల 
చెప్పబడినదన్నచో “మరణము కలుగునన్నంతగా వారు తప్తమైనారు ' ఆని నిరూపించుటకే 


(39) 


ఈ వివరణ నాట్య శాస్త్రమున డా. పి. ఎస్‌. ఆర్‌. అప్పారావు గారిచ్చినది. ఇది 

నాటకాదులకు మాత్రమే పరిమితము. భక్తి men చెందినది కాదు. ఇందు ఆనగా ఈ 
సంకీర్తనలయందు ప్రత్యేక చరిత్ర లేమియు వర్ణింపబడవు. అన్నియు విష్ణు కధలే. విష్ణు 
సంబంధ గాధలే. విష్ణు భక్తుల కెప్పటికిని మరణము లేదు. వారికి కలుగునది జీవన్ముక్తియే. 


రా 


ఆందునను వ. గారు సాధారణ మానవుడు కాడు. అవతార పురుషుడనియే 


ఆ చర గ 


చెప్పవలె ను. ఎందుకనగా ఆయన “హరి నంచకాంశము'' న అవతరించినవాడు. 


నాయికా[తయవు 


ఆర్తీ ఇటీ 


“సాచత్రివిధా సీయా పరకీయా సామాన్యాచేతి' అని రసమంజరీ కారుని నిర్వచనము, 


నాయికలు ప్రధానముగ మువ్వురని అలంకారిక మతము. వారు 1. స్వీయ, 2. 
పరకీయ, 3. సామాన్న 

ఇందు స్వీయ లక్షణమిట్లు చెప్పబడినది. 

“తత్ర స్తామిన్గే వానురక్తా స్తీయా 

అత్ర ఫతిత్రతా యా ఎవ లక్ష్యృత్యాత్‌' - రసమంజరి. 


147 


తీయందే (ప్రేమ గలది. పతివ్రత యగునది. 


జ 
(అ 
న్‌ 
గ్‌ 


ఈ “స్యీయి'ను మరల మూడు విధములుగ విభజించిరి 


స్వీయా త్రివిధా ఓ. ముగ్గా, 2. మధ్యా, 3. ప్రగల్భాచ అని 


ముగ్గా లక్రణవటలు 


““తత్రాంకురిత యవ్యనా ముగ్గా. 
ప్రధచూవతీర్ణ యౌవన మదన వికారారతౌవామౌ 
కధితా చుదుశ్చమానే సమధిక లజ్ఞావతీ ముగ్గా - సాహిత్య దర్పణము 
“క్రియా హియా చునోహరాముగ్భా'' 
-““కోపే పి మార్దవం నవ భూషణే సమీహ” 


ఆని ఈ విధముగ రసమంజరీ కారుడు స్వీయా ముగ్గా నాయకా లక్షణములను 


ముందుగ స్వీయ లక్షణములు గల అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలను, వాని 
నుందు గల మధుర భక్తిని ఉదహరించి వివరింతును. 


గ్గ 


స్స్‌య నాయిక - ముగ్గ అక్రణములు 
రాగం - పళవంజర౦ 


సరస గూచుండవే సరసము లాడవే 
శరసు వంచుకోనేల చిన్నదానవటవే 


1. పలుకులు నైతేను పచ్చి కప్పరాలు రాలీ 
తిలకించి మోవితేనె చిందీని 


148. 


చెలువుడు చెనకితే సిగ్గుతోడ బెనగేవు 
చెలియరో నీవింకా చిన్నదానవటవే 11 సరుస॥ 


2. _ మొలక నవ్వుల నైతే ముత్యాలు వొడమీని 
నిలువు నూరు వండిీని నీ మురిపేలు 
బలిమి జన్నులంటికే పయ్యద కొంగు మూసేవు 
చిలుక రాదా వలపు చిన్నదాన వటవే || సరుస॥ 


3౩. సందడి చూపులనైతే చల్లగ వెన్నెల గాసీ 
కందువ నెమ్మోమున కళలుబ్బీని 
ఆందపు శ్రీ వేంకటేశు నలమేల్మంగవు నీవు 
చెందిమురీ గొసరేవు చిన్నదానవ టవే || సరుస!! (28-193) 


ఇందలి నాయిక ముగ్గ. సిగ్గు చేత మనోహరముగ నుండు నది. శిరసు వంచు 
కొనినది. ఆమె అలమేల్మంగగా పేర్కొన బడినది. నాయకుడికి ఎడముగా కూర్చున్నది 
కాబోలు “సరస గూర్చుండవే అని చెలిచెప్పుచున్నది. భర్త తాకినచో సిగ్గు తో పెనుగు 
లాడును. వక్షోజము అంట బోయినచో పైట కొంగు కప్పు కొనును. ఈ లక్షణము లన్నింటిని 
చెప్పి చెలికత్తె “* ఇవి నీకు తగవు. నీ వింకను చిన్నదానవు కావు సుమా! అను చున్నది. చివరకు - 
ఆ స్వామి ఆమె నేదో యొక విధముగ ఒడబరచి ఆమెను కూడినాడు. ఆయన సంగమమును .. 
అలమేల్మంగకొసరి కొసరి కోరుకున్నదట. అందుకే'“నీవు చిన్నదానవా ' అనిచెలి ప్రశ్నించినది. 


అన్నమయ్యగారు చక్కని జాన తెనుగున పద రచనచేయ గల దిట్ట. అలమేల్మంగ 

యొక్క ముగ్ధత్యమును తేట తెనుగున మృదు మధురము గ ఎర్జించినారు. ఆయన స్వయము/; 

చెలికత్తె యై జగజ్జననీ జనకుల మేలు కలయికకు దోహదక్రియలొనర్చి, వారినొకచో 

కూర్చిధన్యుడైనాడు. ఇది దివ్య దంపతుల సంబంధమైన శృంగారము గనుక దీనిని లౌకిక 

దృష్టితో నెంచరాదు. మధుర భక్తి సమ్మిళితమైన ఒకానొక ప్రేమ కావ్యము గ పరిగణింపవలెను. 
ఇందలి నాయికను ముగ్ధ - నవోఢగా గుర్తింపవచ్చును. 


2. ముఖారి రాగం: 


భావమెజుగని పడుచా వోసి 
పోవే పోవే పోవే పడుచా || పల్లవి! 


149 


1, మొరగు మొరగు వింత కరుగుదవేల 
పరచు మాటల పడుచా 
చురుకు మెరుపు వాలుచూపుకన్నుల 
కెరల బొడిచి గిలిగించేవే పడుచా || భావ! 


2. కెలపు మలపు బయిడి గిలుకు మట్టెల 
బలుపు మోతల పడుచా 
అలపు సొలపు ముద్దులొలుకు మట్టెల 
జలుకు వలపు మీద జల్లేవా పడుచా | భావ! 


3. వెదకి వెదకి తిరువేంకటేశ్వరు 
జదరి కూడిన పడుచా 
కదలు గుబ్బల కలికి చేతల 
వుడుటు నడపులనె వారగేవే పడుచా || భావ! (12-269) 


ఇందలి నాయిక విస్రబ్ధ నవోఢయగు ముగ్ధ. నర్మగర్భమైన మాటల నాడునట్టిది. ఓర 
కనుల చూచి నాయకుని ఉద్రేకింప జేయనట్టిది. ముద్దులొలుకు నవ్వులతో ప్రసరింప జేయు 
వలపు చల్లు నేర్పు గలది. ఆందముగ, ఉత్సాహముగ కదలించుచున్న బంగారు మట్టెలు 
ధరియించినది. ఆ కదలికలో మట్టెల రవళి అధికమైనది. ఆ నడకల వలన ఆమె ఉరోజములు 
కదలు చున్నవి. ఇవి అన్నియు కలికి చేతలు, నైపుణ్యము గల చేష్టలు. 


ఈ విస్రబ్ద నవోఢకు లజ్ఞా, భయ కంపాదులు తగ్గి పోవును. విశ్వసనీయమైన 
ప్రేమగలదిగ నుండును. ఆంతియ కాక ఈమె యందు ప్యేయా ముగ్గ - విస్రబ్ధ నవోఢ 
అక్రణములతో పాటు “అభిసారిక” లక్షణములు గలవు. స ఈ నాయిక వెదకి 
వెదకి తిరువేంకటేశ్వరుని పదరి (త్వరపడి) కూడినది. కనుక ఈమెను స్వీయా - ముగ్ధ - 
విస్రబ్ధ - నవోడ అభిసారికగా చెప్పుకొనవచ్చును. 

అన్నమయ్యగారు విష్ణుక్షేత్రము లన్నియు తిరిగినారు. తన మనోనాధుడైన శ్రీహరి 
కొజుకు వెదకి నాడు. చివరకు తిరువేంకటాద్రిపై నున్న వేంకటేశ్వరుని సన్నిధినే తన శేష 


జీవితమును గడిపినాడు. ఈ కీర్రనలయందలి నాయిక ప్రత్యే కముగ పే పేర్కొన బడక పోవుటచే 
ఆన్నమయ్యయే ఇందలి నాయకయై యుండును. 


150 . 


ఇంకను ఈ క్రింది కీర్తనలో ముగ్భానాయిక లక్షణములు అన్నమయ్య ఇల్లు 

వర్ణించినాడు. క కె 
వుధ్యవూావతి రాగం 

వేడుకొన గదవయ్య వేగమె నీవు 
వాడి గోరి తాకులకు వడి దిట్ట కుండనా || పల్లవి! 
ఆటది చిగురు వంటిది అంత గాసి కోపదు 
గాటప్పు మాటాడితేను కసుగందును 
యేటికి బిసికితివి యెగ సక్కేన చన్నులు 
గూట జిక్కియిందు కాపె కోపగించకుండునా [!వేడుకొన! 
జవ్వని పూవు వంటిది సడిబడనోపదు 
నవ్వితేనే వసువాడినాము వేసును 
రవ్వగా గిలిగింతురా రచ్చలోన మార్మములుక 
ఇవ్వల నిందుకు నాపె యెగ్గు వట్ట కండునా I! వేడుకొన!! 
కన్నియ పూపవంటిది కాకలకు నోపదు 
అన్నిటా శ్రీ వేంకటేశ అలయించి తీ కాగిట 
సన్నల నిన్నిందు కాపె సాధించ కుండునా || వేడు! (20-99) 


ఈ నాయికనవోఢ. ఏమాత్రపు కఠినపు చేతలనైనను ఓర్చు కొనజాలదు. రతియందు 
ప్రవీణురాలు కాదు. గోరు గుచ్చుకొనినను, గట్టిగా మాటాడినను, బిగి కౌగిట బంధించినను. 
పూవు వలె వాడిపోయెడి సుకుమారి. లేత పిందె వంటిది. వేడిగాలులకు తట్టుకొనలేదు. 
ముట్టుకొనిన పాలు గాజు నట్టి సున్నిత శరీరమామెది ఆమాయకురాలైన కన్య. శ్రీ వేంకటేశ్వరుడు 
ఇట్టి నాయికను కూడి అలయించినాడు. అందులకే తిట్టినది. సాధించినది, కోపగించినది, 

_తప్పులనెత్తిచూపినది. 


ఈ నాయిక చేష్టలన్నియు నూత్నవదువు చేష్టలను తలపునకు వచ్చును. కష్టతరమైన 
కార్యముల వలన ఆమె మిగుల నొచ్చుకొనును. ఇవి యన్నియును శ్రీమన్నారాయణుడు 
భక్తితో పరిపక్వత చెందని భక్తులకు పెట్టిడి పరీక్షలు. ఈ పరీక్షలలో భక్తుడు నెగ్గెనా స్వామి 
సన్నిధి లభించినట్లే, పరచూత్మ పెట్టెడు కఠిన పరీక్షలకు తట్టుకొన లేని భక్తుడు పొండెడి 
ఆవేదన, తపన, ఆలయిక - ఇవి యన్నియు భక్తుల చరిత్రలు గమనించినచో మనకు 
సుస్పష్టమగును. రాముని నమ్మిన రామదాసును అనేక బాధలకు గురి చేసినప్పుడు ఆ 

151 


tx 


కుడు రాముని నిందించుట అందరెరింగిన చరిత్రమే. చివరకు తన తప్పు తెలిసికొని 
పశ్చాత్తాపము నంది ఆ స్వామి కరుణా కటాక్షములకు పాత్రుడైన విషయము ఆ చరిత్ర వలన 
మనమెరుంగ వచ్చును. 
ఇట్టివే మరికొన్ని ఉదాహరణలు పరిశీలనార్హములు. 
1. వుధ్యవూవతి 
ఇంతులు నోచిన నోమో ఇది నీకు విలాసమో 
యెంతైనాను పాగడక యెట్లు మాన వచ్చును 18-180 
2. కొండ వులహరి 
ఎమే యెరుగదా యే కతపు సరసము 
కామించిన ఆతని నింత కాకు సేతుర 24-575 
డా. వేటూరి ఆనందమూర్తిగారు ఇచ్చిన సీయా నాయికకు ఉదాహరణములు 
వ్‌ 
(43) స్వయ (దివ్య) 
చుఎఖారి 


న ఇది గాక సౌభాగ్య మిదిగాక తపము మటీ 


యిది గాక వెభవంబిక నొకటి గలదా 12-17 
రావం(బయ 
2. బమిసేతుముయ్య నీవు యింతటి నాయకుడవు 
మోము చూచి తొలినీకు మోహించిన దానను 3-188 
"వరాళి 


3. కటకట సతి శృంగారము కన్నుల పండువుదోపుచు 
యిటువలె నిలచి చిత్తంబిందరినేపెడిని 12-122 
ముగ్గ-నవోధ (దివ్య) గాళ 
4. ప్రాయపు వనిత నింత పచ్చిసేతురా ల . 
మూయక మూసేని చలముల నింతవలపు 3-117 
152 


af 


2. 


ఎమీ నెరంగని నన్ను ఇంత సేసెనే వీడు 


సామము నేరిపేరంటా చవులు పుట్టించేనే 3-609 

ఎందాక నీ సిగ్గు లేటికి బెంచేవు 

పొందులు దొరకెను భోగించ రాదా 17-547 
స్వీయ - వధ్య 


“సమాన లజ్ఞా మదనా మధ్యా” - రసమంజరీ 


విచిత్ర సురతయు, ప్రరూఢస్మర, యవ్వనయు, ఈషత్రగల్భ వచనయు, 


మధ్య వీడితయు మధ్య యనబడును - ఆంధ్ర సాహిత్యదర్శణం 


3. 


మధ్యావిచిత్ర సురతాప్రరూఢ స్మరయవ్యనా 


ఈషత్రుగల్భవచనా మధ్యమ వ్రీడితామళతా - సాహిత్య దర్పణము 
ఆన్నమాచార్యుని కీర్తనలలో ““మధ్యానాయిక'' స్పష్టముగ గోచరించు కీర్తనలు ఆతి 


స్యల్పముగ నున్నవి. వానిలో ఒకటి రెండింటిని స్థాలీపులాక న్యాయముగ వివరింతును. 


" కాంబోది 


' అల్లదివో చూడరమ్మ అతివబావము నేడు 


వెలవిరిబతి వద్ద వింతలాయ గనరే || పల్లవి! 


తప్పక చూచి యింతి తలవంచి సిగ్గపడి 

చిప్పిల గడమ చూపు చిత్తములో జూచెనే 

కొప్తుగదల నడచి కొంచి కడమ నడపు 
చెప్పక పయ్యదమాటు సేయుచు నడచేనే || అల్లదివో! 
సెలవి బారగ నవ్వి సిగ్గున గడమ నవ్వు 

కులికి కులికి తన కుత్తుకలో నవ్వేనే 

నిలచి కొంత మాటలాడి నీటున గడమ మాట 

సెలసి చేయి మరుగు చేసుక మాటాడెనే || అల్లదవో!! 


153 


యీతల శ్రీ వేంకటేశు డింతి భావములు చూచి 
కాతరాన గూడగాను గడుసై నిలిచెనే అల్లదివో! 27-484 


ఇందలి నాయిక సమానమైన లజ్ఞయు, మదన వికారములను కలిగి యున్నది, ఒక 
ప్రక్క తన మనోవికారమును ప్రకటించుచునే సిగ్గు వడుచున్నది. విచిత్ర సురతము మాట 
యెట్లున్నను ఈమె ప్రరూఢ స్తరయవ్వనయని ఆమె చూపులు, నడకలు, చెప్పక చెప్పుచున్నవి. 
నాయకుని చూచినట్లే చూచి అంతలోనే సిగ్గపడుచున్నది. నవ్వును గొంతులోనే 
దాచుకొనుచున్నది. కొంత మాటలాడుచున్నది. మరల సిగ్గుచేత చేయి మరగు చేసి కొని 
మాటలాడుచున్నది. ఆ మాటలును పొడి మాటలు కావు. నీటు మాటలు. విలాసముగ 
మాటలాడుచున్నదన్నమాట అన గా ఈషత్రగల్భవచనములు పలుకుచు చున్నది. నాయకునకు 


ఆకులు వ యముచ్చిసగమాకు లానే నోట వెట్టినది. 

ఈ చేష్టలన్నియును నాయకుడైన వేంకటేశ్వరుడు గమనించినాడు. ఆమె భావములు 
గ్రహించిచాడు. ఉత్సాహముతో కూడగా నాయిక గడుసు దాని వలె నిలచినది. ““వెల్లవిరి బతి 
వద్ద వింత లాయ గదరే ' అనుటచే ఇందలి నాయికను ఆలమేల్మంగగనే [గ్రహింపవచ్చును. 
ఆమె మనసు నందలి కోరికకు ఫలము వేంకటేశుడు కూడుటయే. 


2. రావుక్రియ 


B 


వాలుక చూపులు వంచి చెలిపతి 

కోలు ముందుగా గొణగీని 

చాలుగ నడచి సారెకు నిలిచి 

వీలుచు జయ్యద విసరీని || ఎంత! 


చెదరగ నవ్లుఃలు చిందీని |! ౨౦త!| 


సరసపు సిగ్గులు చల్లీని తన 

కరముచెక్కుపై గప్పీని 

యిరవుగ శ్రీ వేంకటేశు గలసితా 

నరమరపున ముదమందీని || ఎంత! 26-142 


ఇందలి నాయిక తనకు గల వలపును ప్రకటించుటలో కొంత చాతుర్యమును 
ప్రదర్శించుచున్నది. ఓర చూపుల జూచినది. చక్కని నడకలతో అటు నిటు తిరుగుచు 
నాయకున కెదురుగ పదే పదే నిలచును. పైట కొంగు మాటి మాటికి తీసి సవరించుకొనును. 
చెదరిన కురులు సవరించుకొనును. తొట్రుపాటుతో చెలిపై నారగును. అస్ఫుటమైన మాటలు 
పలుకును. కోపగించును. అంతలోనే నవ్వును. సిగ్గులు ఒలక పోయును. చెకి 
చేర్చును. చివరకు తన శ్రమకు ఫలితముగ “అభిలాష 'నునెరవేర్చుకొనినది నా 
ఆమెను కలిసినాడు. 


ఈ నాయిక ప్రవర్తన, పలుకులు, సిగ్గులు ఇవి యన్నియు చుధ్యానాయికను 
స్ఫురింప జేయుచున్నవి. ఇది శ్రీ వేంకటేశ్వరుని దివ్య శృంగార లీల యగుట జేసి అలౌకికమైన, 
దివ్యమైన, మధురభక్తి యుతమైన రచనగా గ్రహింపవచ్చును. 

రసమంజరీ కారుని నిర్వచనము ““సమాన లాజ్ఞా మదనామధ్యా"*' అను ప్రకారము 
సరియైన ఉదాహరణము డా. వేటూరి ఆనందమూర్తిగారు అన్నమయ్య కీర్తనల నుండి 
ఇచ్చినారు. (44) అది 

తాలిమి చక్కగాని తమక మెంతైనా గద్దు 

మేలమాడవయ్య చెలి మీద మీద నున్నడి [పల్లవి 

వనిత పువ్వులు వేసి వలపు నిపై బూసి 

తనుదానె సిగ్గువడి తలవంచిని 

మనసు నీపై బెట్టి మాటలు మాళో నాడి 

పెనగి పిలువవయ్యా పేరు కొని నీవు || తాలిమి! 


వొద్దికతొ నీవు || తాలిమి! 


కలికి నీ కాలు తొక్కి కమ్మటి నీకు మొక్కి 

వలవని సిగ్గుతోడ వడబడీని 

నెలవై శ్రీ వేంకటేశ నిన్ను గూడె తన్నుదానె 
అలమిపై కొనవయ్య అప్పటికి నీవు || తాలిమి! 17-298 


ఇందు వర్ణిత యైన నాయిక స్వీయా - మధ్య అతి విశ్వాసము చేత లజ్ఞయును, 
మదన భావమును సమముగ వ్యక్టీకరించుచుండుట బట్టి అతి విస్రబ్ధనవోఢ' (45) అని 
డా. వేటూరి ఆనందమూర్తి గారు చెప్పిరి. 


ఇంకను స్వీయా - మధ్య నాయికుకు అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలలో ఈ 
క్రీంది నుదహరించిన వానిని పరిశీలింపవచ్చును. 


1. మధ్యమావతి :- ఎటువంటి వేడుకలో ఇద్దరికి మీద మీద 
ఘటన వెన్నెల పులగము లాడేరదివో 26- 21 
2. శంకరాభరణము :- ఇంత కంటె నోపము యేదౌతానె జగము 
పంతము లింకానేల పదవయ్యా 26-58 
స్వీయ- ప్రగలృ (పౌఢ) 
1. పతిమాత్ర విషయకేళీ కలా కలాపకోవిదా ప్రగల్ఫా 
అస్యాశ్చేష్టా :- రతిప్రీతి, రానన్దాతృమ్మోహః - రసమంజరి 
2. స్మరాంధా గాఢ తారుణ్యా సమస్తరతి కోవిదా 
భావోన్నతా దరవ్రీడా ప్రగల్భాక్రాంత నాయికా - సాహిత్య దర్పణము 
1. సావుంతం 12-133 


కొనచూపులనె వింత కోరికలు దైవార 
పెనగొన్న తమకముల బెనగు టెన్నడురా _ - -_ [పల్లవి 
కమ్మ కస్తురి తావి కప్పురపు వాసనల 
తమ్ములము న్‌ రిలో దగ గలిక్‌ కులికి 


శానా? 


156 


ఉమ్మగింతల రతుల నుడివొని వేడుకల 


ఇమ్ములను గూడి సుభియించుటెన్నడురా iS 


బిగువు కౌగిట జేర్చి బిత్తరపు జూపులను 

నగవు దేరగమునసు నాటించి మించి 

మొగము మొగమున జేర్చి ముద్దు మాటలను నును 

బగడవాతెర గదల బలుకుటెన్నడురా || దన! 


కడుమోహమున సిగ్గు గధియు టెన్నడు లేక 

యెడలేని కూటముల యెచ్చరికె లేక 

విడువ కిటు వలెనె తిరువేంకటేశుడా నీవు 

వడి దలచి నాకడకు వచ్చుటెన్నడురా || కొన! 


ఈ సంక్తీర్తన ఈ క్రింది కృష్ణ కర్టామృత శ్లోకమును స్పురణకు తెచ్చుచున్నది. 


లీలాన నామ్బుజ మధీర ముదీక్షమాణం 
నిర్మాణి వేణు వివరేషు నివేశయన్తమ్‌ 
డోలాయ మాన నయనం నయనాభిరామం౦ 


దేవం కదాను దయితం వ్యతిలోకయిష్యే || కృష్ణ కర్ణామృతం శ్లో 49 
- లీలాశుకుడు 


ఇందలి నాయిక రతిప్రీతి మతియైన స్వీయా - ప్రగల్భ. నాయకుని తోడి తన 
సమాగవుమును తీవముగవాంఛించుచున్నది. ““పెన గొన్న తమకముల బెనగు టెన్నడురా ' 
టచే ఆమెకెంతటి రతి ప్రీతి గలదో తెలియుచున్నది. శృంగారమునకు కావలసిన సంభారము 
లన్నియు పేర్కొన బడినవి. కమ్ముకస్తురి, కప్పురము, తమ్ముల కౌగిలింతలు, బిత్తరచూపులు. 
ముదుమాటలు. ఉందియు లేనట్లున్న సిగ్గు - ఇవి అన్నియు సంభోగ శ శృంగారమున 


ది 


ఆలంజనములే. ఇవి యన్నియు కలిగినప్పుటి నాయకుని తోడి సర్లోషమును కోరుచున 


గ్ల 
లలి 


నాయిక, 


ఇది లౌకిక నాయిక విషయమున అవసరమగు ఆలంబన, ఉద్దీప ఏన విభావములు. 
కాని మధుర భక్తుల యెడల ఇవి యన్నియు అవసరమా? యను ప్రశ్నయు దయించును. 
ముందుగ ఇందలి నాయకుడు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుడు, నాయిక ఆలమేల్మంగాది 


157 


స 


ళో టల సచ చ నీ : We Nd ళో am ప బం చ 
రెన కావచ్చును. ఆదా మధుర ఇ న: ఆఅన్నమయ్యయు కావచ్చును. ఇల్ల 


a 


విభావములు భగవంతుడే. ఆయన rey కకం విభావములు భగవదాకారత, 
చిత్తవృత్తి స్థాయీ భావము. అదియే భగవద్రతి'. (46) 


= థి 
ఈ రతిని గూర్చి మధు సూధన సరస్వతి ఇట్లు నిర్వచించనాడు. 
“రజస్తమో విహీనాతు భగవద్దిషయా మతిః 
సుఖాభివ్యంజ కత్వేన రతిరిత్య భిధీయతే'' (47) 
ఆనగా రజస్తమో గుణ రహితమైన, భగవద్విషయకమైన జ్ఞానమే (సుఖాభివ్యంజకము 


కావున) రతియనబడును. ఆంతియ కాక రతి యనుదానికి “పరము ప్రీతి, తత్పరత, 
ఆనందము" ఇత్యాది అర్ధములు నిఘంటువులందీయబడినవి. (48) 


పై కర్తన యందలి “రతుల” అనుదానికి ఆనందముల, తత్పరతల ఆను నర్ధమునే 
గ్రహంపవలెను. ఇందలి రతికి “సంభోగము లేక మైధునముూు అను నర్ధములను 


ఇందలి నాయికను గోపికగా మనమూహింపవచ్చును. ఆమెకు తీవ్రరతి భావము 
వర్ణింప బడినది. “వడి దలచి నాకడకు వచ్చుటెన్నడురా” అనుటచే ఈమెను నాయకుని 
కొరకు ఎదురు చూచు విరహోత్కంఠితగా గుర్తింపవచ్చును. ఆతి తీవ్రరతి కోరు బృందావన 
మందలి గోపికలని “మధుసూధన సరస్వతి చెప్పినారు. 


9 


“వైకుంఠ ద్యారకాయాం౦చ శ్రీమద్వృందావనే తథా 


_మృధు తీవ్రామధ్యతివ్రా తీవ్రతావ్రాచ సాక్రమాత్‌ొ' (49) 
రతిని నిర్వ్శచించుచు ఆయన రతియందలి భేదములను వివరించినారు. వైకుంఠము 

నందలి భక్తులదిచ్చుదు తీవ్ర రతి యనియు, ద్యారకావాసులది మధ్యుతీవ్ర రతియనియు, 

బృందావనము నందలి వారిది (గోపికలది) అతి తీవ్రరతి యనియు విశదీకరించిరి. ఇందలి 
నాయికను బృందావన విహారిణి యగు గోపికగా గుర్తించినచో ఆమెకు కలిగిన భగవద్రతి' 
తీవ్రతను అన్నమాచార్యులు ఎంత మధురముగ భావించెనో తెలియును. ఆ పరమాత్మ తోడి 

నిసర్గ సర్లోషమునే ఈ క్తీరనయందలి జీవాత్మ తీవ్రముగ గోరుచున్నది. ఇచట లౌకిక 
సంబంధము జేదు. 


158 


నటన ఆర్యా 


వెకుంశమునందలివారు స్యామిసన్ని ధినే యుందురు గాన ఆయనను సచా సంచర్హాంచు 
[= 


ఉల 
న 


భాగ్యము వలన నిరంతర ఆనందమును అనుభవించుచునే యుందురు. కావున వారిది 
మృదుతీవ్రరతి. 


Cn 


ద్వారక యందలి భక్తులు శ్రీ కృష్ణుని ఎలుబడిలోనే ఆయనకు సమీప మందే 
నివసించి ఆయన సందర్శనమును దినమున కొకసారియైనను పొందగలుగుటచే వారిది 
మధ్యతీవ్రరతి. 

ఇంక బృందావన మందలి వారు అంతకు మునుపు ఆయనతోడి నిసర్గానందాతి 
శయమును అనుభవించిన వారు. అట్టి అనిర్వచనీయానందమును నిరాటంకముగ ఆను 
నిత్యము ఆను భవింపవలె ననెడి తీవ్రమైన రతి కలవారు. 

ఇటు అన్నమయ్య శేషాచలమునే బృందావనముగ భావించినాదు. తనను తాను 
గోపికగ ఊహించుకొననాడు. శ్రీవేంకటేశ్వరుని శ్రీ కృష్ణునిగా తలంచినాడు. 

అట్టి శ్రీ వేంకటేశ్తురుని గాఢ సంశ్షేషాను భూతిని పొందుట ఎన్నటిక్‌ యని 

ఈ క్రింది కీరన యందును స్వీయ - ప్రగల్యనాయిక చక్కగా వర్ణింపబడినది. 

ఆహిరి రాగం 

2. _ అయ్యో వీడు నన్నణ కించేనే వీని 

కొయ్యతనాలణచక కోపమేల తీరునే = || పల్లవి! 
గుట్టున వాడిందురాగ గొబ్బన నీముంగురులు 
పట్టుకొని పరపుపై బడదీసి (వేసి) 


శు 
గట్టున గుబ్బల మీది కస్తూరి చెముటలనే 


అట్టు నిట్ట సేయక అలపేల తీరునే || అయ్యో! 
గక్కున వాడి౦దురాగా గడిపెట్టి తమకాన 
. చెక్కుదోయి నాకొన చేతనే నొక్కి 
_ పుక్కిటి తమ్ములమిడి పొదిగొన్న కౌగిటిలో 


నొక్కిన గాని నా నాగులేల తీరునే || ఆయ్యో!| 


159 


కూరిమి వాడించురాగా కొంకక నావాడి గోళ్ళ 
జీరలుగా నొడలెల్ల జిమ్ముచుదీసి 
_ ధీరతవేంకటగిరి దేవుడైన వానికినా 
నేరుపెల్ల జూపక నానెగులేల తీరునే అయ్యో! 


ఇందలి స్వీయా( ప్రగల్భ) నాయికను సమస్త రతకోవిదగా గుర్తింప వచ్చును. రతి 
ట్కు 
ప్రీతమతియైన ఈ.నాయిక తనకు గల నేరుపంతయు నాయకునకు చూపించి తన నెగులు 
దీర్చుకొన వలయునను తవుకముతో నున్నది. 


నాయకుడు ఈమెను ఆణకించెనట. (మోసము చేయు) అట్టి వాని కొయ్యతనములు 
(దుక్వేష్టలు, కొంటెతనములు) ““ అణచకతన కోపమేల తీరునే అనితనచెలితో ఆనుచున్నది. 
సృంగార మూలముననే తగ్గించుకొనవలెనని తలచనది. ఆయన తన యొద్దకు 
రాగానే గుట్టుగా నాతనికి బుద్ధి చెప్పవలెను. ఆయన యందలి తీవ్రాతి తీవ్రరతితో, ఎడబాటుతో 
““విరహోత్క్మంఠత'' యై తానేమి చేయనున్నదో తన ప్రగల్భవచనములత్‌ చెలికి చెప్పుకొనినది. 
ఎట్టులైననేమి? ఎ వంకనైన నేమి? ఆయన తోడి గాఢాశ్లేషానందము ననుభవింపవలెను. 
ఆంత సేసినగాని తన ఆలపు, నొగులు నెగులు తీరవు. అవి తీరినచో మిగులు నది 
ఆమందానందమే. 


(యల 
ర 
a 
గన్‌ 
య 
ట్ర్‌ 
నన్‌ 


శ్రీ వేంకటేశ్వరుని నిజ సన్నిధిని వదలి మానవ రూపమున జన్మించిన “నందకము” 
అన్నమయ్య. ఆయన కరస్సర్శకు దూరము దాదాపు ఎనుబది సంవత్సరములు ఈ భూలోకమున 
గడిపినా వాడు. అందులకే ఆయన, అంతటి విరహ తాపము ననుభవించుట. ఎప్పుడెప్పుడు 
తన స్వుస్తానమును బొంది స్వామి సన్నిధిని ఆ వైకుంఠమున అనిర్వచనీయానందమును 


శ్రీ వేంకటేశ్వరునకు (శ్రీమన్నారాయణునకు) నందకమై సదా ఆయన చేష్టలను. 
(లీలలను) గమనించిన వాడగుట చేతను, శ్రీహరి నాడి బాగుగ తెలిసిన వాడగుటచేతను, 
ముఖ్యముగ శ్రీ కృష్ణావతారమున ఆయన గోపికాదులను ఉద్ధరించిన విషయమును" 
ఆమూలాగ్రము నెరింగిన వాడగుట చేతను చివరకు స్య్వయముగ మోహినీ అవతారమెత్తి 
రాక్షసులను మోహ పరవశులను జేసి లోకోద్దరణకు పూనుకొనిన వాడని ప్రత్యక్షముగ యుగ 
యుగములనుండ్‌ ఆరసియున్న వాడును అగుటచేతను నందకాంశ సంభూతుడైన అన్నమయ్య 


160 


స్త్తయముగా తాను నాయికా భావమూని ఆ స్వామిని సేవించి తరింపబూనినాడు. ఇట్‌ 
భగవత్తత్మము నవగాహన చేసికొనినవాడు కనుకనే నాయికయై పెక్కు భంగుల తన విరహ 
తీవ్రతను ప్రకటించినాడు. వాక్రసూనములచే నర్చించినాడు. శృంగారమునకు పుష్పములు 
ఉద్దీపనములు. తన వాక్కులనే సువుములు గావించి సంకీర్తనా మాలలను స్వామికి 
సమర్వించినాడు. ఆయన సమర్పించినవి ““వాక్ర్రసూనములు' అని ఈ క్రింది ప 


వలన తెలియును. 


“అమ్మకు తాళ్ళపాక ఘనుడన్నడు పద్యశతంబు సెప్పె గో 
కొమ్మని వాక్రసూనముల గూరిమితో నలమేలు మంగకున్‌ 
నెమ్మది నీవు చేకొని యనేక యుగంబులు బ్రహ్మకల్పముల్‌ 
సమ్ముద మంది వర్టిలుము జవ్వని లీలల వేంకటేశ్వరా!” (50) 


ఆంతియ కాక ఆయన రచించినవి ““వేంకట్లశెల వల్లభ రతి క్రీడా రహస్యంబులు”' 
ఆని యును ఆయన మనుమడు చిన తిరుములాచార్యుడు వర్ణించినాడు. ఆ పద్యమిది(5 1) 


శ్రుతులై శాస్త్రములై పురాణ కధలై సుజ్ఞాన నారంబులై 
యతిలోకాగమ వీధులై వివిధ మంత్రార్దంబులై నీతులై 
కృతులై వేంకట్టశెలవల్లభ రతిక్రీడా రహస్యంబులై 

నుతులై తాళులపాక యన్నయ వచోనూత్నక్రియల్‌ చెన్నగున్‌ ' 


అందువలన ఆన్నమయ్య శృంగార సంకీర్తనలలో స్టూలదృష్టికి వచ్చి శృంగార వర్ణన 
కనిపించినను వారి పరమార్థము జీవాత్మ పరమాత్మ తోడి సర్లోషమును కోరు టగానే యెంచవలెను. 
అబ సాక్షాత్తు శ్రీమున్నా రాయుణుని దివ్య శృంగార లీలా వర్ణనములు గనే గణింపవలెను గాని 
లౌకిక దృష్టితో వానికి అపార్ధము నాపాదింపరాదు. 


ప్రగల్భానాయికకు ఇచ్చిన రెండవ ఉదాహరణలో కొంత" సంభోగశుంగారము” 


లో 


le 
చూడగనే గోచరించును. సూక్ష్మదృష్టితో పరిశీలించినచో ఆందలి పరమార్థము గ్‌ గోచరించును. 
జీవేశ్వరుల ఐక్యము కొరకు జీవుడు పొందెడి ఆరాటము సతు 


పన 
డా 


ఇట్టిదే మరియొక కీర్తన. ఇందు నాయికయొక్క రతివ్రీతి తీవ్రత చక్కగా 


అతరిరిపటచి నది 


161 


సావుంత౦ (రాగం) 


జొలి ననూబెటకురే సారె సారె చెలులు || పల్లవి! 


డు వాని బాసిన వెన్నెలల బయలేలా 
వాడు గాగిట ను౦డని నిద్రేలా 
కొడి. వాదు నేను గప్పుకోని పయ్యెదేలా 


దని చెక్సుతోడి వెరగే చాలును చాలు! 


zh 
ft 


రి, 
నీ 
ox 


( 


తానిమితో లొలొనే తలపోతె చాలును || చాలు!!! 


యీకడ వాడు గూడని యీ జవ్యన మేలా 
వాడు మడిచి యియ్యని తమ్ములమేలా 
వాగక శ్రీ వేంకటాద్రి వాడు నన్ను గూడె నిదె | 
) పడి జొక్కిన యీ మరపిదే చాలును 11 చాలు! 27-448 


లో 
ఆయన తోడి రతిసాఖ్యము లేని తనపూజకు ఫలము పూజ్యముగా 


భావించుచున్నది. ఆయన సన్నిధికి దూరమైన తనకీ ప్రకృతి యంతయు శూన్యముగా 


ఇందలి నాయిక శ్రీ — పాందులెని తనజన్మ నిర్వీర్ణమైనదని 
ది 


తోచుచున్నది. ఆ స్వామిని ఎడబాసిన తనకు వెన్నెల యైనను, నిద్రయైనను సుఖముల 
సీయజాలవు. ఆయనయు తానును ఒక్కటియై మన వలయును. లేని యెడల తన వస్త్ర 
భూషాణాధికములు, తన సౌందర్థుము అన్నియు వ్యర్ణములే, చవరకు తన నవ్వులు, 
పలుకులు కూడా నిష్రయోజకములే. ఆంత కన్న ఆయన మీది చింతయే తనకు ఆనందము 


నాసంగును. తలఆపోతడో చాలును, ఆని తన చెలులతో చెప్పుకొనినది. 


క భావన గల పోతనామాత్యుని భాగవతము నందలి 


త్రి 
ల 


KH చందం చ అం ఉంచ చ చ లి రం చ 
చా మయ్య Re యయ lu Ex 
ములో కే 


162 


కంజాక్షునకు గాని కాయంబు కాయమే 
పవన గుంభిత చర్మ భస్తి గాక 
వెకుంరు బొగడని వక్రంబు వక్రమే 
ఢమఢమ ధ్యని తోడి ఢక్కగాక 

హరి పూజనము లేని హస్తంబు హస్తమే 
తరుశాఖ నిర్మిత దర్శిగాక 

కమలేశు జూడని కన్నులు కన్నులే 
తనుకుడ్య జాల రంధ్రములు గాక 
చక్రి చింత లేని జన్మంబు జన్మమే 
తరళ సలిల బుద్యుదంబుగాక 

విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే 
పాదయుగము తోడి పశువు గాక (5 2) 


ప్రహ్లాదుని చేత చెప్పించిన ఈ పలుకులు నిజమునకు పోతనామాత్తుని ౭ భుక్తి తీవ్రతన 


తెలియ సయమునమి జ్‌ పంచేంద్రియములు, శరీరము చివరకు జీవితము ఆ 
వైకుంఠుని ఉప నాన సున జించ బడినవి. అవి తత్కార్యమునకు వినియో గింప బదనిచో 
నిరర్ణకముల, 


ఈ భావమునే అన్నమయ్య మధుర భక్తి భావమున ప్రకటించినాడు. శృంగార 
సంకీర్తనా పుష్పములతో స్వామి కళ్యాణ గుణములకు వన్నె పెట్టినాడు. 


్న బళ్ళ 
ఆందుకే ఈ కీర్తనలో ఆయన పైని చింత, తలపోత చాలుననినాడు. చివరకు ఆయన 

మొర ఆలకించిన వేంకటేశ్వరుడు తనలో ఐక్యము చేసికొనినాడు. ఆ సమయమున 

యావత్రపంచమును ఈ మధుర భక్తుడు మరచినాడు. ఆ మరపునే తాను కోరినాడు 


బాహ్య్మస్మృతి లేకపోవుటయే ఆ మరపు. అట్టి మరపు తన కెప్ప య. కలుగ వలయుననెడి 
భక్తుని వేదనా తీవ్రతను ఆతి తీవ్ర రతిని (తత్వరతను) మన మీ పై కీర్తన యందు గమనింప 
వచ్చును 


డా. వేటూరి ఆనందమూర్తిగారు స్వీయా ప్రగల్భా నాయికకు అన్నమాచారు 
కీర్తనల నుండి ఇచ్చిన ఉదాహరణలు. 


163 


సావం౦ంతం౦ 


“మదన దొలగెడి యట్టి మంచి వయసున మనకు 
తుదిలేని కోరికలు దొరకుటెన్నడురా'' 

ఉదుట జనుదోయి నీ వురము పై దనివార 

నదిమి మోమున మోము నలమియలమి 

వదలైన నివితో వాలు గన్నుల జక్కె 

లొదవని మీదనే నారగు టెన్నడురా 

గరగర నీ కురులలో కస్తూరి వాసనలు 

విరుల తావుల తోడ విసరగాను 

రువేంకటాచలాధిపుడు నిను గూడినే 

రమరచి సదమదము తాట యెన్నడురా (53) 3-5 4 


G9 


౬న 


సాళంగ నాట 


పలుకు తేనెల తల్లి పవళించెను 


కలికి తనమున విభుని కలిసినది గాన (54) 4-74 


పరకీయు 
1. ఆ ప్రకట పర పురుషానురాగ పరీయా “*రసమంజరి". 


(సాచ ద్వివిధా పరోఢా కన్యకాచ కన్యాయాః పిత్రాధ్యధీనతయా పరకీయతా 


ల 

2 యాత్రాది నిరతాన్యోఢా కులటా గళిత త్రపా “సాహిత్య దర్పణము, ““యాత్రయనగా 
నేదో నెపముననటు నిటు తిరుగుట. ఆది శబ్బముచే దలవాకిట నిలచుట, కిటికీ నుండి తొంగి 
చూచుట మొదలగు పనులు వీని యందా సక్తురాలును సిగ్గును వదలినదియు ”” - 
కావాాలంకార సం్య్ర[హము 

పె లక్షణములను ఇట్లు చెప్తుకొనవచ్చును. తనకు పరపురుషుని యందు గల 
అనురాగము ఇతరులకు తెలియజేయునది. పరకీయ ఈమె రెండు విధములు. 1) పరోఢ, 
అల) కన 
164 


పతిత్‌ వైవాహిక జీవితమును గడుపుచు పరపురుషుని యందు అనురాగము కలిగి 
శి 


అవివాహితయైై, తల్లిదండ్రుల చాటున పెరుగుచు పరపురుషుని వరించి వానితో 


ళా లా 


సంభోగ శృంగారము నాచరించునది '“కన్య”. 


ఈ లక్షణములను బట్టి చూడ “పరకీయ' కు దివ్య శృంగార కావ్య ప్రపంచమున 
తావు లేదనిపించును. “దివ్య” లైన నాయికలకు పరపురుషానురాగమను విషయము 
వర్తింపదు. 


ఈ విషయమును డా. వేటూరి ఆనందమూర్తిగారు ఇట్లు వివరించిరి. 


““ ఇట్టి నాయికా స్వరూపము తాళ్ళపాక వారి పదములలో పలుతెజుగుల గోచరించును. 
ఆలంకారికులు నిర్వచించిన స్వీయాది భేదములలో స్వీయా నాయికా భేదములే కుప్ప 
తెప్పలుగా వీరి రచనలందున్నవి. రూప గోస్వామి ఉజ్వల నీలమణిలో వర్షించినబ్లే దివ్య 
శృంగార విషయమున పరకీయా సామాన్య నాయికలకు ప్రవేశము లేదు” (56) 


ఆందువలన పైన తెలిపిన లక్షణములు దివ్యలైన శ్రీ భూ, నీళాది నాయికలకు 
(ఆలమేల్మంగ తో సహా) ఈ పరకీయా లక్షణముల వర్తింపవనుటలో సందేహింప పని లేదు. 
విప్రతి పత్తికి తావు లేదు. 


కాని పరకీయలైన గోపికాదుల యెడ ఇది వర్తించును. వారు నెరపిన శృంగారము 
శ్రీ కృష్ణునితో యగుట చేత అది దివ్య శృంగారము గనే పరిగణింప బడవలెను. వారే కాక 
కలియుగము నందలి ఆండాళు. మొన్న మొన్నటి కృష్ణ భక్తురాలైన మీరా బాయి ఇట్టివారు. 
ఈ కోవకు చెందినవారే. 

ఇంక అన్నమాచార్యుల సంకీర్తనల పరముగ చూచినచో ఇట్టి పరకీయలు ఆటనట 
కాస్పింతురు. ఆన్నమయ్యయే స్వయముగ గోపికా భావమూని విరహతాపము నందుట 
మనము పెక్కు కీర్తనలలో గమనింప వచ్చును. 

ఈ విషయమున గైరిపెద్ది రామసుబ్బ శర్మగారి వివరణము స్వీకరింపదగినదది. 

“పురుషునకు నాయికత్వాము సిద్ధించునా యని సందేహింపరాదు. వైష్ణవ 
సాంప్రదాయము నందు “పుమాన్‌ విష్ణురితి ఖ్యాతః స్త్రీ ప్రాయ మితరం జగత్‌ ' అను 


165 


వచనము సుప్రసిద్ధము. ఈ వచనము ఈ పద్ధతి సనాతనమని చాటుచున్నది. కావున 
ఆన్నవుయ్యది గోపికా భక్తి గోపికలు స్త్రీలుగావున వారికి శ్రీకృష్ణునిపై గల ్రేవు 
శారీరకమనరాదు' ' (57) 

అన్నమయ్యది నాయికా భావ సంపన్నమై బయటికి శృంగారముగా లోపలికి స్వామి 
పరముగా జరిగిన ఈ సంకీర్తన రాశి యంతయు గోపికా భక్తికి ప్రతీకగా నిలుచున్నది, 

కనుక అన్నమాచార్యుని సంకీర్తనలలో ఆటనట గోపికాది పరకీయలు దర్శనమిచ్చుట 
ఆసందర్భము కానేరదు. అట్టి భావములుగల కొందరు పరకీయానాయికలను గూర్చి 
పరామర్శింతును. 

ముఖ్యముగ నా దృష్టికి వచ్చిన కొన్ని సంకీర్తనలలో మాత్రమే పరోఢయగు నాయిక 
గోచరించుచున్నది. 

ఈ సంకీర్తనల యందలి నాయికను వివాహితయైన గోపికగా పరిగణింపవచ్చును. 


కొండవులహరి 


కొండలో గోవిల గుయ్య గుండె వగిలె నీ 
యండకు రాగా [బాణ మంతలో బ్రతికెరా పల్లవి! 


వలచి నిన్ను వెదకి వడినే రాగాను 

పులివలె మగడుండే బోనియ్యక 

తలచి నాకంతలోనే తలనొవ్యగాను 

చిలుకు బులకలెత్తి సిగ్గమాలె వలపు | కొండలో! 


లు es sp వలపు కొండలో! 


య నీ వొద్దికి నే రాగాను 


డ నిను గూడించెనా వలపు 1 కొండలో! 12-324 


పరకీయ యైన గోపిక శ్రీకృష్ణుని సమాగమమునకె పరితపించుచుండగా కొండలలో 


కోయిల కూసినది. ఆమెకు గుండె పగిలినంత పని యైనది. ఆమె తాపము హెచ్చినది. ఎట్లో 
అవాంతరములు త బృంచుకొని అభిసారిక యై ఆయననుచేరి ప్రాణములు నిలుపుకొనినది. 


భర్త, అత్తమామలు, పిల్లలు, మరదులు ఎంత మంది ఈమె నొక కంట కనిపెట్ట 
' యుండిరో! వారందరిని ఎమరించి పోవలెననిన ఎంత కష్టము. కొండల రాయని సన్నిధిని 
పాంద గలుగుట కెన్ని ఆటంకములు! ఎన్ని ఆవాంతరములు, 


ఈ విషయమునకు సరిపడు ఉదాహరణము సాహిత్య దర్వణము నందలిది స్పురింపక 
మనదు, 


మగడా! ఊర్చిన బబేవులటెంచు. సవతుల్‌ మచ్చిత్తము౦ద్రవ్విచూ 

త్రగు నాయత్త గయాళి; పట్టుబసి; యేరాండ్రా? చృగంతంబ్లు 

అం దగ భేదింతురు; నిష్పులంబు శ్రమ; కన్నన్నల్‌ వృథా! పామ్మటన్‌ 

వగలాడా! యిదె దౌలనుండియె నమో వాకంబులర్వించెదన్‌ ' (60) 

ఇందు పరకీయయైన నాయిక పరపుగుషునియంచను ర్రక్తయై తానాశస్‌ యొద్దకు 
రాలేని తన ఆశక్తతను తెలుపుచు దూరము నుండియే ఆతనికి నముస్కరించుచున్నాది. 

కాని శ్రీ కృష్ణుని వరించిన భక్తులకు ఆయన సన్నిధి దుర్లభముగునా! ఆన్నదూచార్యుని 
పరకీయా నాయికకు శ్రీ వేంకటేశ్వరుని సంగమము లభించినదని పై కీర్తన వలన తెలియనగును. 


త్‌ ౪6 


జీవు 


9 


౬ 


లూ 


పరముగ, నాలోచించినచో “స్తీ ప్రాయ మితరం జగత్‌' అనునట్లు 
జీవుడును (స్త్రీ పురుషులలో నెవరైనను) స్తీ సమానులే గదా! అట్టి జీవునకు సంసార 
బంధము మగని వంటిది. ఈ సంసార బంధము అన్నింటికి ప్రత్‌ బంధకమే. ఈ శ్వరచింత 
చేయనియక తుచ్చనుగు ఐహిక విషయముల వైపునకు లాగుచుండును. జీ 
నాధిపతృము నెరపు చుండును. వాని నన్నాంచని వదిలించుకుని. నిరతిశయానంద ప్రదాత 
167 


యగు ఈశురుని చేరుకొనవలెనని భక్తుడైన జీవుని తాపత్రయము. సంసార మనెడి 

సముద్రము నుండి తరింపజేయ గలవాడొక్క విష్ణువే. అందులకే ఆయనను శరణు వేడు. 
ఆయన సాన్సిధూమును కోరుట. అందుకే అన్నమయ్య తాను స్వామి సన్నిధిని చేరుకొనుట 
సా స పతి బంధకమగుచున్నదో ఈ కీర్తనలో విన్నవించుకొనినా। 
స్వామిని యెడ బాసి వైవాహిక జీవితము నారంభించి అందు తలమునకలై తన మనోనా యకుుః 
శ్‌ వేంకటనాధుని ees తీవ్రమై అటు స్వామిని చేరుకోలేని దశలో ఈ కీర్తన వెలువడినదేవ 


CA 
{ 
Cc: 
సి 
౧0 
ఈ. 


షి 


అన్నచూచార్వుడు శ్రీ వైష్ణవ సాంప్రదాయములు బాగుగ నెరింగిన వాడ 


పన్నిద్దరాళ్వారుల చరిత్రలు వారి రచనలు నిశితముగ పరిశీలించినవాడు. న న. 


అది జే 
వాడు. కులశేఖరాళ్యారు అను ఆళ్వారులు రచించిన “ముకుంద మాల లోని ఈ క్రి, 
కోకము తలంపునకు రాక మానదు. 


సంసారాఖ్ల మహతి జలధా మజ్జతాం నస్త్ర్రి ధావన్‌ 
పాదాంభోజే వరద భవతో భక్తి నావం ప్రయచ్చ'. 


భక్తి యనెడు నౌక ద్యారా సంసార సాగరమును దాటుటకు విష్ణువును ప్రార్థిం 
. ౦దు గమనింపవచ్చును. అట్టి భక్తి తీవ్రతను గలిగిన గోపికలు తమ ఎ 
కృష్ణుని కొరకు బృ లక వనక పండు ఉతపసానట్‌ సైకత శ్రేణులం, 
తిరుగాడుటయు. వారి భక్తికి మెచ్చి శ్రీ కృష్ణుడు, ప్రత్గుక్తమై వారిని సమాధాన పరచుటరల 


భాగవతము పఠించిన వారందరికి తెలిసిన విషయమే. 


(| 


5ందుకే పైనుదహరింప బడిన అన్నమాచార్యుని సంకీర్తన యందు కూడ ఆ నాయి 
భక్తి తీవ్రతకు ఫలితముగా కొండల రాయని తోడి పొందు కలిగినది. ఇట్టిదే మరియొక కీర్త 


రాగం - దేసాళం 


2. _ చుంచివాడవంతెపో మాధవరాయా 
చుంచు మాయ మాడుకూరి మాధవరాయా || పల్లవి! 


168 


మోహాన నుండి నేనన్ను ముట్టీవేడుకొనే చరా 
చూన మేలంటే వోయి మాధవ రాయా 
నేనా సారెకు వచ్చి నీతో నెదురాడేదాన 
మౌచేవుగా మాడుకూరి మాధవరాయా [| ముంచి! 


యెగసక్యానకే మా ఇల్లు చొచ్చి వచ్చేవు 

మగసాలి గదవోయి మాధవ రాయ 

బిగిపాయక కూచుండి పై దొడవేసేవు నీ 

మగువ నా మాడుకూరి మాధవ రాయా . |!మంది॥! 


వొపనన్నా బోనీవు వొడివట్టి తీసేవు 
" మాపుదాకా నేలోయి మాధవరాయా 
కోపుగా శ్రీ వేంకటాద్రి గూడి చూపేవా నీయెమ్మె 
మాపైనే మాడుకూరి మాధవ రాయా || మంచి! 


ఇందలి నాయకుడు మాధవుడు. నాయిక గోపికా భావమూనిన అన్నమయ్య, 
గోపికగా భావించుటచే ఆమెది వ్రేపల్లె. “మగనాలి గదవోయి” అనుట ఆమె మరియొకరి 
ఇల్లాలు అని తేలుచున్నది. ఆమెను మోహించిన ఆమెచే మోహింపబడిన మరియొక 
పురుషుడు మాధవుడు. ఈయన కేవలము “పరి” పురుషుడు కాడు, మానవ మాత్రుడు 
ఆంతకన్నను కాడు. “పరమ పురుషుడు. మధుర భక్తిలో మునిగి తేలెడి జీవులందరిచే 
వరింపదగిన వాడు. అట్టి పరమ పురుషుని మనో వాక్కాయ కర్మలచే తమ మనోనాధునిగ 
భావించి సేవించెడి వారు స్వయముగా నాతని సన్నిధిని చేరుకొనలేకపోయిన పక్షమున 
ఆయన వారిని సమీపించును. తన సన్నిధిని కృప చేయును. ఇందులకు గోదాదేవి అని 
నామాంతరము గల ఆండాళ్‌ భక్తియే సాక్షి. ఉత్తర దేశమున పాండురంగ విఠలుని భక్తురాలిగ 
ప్రసిద్ధి గాంచిన సతీ సక్కుబాయి సాక్షి. గోదాదేవి తండ్రి చాటున పెరుగుచు శ్రీ రంగనాధుని 
వరించి తరించిన భక్తురాలు. సక్కుబాయి వైవాహిక జీవితమును గడపుచునే పాండురంగని 
సేవించి తరించిన భక్తురాలు. మీరా బాయియు ఈమె కోవకు చెందినదే. 


ఇట్టి చేతలు శ్రీ కృష్ణునకు సహజములే. తన యొద్దకు రాలేని వారి కడకు తను 
పోవును. అందుకే అన్నమయ్య గారింటికే తరలి వచ్చినాడు. ఆయనను తరింప జేసినాడు. 
భక్తి పొలమును పండించుకొనిని వారికి గాని ఇట్టి అదృష్టము కలుగదు. 


169 


(పతాపనాట 


మగ నాండ్లము మమ్ము మన్నించవయ్య 

ఆగడు సేయకు వయ్య అప్పటిని మొక్కేము || పల్లవి!! 
దొడ్డెడు పశుల గాచి దొరవయ్యేవు నేడు 

జడ్దు గొల్లతల బొంది జాణవైతివి 

జిడ్డంటి నీ మేనెల్ల చీరలు మాకియ్యవయ్య 

వొడ్డారపు శ్రీకృష్ణుడని వాంటి చేత మొక్కేము [మగ 


పాలు వెన్నలు మెసవి పాయపు వాడవైతివి 
1 ఆ రూడి న్‌ 


ృష్టుడ కిందుపడి భం. మగ! 


దోవల వలపు జ ల్ల వూరబావవైతివి 

కావించి మమ్మునేలి మగడ వైతివి 

పూవుల దండలు మావి పొఎడిమితో నియ్యవయ్య 

శ్రీ వేంకటాద్రి కృష్ణుడ సిగ్గుతోడ మొక్కేము (18-540) 1]మగ! 


ఇందలి నాయికలు గోపికలు. భర్తలున్నవారు. “వగనాండ్లము మేము ' అని 


San చెప్పుకొని నారు. వారి చీరలు, suse కొంటె కృష్ణునిచే 


అపహరింపబడినవి. చివరకు ఆయనయే “రావించివారికి మగడై డు. కనుక ఇందలి 


లు పరకీయలు. నాయకుడు దక్తిణుడు, అందరి యందు స ree 
““వోవలవలపు జల్లి వూర బావవైతివి' అనుటచే అందరి యందు సమరాగుడు 
అని కన. 


కుంతల వరాళి 


ఇ 


మాకేల యిటువంటివి మగనాండము 


యీ కొలది నీకవరు నెమో కాడవందురు || పల్లవి!! 


లుం) 
pS 


we 
చ 
సో 


చెక్కు గోరనాక్కకుమి * సిగ్గు తోడి | 


జి 


యిక్కడ త నవ్వేరు న నన్న మ్బ 


న 


170 


నిక్ష్మముగ నివియెల్ల నీ చెక్కుల నుంచే మేలు 
అక్కడి వారు విటుడవని నిన్ను నందురు మాకేల! 


తుజుము వంగనియ్యకు దొరపాటిదానను నేను 

యెరుగకాడుకొనేరు యెవ్వరెనాను 

నెజీ నిటువంటివి నీకు కలిగితే మేలు 

గుజీగా రేపల్లెలోని కొడెకాడ వందురు మాకేల 
మోవి గంటు సేయకుమీ మొదలు యిల్లాలినేను 

శ్రీ వేంకటేశ దూరేరు చెలులెల్లాను 

నీవు నన్ను గూడితివి నీకే వుండీచేమేలు 

భావించి నిన్నెవరైనా జయకాడ వందురు (20-65) || మాకేల! 


ఇందలి వుగనాలి యొకతె శ్రీ వేంకటేశ్వరునిపై మరులుకొన్నది. ఆయన 


కరుణించినాడు. కాని భార్‌ సంభోగ శృంగారపు చిన్నెలు సు ప్రకటిత చుగుచు ఆట్లగుట 
మగనాలియైన ఈ నాయికకు ఇష్టము లేనట్లున్నది. * అప్రకటిత పరపురుషానురాగా పరకీయా'' 


అని కదా లక్షణము. ఆందుకే శ్రీ వేంకటేశ్వరుని తోడి తన — ఎవరు కనినను, 
వినినను నవ్విపోదురని స్వామిని ఇట్లని వేడుకొనుచున్నది. “చెక్కు గోరనొక్కకు, తురుము 
వంగనీయకు, మోవి గంటు సేయకు" అని నాయిక (బ్రతిమాలు చున్నది. ఆంతే కాక 
విటుడని , కోడె కాడని. బయకాడని ఆయననే ఆనవలతె గాని తన విషయము బయట పః 


రాదని ఈ నాయిక భావము 


ఫ్‌ 


విటుడనగా ఎచట అందరి యందు, అనగా జవులందరి యందు సమరాగుడెయిండు 


గ్‌ 


చ 
భగవంతునిగా నెంచవలెను. కోడెకాడనగా సరః సప్త రెక్సింప వలెను. జయ కారుడనగా 


“విలాస వంతు'' డని సూర్య రాయాండ్ర నిఘంటువు. ప్రపంచమును నడపుట ఆయనకు 


లీ 


లీల వంటిది. కను ఆయన లీలా విలాసవంతుడు. జగన్నాటక సూత్రధారి గదా! 


ఇందలి భక్తురాలిది గుప్త భక్తిగా నెంచవలెను. భక్తురాలనెడి యశము తన కక్సర 
లేదు, ఆర్తత్రాణ పరాయణుడననెడి పేరు పరమాత్మక 


కుచెందవలెను. తనకు ఆ స్వామి సన్నిధి 
లభించిన చాలును. అదియే ఆమె కోరిక. అదియే ఆమె శ్రీ వేంకటేశ్వరుని ే 


యందలి పరమార్షము. ఐహికముగా వైవాహిక జీవితమును గడుపుచ 
శ్రీమన్నారాయణుని యందు తత్పరత (రతి) కలిగియుండుట యే ఆమె భక్తికి పరమార్దము. 
171 


న శ్రీ కృష్ణుని ఆత్మేశ్వరునిగా భవించి అనిర్వచనీయమైన ఆమలిన భక్తి యిందు 
ప్రకటితము. కనుక ఈ పరకీయా భక్తిని గోపికా కృష్ణుల దివ్య శృంగారముగ భావింప వలెనే 
కాని స్త్రీ పురుష సంయోగమునకు సంబంధించిన లౌకిక శృంగారము గనెంచి అన్నమాచార్యుని 
శృంగార సంకీర్తనకు న్యూనత్వమాపాదింపరాదు. 


సావుంతం౦ - (రాగం) 


ర్‌, ఒద్దేల మొక్కేవో వుద్ధవుడా తన 
ఉద్దండాలే చెల్లే నుద్ధవుడా || పల్లవి! 


ఊరూర వలపులు ఉద్ధవుడానే 

మోరుతుమా యిక నుద్ధవుడా 

ఊరడించ వచ్చేవు ఉద్ధవుడా తన 

వూరట చెలుములు ఉద్దవుడో | ఒద్దెల! 


ఒప్పులర మా వురిసిన పుం 
వ వెట్టించె నుద్దవుడా 
కు మమ్మిక చెలువుడాతడే 
ప్పి ట్‌ క జాలు నుద్ధవుడా | ఒద్దల॥ 


శ్‌ న్‌్‌. 


థ్రీ 


గోపికల మమ్ము గూరిమి జిక్కించె 
నొపమింతేసి నే ముద్దవుడా 

పైపైనే మమ్మింతా ప్రాణము నిలుప 
నోపెగా తానైన నుద్ధవుడా | ఒద్దెల!! 


చెల్లించె మాప్రేమ శ్రీ వేంకటేవుడు 

వుల్లమలర నేడు వుద్ధవుడా 

చల్లని కూటపు జనవిచ్చి మా మా 

వాళ్లెల్ల జెనకే నుద్ధవుడా || ఒద్దేల!! 


ఇందలి నాయికలు గోపికలనునది సుస్పష్టము. మధురలో నివాస మేర్పరచుకొన్న 
కృష్ణుడు వ్రేపల్లెలోని గోపికలెట్లుండిరో చూచి వారి నూరార్చిరమ్మని ఉద్దవుని బంపినట్లు 


చ 


భాగవతము వలన తెలియన గును, 


(qr 


172 


రచ్మూ ! యుద్ధవ గొప కామినులు నారాకల్‌ నిరీక్సింపుచున్‌ 
సమ్మొహంబున నమ్మియున్‌ మజచియే చందంబునన్‌ గుందిరో 
తమ్మున్‌ నమ్మిన వారి డిగ్గ విడువన్‌ ధర్మంబు గాదండ్రువే 

పామ్మా! ప్రాణము లేక్రియన్‌ నిలిపిరో ప్రోద్యద్వియోగాగ్నులన్‌ (6 1) 


ఈ సంకీర్తన భ్రమర గీతల ఛాయ నున్నది. శ్రీకృష్ణుడు ఏ ఒక్కరి సొత్తు కాడు. 
ఆయన జగన్నాధుడు. ఆందుకే ఆయనకు ఊరూర వలుపులు. ఆత్ల్‌ ఈ గోపికలను కూడా 
“కూరిమి బిక్క 0చి”' నాడు. ఇప్పుటి కైన తాను స్వయముగా వచ్చి తమవిరహములను 
శమింప చేయక ఉద్ధవుని రాయబారిగ పంపినాడు. ఒరసిన పుండు మీద కారము, ఉప్పు 
చలినచైనది గపెకల స్ధితి. ఆయనను కూడి ఎన్నియో యుగములైనట్లున్నది. జీవితము 
రోతగ తోచినది. త్రతున దర్శన మెన్నటి కైనను లభింపక పోవునాయని ప్రాణములతో 
నున్నారు. ఉద్దవుడు వారిని ఊరడించుటకు వచ్చినాడు. అతనితో తమ యవస్థలు 
విన్నవించుకొనుచున్నారు. ఆయన వారికి మొక్కి మరీ శ్రి కృష్ణ సం సందేశమును వినిపించెనట. 
తమకు మొక్కవ లదని కోరుచు శ్రీకృష్ణుని ఉద్దండాలు ఉద్ధవునకు చెప్పుకొనుట ఈ పదముగ 
గమనింపవచ్చును. 


శ్రీ కృష్ణుడు లీలా మానుష విగ్రహుడు. ఆయన లీలలను పోతన గారు మధురముగ 


వర్ణించినారు. పై పదము నందలి భావములు భాగవతము నందలి భ్రమర గీతలను 
తలపించుచున్నవి. 
మ భ్రచురా! దుర్జన మిత్ర! ముట్టకుము మాపాదాబ్బముల్‌ నాగర 

ప్రమచాళి కుచ కుంకుమాం౦కిత లసత్రాణేశ దావు ప్రసూ 

న మరందారుణితాననుండ వగుటన్‌ నాధుండు మన్నించు గా 

క మమున్నెపుచు బౌర కాంతల శుభాగారంబులన్‌ నిత్యమున్‌ (62) 

పై పదము నందలి పల్లవి మొదలు కొని రెండు చరణములు వోతన గారి పై 
పద్యమును బోలి యున్నవి. అట్లే మూడవ చరణము ఈ క్రింది పద్యమును బోలియున్నవి. 
ఒక పుచ్యందలి తేనె ద్రావిమధుపా | యుత్వాహివై నీవువే 
జొకటిం బొందెడి భంగి మమ్మధర పీయూషంబునం దేల్చి మా 
యకలం కోజ్టుల యవ్యనంబు గొని యన్యాసక్తుడయ్యెన్‌ విభుం 
డకటా! యాతని కెట్లు దక్కె సిరి మిధ్యాక్తీర్తి నమ్మెన్‌ జుమీ! 

173 


ఇట్లు గొపికలలో వివాహితడైన స్రీలతో బాటు అవివాహిత లైన కన్యలు గూడ 
నుండిరి. ఒక్కవ్రేపల్లెలోనే కాక మధురా నగర యువతులును శ్రీకృష్ణుని మోహించిన వ వారే, 
కురూపియును పరకీయయే. ఆమెను కన్యగా నెంచవచ్చును. అట్టి 
కురూపిని సురూపిగా చేసి, ఆమె గృహమున కేగి ఆమె కోరికను దీర్చి తరింప జేసిన దక్షిణ 
నాయకుడు టు నే వాని దివ్య శృంగార లీలలను తన పదరచనల మూలమున్న 
వర్ణించిన మహానుబావుడు అన్నమయ్య. వర్ణించినది గోపికా శృంగారమైనను వారిని 
తరింపజేసినవాడు శ్రీ వేంకటేశ్తురుడే నని అన్నమయ్యగారి భావన. ఆందుకే గొపికలు. 


లో 


ఉద్దవునితో ““చెల్లించె మా ప్రేమ శ్రీ వేంకటేశుడు ' అని ఉల్లమలరగ చెప్పుకొనినారు. 


| 
. 


ర 
ts 
ర 
(౫ 
౮ 
ty 
tee 
& 


“నాయిక పరకీయ అయిననే గాని ప్రేమ ఉదయించదు”” ఆని ఉద్ధవానంద దాసు 
(1800 క్రీశ.) ఆనే బెంగాలీ కవి తన “్రరాధికావుంగళ'' అను కావుమున 
అభిప్రాయపడినాడు. (63) 

““పరకీయా వినెప్రేమ నాహయ ఉదయ 

సతత జూహారె దెఖ ఎక గ్రామవాసేో 


ఇవి శ్రీ కృష్ణుడి చేత ఉద్ధవానంద దాసు అనిపించిన మాటలు. 


ప్రరకీయ వినా ప్రేమ ఉదయించదు. ఒకేవూళ్ళో ఉండి ఎల్లపుడూ చూస్తూంటే 
అనురాగం ఎక్కడుంటుంది అంతరించకి' (64) 

కనుక “దివ్య శృంగార విషయమున పరకీయా, సామాన్యలకు ప్రవేశమే లేదు” 
(65) అనునది సరి కాదని చెప్పవచ్చును. మొత్తము మీద ఈ పరకీయ నాయికలందరును 
(గోపికలు) “అక్షితలు గాగు ఎర్తింపవచ గను. అనగా తమ పరపురుషాను రాగము ఇతరులచే 
కనిపెట్టబడిన వారిన యర్థము. 


చు 


దరాతి - సఖి 


ఇప్పుటి వరకు “విప్రలంబ శృంగారము” విభాగమున నాయిక నాయకుల 
శృంగారాద్యవస్థలు ఆయా పదముల యందలి “మధుర భక్తి" వివరిపబడినవి. 


ఇంక నాయిక సహాయురాలగు దూతీ ప్రసక్తి గల ఆన్నమాచార్యుని కీర్తనలను 


దూత్‌ లక్షణములు :- 
ర. దూత్యవ్యాపార పారజ్ఞతా దూతీ 


తస్యాస్సంఘటన విరహ నివేదనాదీని కర్మాణి - రసమంజరి 


నో 
గ 


2. _ విశ్వాస విశ్రామ కారిణీ పార్వ చారిణీ సఖీ 


అస్యా మండనోపాలంభ శిక్షా పరిహా 


భై 
fp 


ప్రభృతీ కర్మాణి - రసమంజరి 
దూతికా భేదములు :- 
1. దాసి సభియును, దాది, కారువును 

భాసిలు పారుగింటి వన్నెలాడి యును 

లింగిని శిల్పిని లేమ చుట్టాలు 

రంగుగ సైదోడు రమణులు వీరు (66) 


వీరు నాయకుననుకూల పరచుట యందు నాయిక కెంతయు చేదోడు వాదోడుగ 
నుందురు. నాయిక తనకుతానే యుక్తి ప్రాబల్యముతో దౌత్యము నడుపు కొనుటయు గలదు. 


ఆంధ్ర ప్రతాప రుద యశోభూషణము (తెలుగు) 

2. దూత్యసభీ నటీదాసీ, ధాత్రేయీ ్రతివేశినీ 

బాలా ప్రవ్రజితా కారూః శిల్పి న్యాద్యాస్వాయా తథా 

- కావ్యాలంకార సంగ్రహము 

నాయికా సహాయులకు పేర్తేవి యున్నను. వారందరును చేయవలసిన 
కార్యమొక్కటియి. నాయికా సందేశమును నాయకున కందించుట. ఇరువురి నడుమ ప్రేమ 
రాయబారము నడుపుట. సంధిగూర్వ్పుట మొదలైన శృంగార సంధాన (క్రియ. కొన్నాయెడల 
నాయిక తన నేర్పుచే తానే దొత్యము నడుపుకొనుటయు జరుగును. 

అన్నమాచార్యుని క్తీరనలలో దూతీ ప్రమేయమున్న కీర్తనలు కొల్లలు, అన్నమయ్య 


య. Waa WY ఆలీ జార్‌ tee రొ ఆంకా టా ఆట 
ఆధికముగ దూతి Sow VET, 


175 


దూత్యాదుల తోడను నాయకుడు శృంగారము నెరపుట జరుగుచుండును. కనుక 
అన్నమయ్య స్వయముగ దూతియై సబియై, దాసియై రాయబారము వంకతో స్వామి 
సామీప్య సాన్నిధ్యములను పొందుచు, తత్కాల సంభచమైన అనిర్వచనీయానందాను భూతిని 
ఆస్వాదించ గలుగు భాగ్యమునకు నోచుకొనును. 





కేవల సంధాన కర్త త్మ భారము వహించినపుడు దూతీ సంబంధ శృంగార మేమియకో 
నుండదు. కాని దూతి నాయకునితో సంభోగ శృంగారము నెరపి నపుడు ఆమె పరకీయ 
యగును. కనుక దూత్యాదుల యందును మనకు పరకీయలు గోచరింతురు. ఒక్కొక్కపరి" 
నాయికా సహోదరియు దూతీ కార్యము నెరవేర్పవచ్చును. 

ఇట్టి దూతీ ప్రసక్తమైన ఆన్నమాచార్యుని కీర్తనలు కొన్నింటిని నిరూపింతును. 

దూతీ రాయబారం - పాడిరాగం 31-81 

1. చెలికత్తె గనకను చెప్పుకపోదు 

కలవ౦టిది తలపు కడమలు సేతుర || పల్లవి! 

వువమ్చిళ్ళూర బిలిపించి వూరకే నీవండగాను 

నివ్వైరగు తోడ నాపె నిలుచున్నది 

యెవ్వరు మాటలాడించే రిద్దరు సిగ్గుపడేరు 

పువ్వు వంటిది జవ్యనము పాద్దు గడుపుదురా || చెలి!! 

' పని వడింటికి వచ్చి పరాకు సేసు కుండగ 
కనుదాకా మంచము సంగడి నున్నది 
యెనయగ మిమ్మిద్దరిని యెచ్చరించే వారెవరు 


గని వంటిది వేడుక కట్టిపెట్టవలెనా || చెలి! 


చేయి కాగిటికి చూచి చిరునవ్వుతో నుండగా 

ఆయములు నిన్నంటుచు నాకె వున్నది 

యీ యెడ శ్రీ వేంకటేశ యిద్దరి మెచ్చనెవ్యరు 

చాయవంటిది రతి రచ్చలవేయవలెనా || చెలి!! 


1/6 


Cy 
UK 
వాసే 
గ్ర 
థొ 
@ 
(0 
గి 
ర 
(ట్ర 
ల 
క్‌ 
i 
{39 
Er? 
న్‌ 
£ టే 
ట్ట 
( 
Ct 
tu 
& 
ఫ్ర 
Gn, 


నాయకునింటికి అభిసరించినది. కాని సిగ్గులు మొగ్గలైనవి. నాయకుడును మొగమాటము 
గలవాడుగ తోచుచున్నాడు. కాలము గడచుచున్నది. ఎవరును ఉలకరు పలుకరు. ఈస్థితిని 
గమనించిన చెలికత్తె ఇద్దరిని హెచ్చరించినది. వలపు సుందర స్వప్నము వంట్‌ది. దానిని 
పండించు కొనక తక్కువగా చూతురా! పిలిపించి ఊరకుండుట మంచిది కాదు. మిమ్ముల 
“నెచ్చరించి కార్యరంగమునకు ఉన్ముఖుల చేయు వారెవరు? కౌగిలింతకు చేయి చాచగా 
జ్ఞలామె నిన్నంటుకొని నిలుచున్నది. ఇకనైనా ఆమెను ఎలుకొనుము శ్రీ వేంకేటశా ఆనుచు 
చెలికత్తె నాయకుని వేడుకొనుచున్నది. 

ఇందు దూతి కేవలము సంధానకర్త గనే యున్నది. తన విధిని తాను నిర్వర్తించినది. 
దూతిగ వ్యవహరించిన వారు అన్నమయ్యయే. ఆ విధముగ దివ్య దంపతులకు చాసియై 
స్వాయముగ సేవించి తరించినాడు. 

చెలికత్తెగా వెళ్ళిన పడతికి నాయకుని తోడి శృంగారము నెరప వలెననెడి కోరిక 
యున్నది. ఆయన ఆతిల్‌ కోక సౌందర్యవంతుడు. సాక్షాన్మన్మధ మన్మధుడు గదా! వ ఆది 
దేవుని తోడి ఐక్య్కమును కోరని ప్రపన్నుడెవడుండును. కాని నాయికతో సమానముగ చెలి 
కత్తెను మన్నించిన ఆమె ఊరకుండునా। ఎట్లు దండించునో! మనసు ముందునకుసిగ్గువెనుకకు 
అనునట్లున్నది. ఈ క్రింది పదము నందలి దూతీ అవస్థ. 


శుద్ధ వసంత౦ 20-25 


2. వలపుకొలది గాదు వద్దు వద్దయ్యా 
చెలికోపగించుకొంటే సేసేదేమయా | || పల్లవి!॥ 


వూడిగపు దాన క వొడి వట్టి తీసేవు 

యీడ నీ పట్టపు దేవి యేమి సేసునో 

వేడుక యీ వెనక నాపె చిక్కించు 

కేడనైనా బరచగ నేమి సేసేవయ్యా || వలపు!!! 


దూతిక నింతే నేను తొడికేవు నా చన్నులు 

కాతరించి నన్నెంత నీ కాంత దూరునో 

యేతులిప్పుడు సేసితో నింటికాడ వచ్చియాపె 

చేతులు చాచ వచ్చితే నేమి ససేవయ్యా వలపు! 
4/77 


3 
తష 
కం 


వలపు! 
రిగొన్న మనమున 


న! 
a 
న! 


9 


నుము 


త్రురాలు కావతెననెడి తీవ్ర వాంఛ. మరియొక 
వేంటేశుడు కరుణా కటాక్షములచే ఏలినాడు. 


a 
ల 


స్ట నవ్వునో 
డి అమిత భయము. రెండు 


నన్నె రు 


. 


మరి గత షా ఆయా 
మనునొ యనె 


శ్రీ వేంకటేశ చలివాసి యిక నాపె 
రు బె 


రవెన మగువ 


సరుస 
రిసించితె 
ఒకవంక స్వామి ఆను[గ్రహమునకు పా 


యు 


లో 


థి] 


నది. పంట చేతికి 


డ్‌ 


ర్త 
ఇ 


య; 


ఛి 
9 
3 
qe 
గ్గే 
(/ 
“3 


(| 
ళ్స్ర 
£5 


కొని బోయి 


యాడిన వాడు కదా ఆయన. అందులకే వీరు వారని 


1! పలవి!! 
స వారినందరను కరుణించు కళ్యాణ గుణ ధాముడైన 


I 


ప్త 


he 
న్‌ 


గా కాలుదొక్స్‌ కౌగిలించినాడు. మరొయొక 


త" 


౨ 


(67) 


a! 


ఆను దొడికిన వాడు. రుకిణిని ఎతు 
మేయో 


ముందు 


జనులు మోక్షమునకు జనుదు రది 


నాయకునింటీకి వచానది. సందేశము వినిపించుచుండన 


వు గాక 


ము ననుభవించినాదు. 
3. దేసాళం 20-32 
చెలికత్తె 
యెంచి నాదు ఆన 


నాయిక పనుపుమీద 


a 


en 
౪ 


ప్త 


5 


చు 
డు నాయకుడు. విడెమందియ్యాబో 


రుని ఆ 


3 జ్‌ 
న్ని ot ప్‌, 


తెల, 
శేమటువంటీ వారమూ నీ వెరగ వింతే గాక 


దమము ఎంరదెనాను దొడికే 


ఆంచినచి 


0దుగకు చెప్మాంచెను, 


న్నరే 


a} 


178 


సౌరాష్ట్రం 14-232 


గ 
ot 
3 
గబ 
es nN 
వ! 
G3 18 
4%} ఇ 
ల్‌ గ్ల 
3 డి 
ve md 
MD 
0 fn 
(0 జ్‌ 
తై + 
Up 
4 3 
కర ఖి 


4. 


యీదెస నీ జాణ తన మేటిద 


(0 
ల 


దూతిక్షనై వచ్చితి నీ వద్దికి 
పరాకెతి చేమ 


అదిగో నాపై 
పోదుగా 


మ్‌ 


|| ఇదివా[| 


జప 
య్యా 


చు 


> 


నన్నింత ష్టం 


వూ 


యో 


11 ఇదివి!! 


రై 


ra 


విరిసేసీ నాపె వింతనీ జాణతనాలు 


భా 


గూడి బెఆ 
ఛా 


అసె 
రీ 


వు పనిదేమయ్యా 


న 1! ఇదివో 


వు 


చే 


చెల్లెలినివశ 


చ్చేసిన 
లు 


ము గలవాడు. ఆక్కుతొ వి 


లా 


, చాతుర్య 


a 


కుడు గొపి 


ఇందలి నాయ 


ఆ 
10) 


పరము 


కలిగిన నాయకుడు ఆమె సహాయురాలిని కూడ ఆనుగ్రహించినాడు. 


తొ నాయకుని 


యు 


ఆమె తన తిలివితటల 


3 


వేశపరచుకొనినది. న 


గయే నాయిక ఆమె చెలి చేషలను గమనించినది. 


f + నో ~ శ జ ఇ న 
ఎల మూటలు, తాంబూల 


ఇంట్లో 
వూ 


స 


చు 


10 


లిని మందలించినది. ఐన నేమి! 


వేంకబేశుడే నాయకుడు. అలమేల 


జో 
/్ర 


|] వేంకటే 


a 
© 


జ 
శ 


179 


5. దేసాళం 20-497 


ఏకాంతము గదుర చునకిద్దరికిని 


దాకొని యామేలు నీచు తలచుకోవయ్యా || పల్లవి! 


0, 
ft 
(౮ 
ey 
tb 
వనీ 
స్త 
భల 
లా 
ర 
ట్ర 
ల్‌ 
3 
0x 
బౌ 
లా 


వయా? 
ది నిండా నన్నేపూయుమనె 


లాట లూ 
ము నెరపక తెర వేయించవయ్యా [| ఏకాంత! 


౭న 
Eh ర 
లైన 
oI 
గన్‌ అ 
ర్‌ cr Et 
OO ౬4 
₹9 
th 
7 
23 
ఫ్‌ 
ల్సి 


bm 
ట్రా 
లి 
ర్త 


(gr 
eA 


రి 


ts 
ఆటు ఆలు eth 
భో 


మారు పాదాలొత్తుతా నన్నుండు మనె 
రచచు మీద పరుండవయ్యా 


(A 
=) 
cr 
టీ 
ర్‌ 
£9 
es 
అ 
స్ట్‌ 
ల 
£9 
“న్ని 
స్‌ 
£9 
fj 
ల 


|| ఏకాంత! 


ఆలరి కాగలించితి మందు కేమి మెచ్వాయ 

చలపట్టక ఎలికసాని గూడవయ్యా || ఎకా౦త!| 

ఈ పాదము నందలి దూతీ వ్యాపారములు, వ్యహారములు అన్నియు అలమేల్మంగ 
'యెజిగినవె. అందుకే తాను వచ్చులోపల తన పతిని సేవింపు మని చెలిని పంపినది. ఆమె 
నాయకుని జేరి చేయ వలసిన సేవలు చేసి ఆయన సంసర్గము నందినది. తిరిగి తన ఏలిక 
సానిని కూడ ఎలుకొనమని నాయకునికి విన్నవించినది. 

అన్నమయ్య స్తయము గ చెలికత్తెయై ఆలమేల్శ్మంగ యొక్త ఆదేశమును పాటించినాడు. 
స్వామిని తనివిదీర సేవించినాడు. మనసును శ్రీ వేంకటేశ్వరుని యందు లగ్నము చేసి 


తాదాత్మేమును వాందినాడు. ఆ ఆది దంపతుల అను[గ్రహమునకు పా జ్రుడైనాడు. 


6. పొడి 31-56 


చెలికత్తెవెనానేమి సిగ్గు దెచ్చుకొంటివే || పల్లవి!। 
గా 


చెక్కులపై చెమటలు సెలవుల నగవులు 

యెక్కడ నుండి వచ్చెనే ఇంతలో నీకు 

చొక్కపు నాపతి బిలుచుకరా వంపితి నింతే 

చక్కగ నిప్పుడె యెట్టు సందించు కుంటివే soll 


మోవి మీది చెనకులు ముంగురుల చెదరులు 
_ వేవేగనమరెగదెవేడుకతోను 
సోవల నాతని మై గస్తూరి పూయుమంటి నింతే 
తావుకొని యెటువలె తగిలించు కొంటివే |! కల! 


నిలువున బులకలు నిట్టూర్పుల గములు - 

సులభాన నబ్బెగనె సొంపున నేడు 

కలసే శ్రీ వేంకటేశు గాచుకుండు మంటినింతే 

అలి జుట్టముగా నెటువలె జేసుకుంటివే || కల! 


నాయికచే నాయకుని నాహ్వానింప నియోగింప బడిన చెలిమికత్తె తన వంపు సాంపులచే 
నాయకునిపాందు పొందగలిగినది. ఆమె తిరిగి రాకడలోని ఆలస్యమునకు కారణమూహించినది 
నాయిక. దానికి తగినట్లు చెలికత్తె చెక్కులపై చెమటలు, సిగ్గుల తోడి నవ్వులు, మోవి గంట్లు 
చెదరిన ముంగురుల సాంపులు, కస్తూరి వాసనలు, నిలువున బులకలు, నిట్టూర్పుల 
గములు, ఒకటేమిటి సంభోగశ్ళంగార చిహ్నములన్నియును కొట్టవచ్చినట్లు గా గోచరించినది. 
నాయిక ప్రొఢ. వెంటనే పసికట్టిది. చెలికత్తెను నిలదీసినది. ఎది ఎమైన నేమి? ఎవ్వరేమనుకొనిన 
నేమి? శ్రీ చేంకబేశ్వరుని తోడి ఐక్యమును అనుభవించిన చెలి ధన్యురాలు. 


7. పాడి 25-455 
దూతికలకు నీతో పొద్దులు పుచ్చదగునా 
నితిగాదు యీడనుండే నిందవచ్చు జుమ్మీ || పల్లవి! 


యేమని చెప్పుదు నేను యింతితో మారుమాటలు 


నేమాన నన్ను నంపవు నీవును రావు 
కోమలినే రమ్మందునో కొంత వోరుచుమందునో 
జామువోయె నంపరాదా చాలుజాలు తడవు దూత! 


181 


కానీలే మమ్మ ౦పరాదా కడు చలమేటికి దూత! 


ల 


ఆంతే కాదా ఆ పెతోడి ఆడుకొలు మాటనీకు 
౦తి వాకిట నిలచేవేమో నవ్యేవు 
పంతాన శ్రీ వేంకటేశ పడతి గూడితి విట్టే 
పొంతనె మమృంట రాదా పొసగే మాపనులు || దూతి!| 


న్నీ 


Ow 
ఇనది భష అ ఆ పు 13 

నాయిక పనుపుపై వచ్చిన దూతినిమాట లలొనికి దింపి పాద్దులు పు 

నాయకుడు. “స్వామీ! నీవు రాక నన్ను పంపక జాములుగడిపినచో అపనిందల పాలుగాక 


తపాదు. ఆ పెనేనీ వేద్దకి రమ్మందువా లేక మరి కొంత తడవు విరహము సైపమందువా? 


చున్నాడు. 


కై 
జు 


క్త 


ఆమె సందేశమునకు నీ సమాధానమేది? ఎంతకును నా చేయి విడువవేమి? అట్టు నవ్వుచు 
"9 ఇట్లు ప్రశ్నించిన దూతి ప్రశ్నలకు సచూధానముగ సా స్యామి స్వయయుగ ఆమె 
నభిసరించి నాయిక ఇంటికి రానే వచ్చెను. ఇంక నా పని యైనది. పంతముతో పడతిని ఆయన 


ఇంకను దూతీ ప్రసక్తి గల ఈ క్రింది సంకీర్తనలు పరిశిలింపదగినవి. 
1 అంతె కాదా వుప్ప వేసి అట్లె పొత్తు గలసేవు 

వింత లాయ నీవు నొక వినోద కళత్తెవు 20-496 
2 ఇదివో నీ సుద్దులెల్ల నిటువంటివి 

మదమున నీతో మారు. మలయగ గలనా 31=137 


వి 
పొందులు దొరకెను భోగించ రాదా 17-547 


బలిమి చేసినంతనే పనులెల్ల దక్కునా 13-363 


3. ఎల వెరచేవు నీవు యిదిగో నీ పతి వచ్చె 
జాలివాయ నిన్ను గూడి సంతస మిచ్చేవి 13-324 


4. అందాకా గాగిన నిన్ను ననరాదుగా 
పొందిక లైన మీద బుద్ధి చెప్పేగాని 17-483 


ఇట్లు దూతీ ప్రసక్షమైన సంకీర్తనల యందంతటను రాయబారము నడిపి ఆమేల్మంగా 
వేంకట నాధుల ప్రణయ సంధానుకర్తగా ఆన్నమాచార్యుడే వ్యవహరించెను. సాయిక యొక్క 
విరహమును నివేదించు టలోనూ, నాయక ప్రవర్తనమును ప్రేమను నాయికకు వివరించుటలోను, 
నాయికకు హితము నుపదేశించుటలోను, నాయికకు మారుగా నాయకుని ఆలరించుజ 
యందును, సేవించుట యంచును దూతీ పాత్ర ఆత్సంత య. స. 
ఇది లౌకిక విషయము. వార మార్జిక మైన విషయము మరియొకటి 


చ 


శ్రవణం, కీర్తనం విజ్లోః స్మరణం పాదసేవనమ్‌ 


& 


అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమ్‌ 

ఆను భాగవత వచన ప్రకారము దాసీ కార్యము చేయుటచే మో కము పాందవచ్చుననెడి 
సులభోపాయము నెజీంగిన భక్తులు, పదకర్తలు నైనచో స్తయముగ నిట్టి దూతీ కార్యము 
నెరవేర్చుటకు పూనుకొని కృత కృత్యులగుదురు. అన్నమయ్యగారు పైన తెలిపిన నవ విధ భక్తి 


3 


మార్గముల నన్నింటిని ఆచవలంబించెి తరించినాడు. 


యందెవరును కామశాస్త్రములందు ప్రవచింప బడిన హస్తిన్యాది చతురి3ధనాయికలను 
న్‌ తాళ్ళ అన్నమాచార్యుడు ఈ చతురిఃధ నాయికల గూర్చియు 


ft అలంకార [గంధ కారుడు ఈ నాయికల గురించి పేర్స! 
ఉదహరించినాడు. ** ఇతడొక్కడే ఈ భేదచుల గూర్చి తొలుత ప్రస్తావించిన ఆలంకారికుడు 


“శృంగార మంజరీ గ్రంధము చివర హస్తిన్యాది భేదము లను గూర్చి వివరించినాడు. 
అదియే ఈతని అలంకార గ్రంధము నందలి ప్రత్యేకత. ఈ యంశమును గురించి వివరించుచు 
డా. వి. రాఘవన్‌గారు శృంగార మంజరీ పీఠికలో ఇట్లు వివరించినారు. 


"The author of the Sringaramanjari" syas at the begining, where 
he sets forth his method treatment andthe topics to be dealt with by him, 
that one of the special features of his work is the description of the 
varleties of woman called "Padmini" etc., which the previous treatises on 
the subject of Nayaka-Nayaki enumarated by him earlier do not deal with 


(పూర్వోక్త గ్రంధ అవర్ణిత పద్మిన్యాది జాతయః పుట2) 

Accordingly, atthe end of the work (pp 54-55) he speaks of these 
four classes of women. He says that so far he has been deeling with the 
varieties of "NAYIKAS" as dealt with in the "Rasamanjari" on the basis 
of different kinds of moods and reactions in love and that now he would 
deal with a classification of both Naya and సమన by gunas, following 


the views of Vatsayana. 

“ ఎతావత్‌ పర్యంతం రసమంజరీ యానుసారేణ చేష్టాపోషభే దేన నాయికా స్‌ 
నిరూపితాః; ఇదానీం వాత్తాయన మతాను సారేణ గు ణైర్లస్తిన్యాది నాయికా భేదాః భద్రాది 
నాయకా భేదాశ్చ నిరూష్యంతే' (81) 

ఇంక నిట్టి హస్తిన్యాది నాయిక గుణ భేదములు నరయుదము. ఈ నాయికా 
భేదములను కామ శాస్త్రములే నిరూపించుట చేత వీరి శృంగార సంబంధ గుణములే ఇట 
ముఖ్యములు, 

రిత్‌ రహస్యుమను గంధమున హస్తీని యొక్క లైంగిక గుణభేద ములను వివరించుచు 
ఈ జాతిస్త్రీలు కేశ సంపద అధికముగా గల వారనియు విశాలమైన పెద్దవైన రహస్యా 
చయములు గతవారమే తెల్పబడినది. మరియు సంభోగ విషయమున తృప్తి పరచుట 
మిక్కిలి కష్ట సా ధ్యమనియు తెలుపబడినది. దీనిని వివరించుచు డా. రాఘవన్‌ గారు "Hang 

and very broad private parts; very difficult to gratify sexually’ అనినారు (32) | 


ఆరక్తే నయనేక చాశ్చ కుటిలాస్వృత్వాచ వృత్తౌస్తనౌ 
దీర్ణంచాంఘ్రియుగం తనుశ్చన తనుః ప్రేమత్వరా చోత్కటా 
నైశాద్య ప్రహరే రతేర్ణవ వతీ భూషాంబరే చారుణే 
యశ్యాస్తిక్ర కటూష్ణ్ర భోజనరతా సాకోపనా హస్తిణీ (83) 
184 


కుందణంప్పు భు గొల్లత తా 

నెందును బుట్టని యుతరి జాతి 

కప్పులు దేరెటి కస్తూరి చంకల 

కొప్పెర గుబ్బల గొర్లతలెల్ల 

చప్పుడు మచ్చెల చల్లెలమ్మెడిని 


సో 


ఆప్పని ముందట హస్తిణి జాతి lకుందl! 12-92 


కస్తూరి పూతలతో నీలికాంతుల నీను బాహ మూలములు కలదనియు, కొప్పెర 


సబ్బలు గలదనియు, హస్తిణి జాతిస్త్రీగా గొల్లె తను గూర్చి వర్ణించినాడు 


జో wy లా 


ట్ల చిత్తిణ్‌ జాత్‌ గూర్చి డా. రాఘవన్‌ గారు ఇట్లు వివరించినారు. రతి రహస్యమున 


క parts softrotuned, ‘bloated andnot very hairy......... loves external sport 
embrace kissing etc" (84) 


శృంగార చుంజరీ కారుడు యిట్లు వివరించినాడు. 


నోలాక్టీ పియవ క్ర వీక్రణపరా కుం భస్తనీ నీచవాక్‌ 

దీర్జోష్టీ బహువాదినీ ఘన తర శ్రేణీ మృషా భాషిణీ 

చిత్రాన్నైక రుచిర్వి చిత్ర సురతాయామే ద్వితీయానిశః 
చిత్రాలంకృతి రంత్సుకా పరిమళే చిత్రాంబరా చిత్రిణీ (85) 


3a, 


డద 


తాళ్ళపాక వారు రతి రహస్యమందలి ఒకటి రెండు లక్షణములను మాత్రము 


(గ్రహించినట్లు తచుచున్నది. 


చ 


జంపుల నటనల జల్లలమ్మెడిని 
చెంపల చెమటల చిత్తిణి జాతి |కుంద!! (12-92) 


చిర చిర లాడెడడు చిత్తము గలిగి. సంభోగ చిహ్నములైన నఖక్షతములు గలది. 


ts 
ల 
రని 
య 
Gh, 
ష్‌ 
0M, 
్డ్‌ 
యన్‌ 
(0 
టి 
~) 
జ 
గే 
స్‌ 
Ep 
చన 
2) 


జి EE es ap” <M జ ar 
దీనినే డా. రాఘవన్‌ గారు ఆంగ్రమున నిట్లు వివరించిరి. 


Scratches with nails in enjoyment, heated and bilions constitution, 
having a voice of an ass. 1౧౬5019016 feat. (86) 


శృంగార మంజరీ కారుడు ఇట్లు వర్ణించెను, 

“తన్వంగీ కఠినస్రనీ స్మిత శుభాలాపా సుమధ్యాదృఢ 
ప్రేమారత్కకరా సునీలవసనా నీలాశ్మభూషావతీ 

స్పుల్వాహార రతిర్నిశిప్రియ రతిర్యామే తృతీయోశు భా 

కాంక్షా క౦ఠముఖర్వమ త్ర దధతీ ప్రోక్తా బుధైః శంభిణీ (87) 


కాని ఈ విషయమున ఆఅన్నచూ చారు; 


తోచుద మున్నది. ఆయన శంబిణి గూర్చి వర్ణం చుచు ఇటు క 


చాపున కటిగ జలలమ్మెడిని 
ప్‌ ద త్రీ 
చాపేటి యెలుగున శంభిణిజాత్‌ [| కుంద!! 12-92 
చతురిిదనాయికలలో చివరగా పద్మినీ జాత్‌ నాయికాలక్షణములు రతి రహస్యమున 
నిట్లు చెపుబడినవి. "* అంకిత భావము గలిగినది, లజ్ఞ్జావతియైనది. ఆత్మ గౌరవము 
ట్‌ ) 9 
కా ఇ 


దీనినే డా. రాఘవన్‌ గారిట్లు వివరించిరి. "Devout, lashful preserves her self 
respect" (88) 


186 


నుచు మరియొక శ్లోకమున నిట్లు చెప్పబడినది. 
కుందా భదన్హాశ్వంపేయ నాసికాయాశ్చతుర్దకే 
యామనిశాయాస్సురతం పద్మిన్యాస్సముదా హృతం (90) 


అన్నమాచార్యుడు ఈ లక్షణము లేవియును చెప్పుక ఒక్క అంకిత భావమును 
చూత్రముటంకించెను. 


# 


“ గారచమున వేంకటపతి కౌగిట 
కూరిమి బాయని గొల్లెత 
“fF సారెకు నతనిళో చల్లలమె pra డని 


చ 


భారపు టలపుల పద్మిని జాతి 12-92. 


పె కీర్తన యందలి నాయిక గోపిక యని వేరుగ చెప్పబనిలేదు. ఆన్ని జాతుల 


లక్షణములు (ముఖ్యమైనవి) ఒక్కతె యందు ఆరోపింపబడి చెప్పబడినది. ఆమే యే 
sere కౌగిట కూరిమి బాయని నాయికగా వర్ణింపబడినది. అన్ని 
స్య వ లి 


లక్షణములు కలది. కావుననే యామె నాయకుని ఆదరమునకు పాత్రురాలైనది. ఇట్టిడె 


ఆహిరి 12-123 


అన్ని జాతులు తానె యై వున్నది 
కన్నుల కలికి మూయ గరచెనోయనగ || పల్లవి! 


ర్ట 


+, శంభిణ్‌ జాతి గాబోలు వీపుఎను 


సన్నపు మదనాంకములు జడిగొన్నవి. 


వన్నెలుగ వగరాజు వలపు తలకక్కంచ 
పస్నినటు వంటి సోపానములో యనగ || అన్ని! 


తెజవదల పోయ చిత్తిణి జాతి గాబోలు 
జులు విచ్చుచు వీధి నిలుచున్నది. 
నెజతనము మరుడు తను నిండ నేసిన యంప 


ఆంత కంతకు నలుపులై యున్నవి 
పంత౦పు మురుడు తన బండార మిండ్లకును 
దొంతిగా నిడిన కస్తురి ముద్రలనగ | అన్ని! 


ఘనత పద్మిణి జాతి గాబోలు నీలలన 

తనువెల్ల పద్మ గంధం బైనది 

మినుకుగా మరుడు తామెర లమ్ములనె మేను 

కనలించి వడి బుచ్వుగట్టెనో యనగా | అన్ని!! 


ఇదియు జగడేక మోహిని దానె కాబోలు 
కదలు కనుగవ కెంపు గలిగున్నది 


చదలకిటు వేంకటేశ్వరుని కుంకుముపూత 
చెదరి చెలి కనుగొనల జిందెనో యనగా || ఆన్ని! 


ఈ కీర్తన యందు మోహిని యను మరియొక జాతిస్త్రీని కూడ ve చార్యుడు 
వివరించినాడు. ఇది ఇంతవరకు ఎ లక్షణ కారుడును పేర్కొనని జాతి. *““కనుగవ కెంపు" 


గలిగి యుండుట. మోహీణీ జాతిస్త్రీ ల అక్షణముగ వర్ణింపబడి యున్నది. 


సోపానములు గను, చిత్తిణిజాతి తెజవ కేశములు మరుడు సంధించిన ఆంపగతులుగను, 
హస్తిణ్‌ జాతి కాంత కరమూల రుచిని మరుడు దొంతులుగా నెర్వరచిన కస్తురి ముద్రలు 
గను, పద్మిని జాత లలన కలిగియున్న పద్మ గంధమును మరుని తామరష పూవుటమ్ములు గను 
ఉత్తేక్షించుట మనొహరముగ నున్నది. 


చివరగా మోహిని కనులకెంపును శ్రీ వేంకటేశ్వరుని కుంకుమ పూత చెదరి కనుల 
చిందిన దానిగా నుత్రేక్షించుట మరియు హృద్యముగ నున్నది. ఇన్ని రకముల ప్రత్యేక 


లక్షణములు గలిగి శ్రీ వేంకటేశ్వరుని సేవించుట చేతనే యామెకు ఆయన సాన్నిధ్యము 


ఈ పైరెండు కీర్తనలను డా. వేటూరి ఆనందమూర్తిగారీ వలా కన్యాయమున 
ఉదహరింది చూపినారు. (91) 


188 


చిత్తిణి గుణము తోడ జెనకీ నిన్ను 

హత్తుక ఆడుగవయ్య ఆపె పేరు నీవు 
ఇద్దరము బండుండగ యొవ్వతో సోరణ గండ్ల 
వొద్దిక దాచుర కామ నొరసీ నిన్ను 


కొద్ది మీరగా చిమ్మన గోవిని బన్నీరు నించి 
అద్దుకొన జిమ్మవయ్య ఆపె మీద నీవును || చిత్తిణ్‌!! 


నెయ్యపు వేడుక తోడ నీవు నేను మాటాడగ 

పయ్యాడి అవ్వల నుండి పాట వాడేని 

కొయ్యతనపు మాటల గూరిమితో నొట్టువెట్టీ 

నెయ్యాన బిలువవయ్య నీవు నీడ కాపెను  1చిత్తణ్‌!! 


ఆలమేలుమంగ పతివైన నీ తోనే నవ్వగా 

తలుపు దెరువు మని తట్టీ జేతులా 

యెలమి శ్రీ వేంకటేశ యేలితివి నన్నునిట్టె 

కలవవయ్య ఆమెను కామించివున్నది || చిత్తిణ్‌! 


చిత్తిణీ జాతి లక్షణములు వివరించుచు రతిరహస్యమును ఆంగ్రమున ఉదహరించుచు 


. రాఘవన్‌ గారు "Loves external sports, embrace, kissing etc." అని వ్రాస్‌నారు 


షీ 


ఈ విషయము నీవరకే చెప్పియుంటిని. అట్టి కామ ప్రేరకములైన బాహ్య చేష్టలు ఇష్టపడునది 
చిత్తిణి. అట్టి యామెను దగ్గరగా హత్తుకొమ్మని ఒక నాయిక స్వామికి నివేదించుచున్నది. 


ఒక నాయికతో స్వామి పరుండి నపుడు ఈ చిత్తిణి అటకు వచ్చి ““తామర కాడతో”” 
ఆయనను తట్టుచున్నది. ఈ విషయము నాయిక గ్రహించినది. చిమ్మన గోవితో ఆమె 
_' శరీరమును పన్నీటి మయముగ చేయమని ప్రోత్సహించినది. పన్నీరు చిమ్మమని కోరుచున్నది 
నాయిక. ఈమెకు సుగంధ eee మిగుల నిష్టము. శృంగార మంజరీ కారుని వివరణ 
స్మరణీయము. “' చిత్రాలంకృత్‌ రుత్సుకా పరిమళే చి త్రాంబర విత్రిణీ'' “తామర కామనోరసీ' 


అన్నపుడు ఆన్నముయ్య గారు ఆన్యాపదేశముగ చిత్తినీ అక్రణమైన ““సన్నదనమును' 


189 


యిక డేహమునకు కలిగించినారు. తామర కొడ సన్నముగా నుండును. చిత్తిణి సన్నని 
ఎక్తుపలుచని శరీరము కలది. ఇటు రాఘవన్‌ గార వివరణ ఇట్టున్నది. చిత్తిణి జాతి యొక్క 
'hysicalfeatures గూర్చి రతిరహస్యమున గలవానిని తెలుపుచు "GraCefUl gait, neither 


16 tall nor too short, slim". ఆని ఉటంకించినారు. 


ఇచట 5॥౧ అనగా సన్నని, బక్కపలుచని అని నైఘంటికార్థము. (92) తామర 
"డ వంటి సన్నని తన దేహముతో నిన్నారసి కొనుచున్నది. ఆమె నను[గ్రహింపుము ఆను 
యిక నివేదనము (గ్రహింపవలెను. 


ఇంక రెండవ చరణమున వారిరువు మాటాడు చుండ నీచిత్తిణి పాటలు పాడుచున్నది. 
మెను సన్నిధికి పిలుచు కొమ్మని నాయిక కోరుచున్నది. చిత్తిణి జాతి అభిరుచులను 
లుపుచు (రతి రహస్యము ననుసరించి) Adept in and devoted to music, dance, 
ainting 610" ఆని వివరించినారు. (93) కాన ఈమెకు సంగీతాది లలిత కళలలనిన 
ఇష్టమని తెలియుచున్నది. ఇతః పూర్ణము దహరించిన కీర్తనలలో పేర్కొనని గుణములు ఈ 
గ్రనలో అన్నమాచార్యుడు పేర్కొ నినాడు. చివరకేదో యొక విధముగ ఆమెను కలియవయ్యా' 
5ని నాయిక స్వామికి భక్తురాలి పక్షమున విన్నవించుచున్నది. అట్లు ఫలితము పొంద, 
లుగుటయే ఈ సంకీర్తన వలన ప్రయోజనము. | 
బాహ్య చేష్టలనిన మిక్కిలి యిష్టములని కదా రతి రహస్యకారుని విరణ, భక్తునకు 
నాయిక) బాహ్య శృంగార చేష్టలననేవి యను ప్రశ్నకలుగ వచ్చును. ఇటు బాహ్య చేష్టలన 


శ 


శడశొపచారములుగా గ్రహింప వలెను. వీనిలో పాద సేవనము ప్రముఖ మైనది. స్వామి 
న్నిధిని ఉపవసించుట ముఖ్యమైనది. వ విగ్రహములను ఆలింగనము చేసి కొనుట 


ఈ క్రింది కీర్తన నాయిక స్వామికి చేసెడి ఉపచారములు చిత్తిణీ జాతికి పేర్కొనిన 
ౌహ్య చేష్టా ప్రియత్వమును చాటుచున్నది. 


గొాళరాగం 31-24 


ఎంత చిత్తిజోయిది నీయిత వెటుచంటిదో 


చెంత నున్న చెలులెల్లా శిరుసులు వంచేరు | పల్లవి! 


190 


చిన్ని చేతులనీ కొప్పు చెలరేగి దువ్వుతాను 

చన్నుల నిన్ను నొత్తీ జవరాలు 

పన్నుక నీ వద్దనుండి పాదాలు గుద్దుతాను 

సన్నలనే పొందొడల సాము సేసేని || ఎంత! 


యే పొద్దు చూచిన నీతో యేకతాలాడుతాను 

రాపుగ నీ బుజము లొరసు కొనీని 

తీపుల నీ మాటలకు తేరకొన నిన్ను జూచి 

ఆపరాక మెచ్చి మెచ్చి అలము కొనీని || ఎంత! 


చెలరేగి నీ మేనెల్లా సింగారించు కొంటా 
సొలసి మర్మము లిటె నోకించేని 
అలమేలు మంగ పత్తివైన శ్రీ వెంకటేశ్వరా 


యెలమి నన్మేలగా దావిచే.ని విడెము [| ఎంత!। 


అన్నమాచార్యుడు రెండు కీర్తనలలో అన్ని జాతుల లక్షణములు వివరించి, మిగితా 

కీర్తనలలో కేవలము చిత్తిణి జాతి స్త్రీనే వర్ణించినాడు. బహుశః ““సేవాసక్తి'' యను మార్గమున 

నుండు పడతి కావునను ( బాహ్య చేష్టా ప్రియత్వము) జీవేశ్వర సంబంధము ““సేవ'' వలననే 

దృఢపడునది యగుట చేతను ఆయన తన్ను దాను చిత్తిణి' గా భావించు కొనియుండును. 

చురియొక కీర్తన యందును మునకు ““చిత్తిణి ' జాతి నాయికయే దర్శనమిచ్చుచున్నది. 
వేరుఖారి 31-373 


తలనే వేగెనటే నెలత యీ సద్దులు 
ఆతని నవేముగా ఆడువారు కరువా ' | పల్లవి! 


er 


నగవొచ్చినప్పుడే నంటుకొన దిట్టేది 

మొగము చూచి నంతనే ముణిచేది 
"తగిలి వెనుకొంటినే తరితీపుసేసేది 

జగతి జిత్తిణి వారి సాజమింతేకా 11 సీతల॥| 


191. 


హస్తిని!= స్టూలాధర, స్టూలనితంబబింబ, స్టూలాంగుళి, స్టూలకుచ, సుశీల, కామోత్సుక, 
ఛ్‌ అచ్చ స్ట ధా | 
గాఢరతిప్రియ, నిశాంత, తం వే ట్టిస్త్ర- (సూర్యరాయాంధ్ర నిఘంటువు) 


శంభీణ౦ :- నడుము కృశంబు పన్న జఘనంబు కుచంబులు , గట్టి వెండ్రుకల్‌ 
నిడుపుల్‌ గన్నులామెటుగు నిగ్గులు కాంతకు వింత భ్‌ నోజనం 
బడరు బియంబు గోపము నయం౦బు సమంబులు దాన గొండెమే 
రడ వినుర్తక్తపుష్పపట రాగిణి శంఖిని గానెజంగుమీ. 


సకల తను సువేశా పద్మినీ పద్మ గంధా - రతిమంజరి 


చిత్తిణి :- భవతి రతి రసజ్ఞానాతి ఖర్వాన ధీ 
తిలక సుమ సునాసా 1 స్నిగ్ధ నీల్‌ లోత, 

ఘన కఠిన కుచాథ్యా సుందరీ బద్ద 
"సకల గుణ విచిత్రా చిత్రిణీ చిత్ర వక్రా 


- రసమంజరి 


నాయకులు 


ఇంత వరకు ఆష్ట విధ నాయికలు వారు పొందెడి ఆవస్థలు అన్నమయ్య కీర్తనలలో 
పరచబడెనో వివరించితిని. శృంగార మన్నప్పుడు hee పాటు నాయకులును 


దు 
ఉండవలెను కదా! సాహిత్య దర్వణకారుడు పురుషాధికృమునె ప్రకటించునట్లు కామావస్థలను 


మచ్చునకు చింత యనెడు కామావస్థను హారటీిన సతిని సాహిత్య దర్వణమున నిచ్చిన , 


అక్షము ““కధమీక్షేకురంగాక్షీ౦ త. మనోభువః ఇతి చిన్హా కులః కాన్తో నిద్రాం నైతి 
నిశ్‌దినీం'' (40) 


192 


a 


కాని ముధుర భక్తి యందు నాయకుని విప్రలంభ శ్చృంగారమునకు తావు లెదు. 
ఇదినాయికా పరమైనది. ముఖ్యముగ భక్తవరుల సంబంధమైనది. భక్తులు తాము క చ్రైలైనను 
పురుషులైనను తమను తాము స్త్రీలు గనే భావించుకుని జగన్నాటక సూ త్రధారియైన శ్రీహరిని 
ఆయన అవతారాదులను నాయకులుగా ఊహించి పూజించి, సేవించి దదేక ధ్యాన పరవశులై 
ప్రపన్నులై శరణా గతులై జీవన్ముక్తులగుట మధుర భక్తి లక్షణము. 


కనుక నాయికా పరములైన పదములే అన్నమయ్య (పదములలో) రచనలలో 
మనకు గోచరించును. నాయక భేధములగల లేక నాయక లక్షణములను ప్రకటించెడు 
క్రీర్తనములలోను నాయిక నాయకుని గుణ స్వభావాదులను తలపోసి చివర కాయన 
సాన్నిధ్యమును పాందుటయే వునము గమునింపవచ్చును. అట్టి కీర్తనలలో మనకు 
ఆలంకారికులు చెప్పిన చతుర్విధనాయకులు లభింతురు. వీరు దివ్ఫులు మాత్రమే. అనగా 
ధీరోద్ధతులు అని చెప్పవచ్చును, 

చతుర్విధ నాయకుల లక్షణములను చెప్పుచు నాట్యశాస్త్రమున ధీరోద్ధత 
నాయకులకు ""దివ్యులు* అని వివరణ ఈయబడినది. 

కనుక అన్నమయ్య పదములలో దివ్యులైన నాయక లక్షణములనే సోదాహరణముగ 


నిరూపింతును. దివ్య నాయకులు తిరిగి చతుర్విధములు వారు 1) దక్షిణుడు, 2) దృష్టుడు, 
3) అనుకూలుడు, 4) శరుడు 


1. దక్షిణుడు 

i) సకల నాయికా విషయ సమ సహజానురాగోదక్షిణః - రసచుంజరి 
Il) ఆనేక స్త్రీల యందు సమరాగుడు దక్తిణుడనబడును. ఆం, సాహి, దర్వణం 
అన్నమయ్య నాయకులు 1. దక్షణుడు. 

కాదు కూడ దనరాదు కమ్మటి నీకు 

అది గొని రతి నిన్నే ఆయములంటుదురు || పల్లవి! 

చనువు గలిగి నాపె సణగులు రాల్చితే 

ననపు గలిగి నాపె నవ్వజూచును 

నొాత్రర. విద్దరిని వ వాక్కటి సేయ జూచితే. 


వెన్‌ 0 నిన్నే తాము వెంగెచము లాదుదురు || కాయ!!! 


193 


పెం 


“ 


కూతురడ్డాలు చొచ్చు 


జలా వై 
GG లా 


శ 


ళ్‌ 


1! కాదు! 


తాసువలె నీతోనే పంతాలు నెరపుదురు 


© 


క్ర నెక్కె 


|| 


శ 


ఇ 


వరము మచి 


ళు 


శ్‌ శో ఛా ర 
శ్ర ౯ 


3 

lo 

8 

స్‌ 
స్ట స్త్‌ 
42 3 
వ్‌ 
a nd 
వ 
జై 
9 3 
nh 
ఉను 
ఖీ 


ప్రై 
వి సణుగులు, భూదేవి నవ్వులు. ఉదాత్తమైన ఊహ 


చ. మురియుకరికిీ 


| 
టౌ 


ఎకు 


ద్ర 


అ 


యన వచ చను 
ణి 


డే 
ఆన్నమ 


శ 


{3 


ad 


యరాగము గల దక్తి ఇ నాయకు 


జాడగా వారిరు 


జ 
క 


0౧ 


చరి యందు 


oa] 
ox 


ఇదరిని ఒకటిగ చే 


చేతు 


ది 


యకునిపై 


ణల 


(} 


ట్ర 
నట. ఇరువురి మధ 


ళు 


న్‌ 


ర్క 


బుకొనిని భూదేవి అడముగా వచు 


వి తలంటబాలు పోయు! 


దే 


అండ 


కూతురైన లక్షీ 


~~ 2 
nem 
న. 


కు 


3 
ఇ 


bb! 


GG 


ఇ 


చున ఆయన భుజమునే 


ఆ 
చ 


న 


అధిరహించినది. అంతకు ముందే అర్జాంగియ 


మేర+రచుకొనినది. ఈ వి 


మిం: 
వురి యందును సమారాగము చూపించి 


హరి లీలా విలాసము. గీత గోవింద కరయ 


లా 


ఇట్లు నాయిక చిరు 
వేంకటేశురుడు. ఇది శ్రీ 


డు 


రేణ్యు 


గు జయదేవ కవివ 


జాణవే 


ఈ విషయము నిట్లు చెహెను. 


భా స 


ఎజ్‌ 


ఆణ 


nt సం|భ్రేచు 


హంరరర 


కన్లారీ 


194 


గం త ఇం ఈ రాదుపదర్తయన్త్య వ్‌ 


సభిసమక్షం పునారాహ రాధికా (42) 


EE 


శ్రీ కృష్ణుడు వేలాది గోపికల యందును, అష్ట భార్యల యందును సమరాగుడై 
యుండుట వున మెరిగినవ ఇషయమే. 


కాని శ్రీ మన్నారాయణునకు ఇరువురే భార్యలు కనుక అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుడు 
ఇరువురిని సమానముగ జూచుకొన్నట్లు వర్ణించినాడు, 


ఇచట అన్నమయ్య స్వాను భవము కూడ తోడైనది. తన జీవితమునే దక్షిణ నాయకునికి 
లక్ష్యభూతముగ నొనర్చెనని తోచును. ఆయనకు ఈయనకు భార్యలు యిద్దరు చొప్పున 
కలరు గదా | శ్రీ భూ కాంతలాయనకు. అక్కలమ్మ తిరువులాంబ లీయనకు, 


ఇద్దరు భార్యల నడుమ నున్న వాని స్థితి యెట్లుండునో నిజముగ అన్నమయ్యకు 
తెలిసినంతగా ఇతర కవులకు తెలియదేమో ఆనిపించును. పోతనాదులు బహు బార్మల 
నాధుని సంగతి వర్ణించినను వారూహించియే వ్రాసిరని అనుకొనక తప్పుదు. అన్నమయ్య 
ఆను భవజ్ఞాడు. వైవాహిక జీవితమును పండించుకొన్నవాడు. ses ఆయన ఇ 
ప్రపత్తులకు శృంగార పదమునకు మూల కారణమై యుండనోపు. అట్టి జ్ఞానము తోడ 
చక్కని నాయకుని సృష్టించ గలిగినాడు. శ్రీవేంకటేశ్వరుని, దివ్య శృంగార bas సాను 


భవముతో జోడించిపాడినాడు. పద కవితా పితామహుడైనాడు. 


వుంగళ కౌశిక 


గ 


ఇద్దరి నడుమనండీ ఇదివో తాను 
తిద్దుచు జగడములు తేరిచీ గాక 
వొక్కరికి బుద్ధి చెప్పే నొక్సరికి చెక్కునొక్కే 
చక్కని ప్రక సవతులకు 
అక్కరతో నింతసేసి నట్టివాడు తానే కాడా ' 
పుక్కట తోరేచుకొని పాడిబడీ గా గా | ఇద్దర! 


వడి వట్టే నాకెను వాడ బరచీ నీకెను 
కడు జాడ రమణుడు కామినులకు 


195 


ముడికాడైనవాడు మొదలదానే కాడా 
యెడ మాటలాడీ బయలీదుకొనేగాక . || ఇద్దరి!! 


కలిసేని జవరాలి గాగిలించి కన్నియను 

లలి శ్రీ వేంకటేశుడు లలనలను 

యెలిమి నన్నునునేలె నిన్నిట దానే కాడా 

వలపులు పడరేచే వసమయ్యి గాక (24-570) | ఇద్దరి! 


నాయకుడీ పదమున కలహించు సవతులను సర్దిచెప్పి ఇద్దరిని సమము గనేలుటయే 
గాక అట్లే తనను వలచిన భక్తులను కూడ ఎలుట గమనింప వచ్చును. కావున నాతడు దక్షిణ 
నాయకుడు. 


ఇట్టిదే మరియొక కీర్తన. 


3. _ నడుమనే కంటిమి మీనయ గారాలు 
వుడివోని కోరికల నున్నారు సతులు 
చెరివొకతె తొడపై శిరసు మోపుకవుండి 
యేరా పాదాలొకతెపై యిటు చాచేవు 
యే రీతి నుండెనో కాని ఇద్దరి ఆడియాసలు 
సారెకు చెవముటలతో జడిసేరు సతులు | నడుమనే!! 
మొక్కుచు మాటలాడేవు మునుపటి యాకె తోడ 
నిక్కపు జూపు లీపెపై నివాళించేవు 
నిక్కుదముకము లెట్లు నెరపు కొన్నారో కాని 
మిక్కిలి నిట్టూరుపుల మోసేరు సతులు ..... గీనడుమనే!! 


బలిమి శ్రీ వేంకటేశ పట్టపు దేవుల నేలి 
చెలిగి కూడ్‌తి విల్లె చిన్నదానిని 
Ca) 
నిలచిన తరులనెట్టు నిన్ను మెపిపచిరో కాని 
పులక మొలకలతో బాదలేరు సతులు _. || నడుమనే!! 
శ్రీ వేంకటేశ్వరుడు పట్టపు దేవియైన లక్ష్మి తో బా టు భూదేవికి సమముగ ఎలిన విషయ 
మిందు వర్ణతము. 


196 


ఈ క్రింది కీర్తనలో ఎక కాలమున సతులిద్దరును కూడిన గోవిందరాజ స్వామి 
రూపమున నున్న శ్రీ వేంకటేశ్వరుని లీలలు వర్ణింపబడినవి. 
4. పరాకు సేయకు రమ్మ పడతులాల 
సరాగాన బాగాలేక సతులకు బతికి || పల్లవి! 


మాటలు దేటలు చల్లి మగువ లిర్టరి మీద 

కూటువ బాదాలు చాచి కొలువున్నాడు 

చాటుచు నవ్వులు నవ్వీ సన్నలు కన్నుల జేసి 

వేటలాడీ వలపు గోవింద రాజులదివో ' పరాకు 
వొత్తిగిలి పానుపుపై నుంగరపు వేళ్ళు చూపి 

గుత్తపు గుబ్బలంటగ గోరుచున్నాడు 

పొత్తుల మోవులు చూపి పూవుల వాట్లువేసి 

'విత్తీదమకము గోవింద రాజులిదివో 11 పరాకు! 
లోననే యే పొద్దు నుండి లోక మెల్లాదెలుసుక 

మానినుల కాగిళ్ళ మరిగున్నాడు 

నానిన చెమటలతో నంటు శ్రీ వే౦ంకబేశుడై 

వీనులలో మాటాడీ గోవిందు రాజులిదివో (పరాకు! 


అన్నమయ్య శ్రీహరి అవతారములలో ఏ అవతారమును తన కీర్తనకు ఆలంబనముగ 
చేసికొని రచనను చేసినను అంత్యమున కీర్తన శ్రీ వేంకటేశుని పరముగనే చెప్పబడును. 
గోవింద రాజ స్వామియే శ్రీ వేంకటేశుడై ఇద్దరు స ల ఎలినట్లు పై కీర్తనలో చెప్పబడినది. 


2. ధృష్టుడం 


a భూయో నిశ్శుంక కృతదోషో పి భూయోనివారితో పి భూ యః ప్రశ్రయ పరాయణో ధృష్టః 
- రసమంజరి 


2. _ తప్పుచేసియునిర్భయుడు, తర్జితుడయ్యును నిర్లజ్జితుడు. దృష్ట దోషితుడయ్యును 
ఆన్నతమాడువాడు - ఆంధ్ర సాహిత్య ద దర ణము, 


197 


3. _ కృతాగా అపి నిశ్శంకస్తర్డితో పినలజ్జితః దృష్టదోషోపిమిధ్యావా క్కధితో దృష్ట నాయకః 
= సాహిత్య దర్పణం. 


ఇచట తప్పు జేయుట యనగా ఆన్యకాంతా సమాగమము. అన్య కాంతలతో 
భోగించియు భయమందని వాడు. అదలింప బడియు అనగా తిరస్కరింపబడియు లజ్ఞను 
పొందని వాడు. చేసిన తప్పు ఎదుటివారికి తెలిసినను తానా తప్పులు చేయలేదని అసత్యము. 
లాడువాడు దృష్టనాయకుడు. ఇతర కాంతలతో నుపభోగించిన నాయకుడు, నాయిక వద్దకు ' 
నిర్భయముగ వచ్చును. అచ్చటి సంభోగ చిహ్నములు కనబడుచున్నను వానిని వేరొక 
చిన్నెలుగా జెప్పి ఏమార్చజూచును. నాయికచే తిరస్కరింప బడియు ఆమెతో వినయముగ 
మాటాడి ఆమెను మచ్చిక జేయ ప్రయత్నించును. 


1. ఆంత మమ్ము జోలిబెట్ట కవులేనీవు - నీ 
యంత రంగమే యెజుగు నంటకురా నీవు ౨ (పల్లవి! 


చెక్కులేల చెమరించె జెలితో నవ్వకుండితే 

నక్కట బాసలు సేసే వప్పటి నీవు 

ముక్కు నూర్పులేలరేగె ముగుదవైపు వుండితేను 
చక్కటి చెప్పకునాతో సారె సారె నీవు ౨. [అంత!! 


ఆంగమేలపులకించె నాకె యింటి కేగకుంటిె 

యింగీ తాలు మొరగేవు యేరా నీవు 

సంగతి గొప్పేల వీడె సతిచేయిదాక కుంటె 

జంగిలి వేసాలు నాతో చవిగాదు నీవు 1 అంత!! 


_ లత్తుకేలనంటిె నొసల లలనకు మొక్కకుంటే 
వుత్తరాలియ్య వచ్చేవు వొద్దురానీవు 
కొత్తలై శ్రీ వేంకటేశ కూడితివి నన్నుసేడు 
మత్తిలి యితరములు మానవుర౮ానీవు ' Ilఅoతl!l 26-24 


ఇంద లి నాయకుడు సర్వలక్షణ సంపన్నుడు. ధృష్టుడు. అనేకసంభోగచిహ్నములతో 
నాయిక ఇల్లు సొచ్చినాడు. నాయిక ప్రౌఢ, ఖండిత. నాయకుని శరీరము నందలి చిన్నెలు 
చూచి గుర్తించినది. ఆయన ఎవ్వతెనో పొండి వడివడిగా నాయిక యింటికి చేరినాడు. ““నీకు 


198 


మాకు ఏమి సంబంధము? ఆ సంగతి నీయంతరంగమునకే యెరుక. నన్నుతాక వలదు. 
అని నాయిక తిరస్కరించినది. 


కాని స్వామి యూరకుండునా! జగన్నాటక సూత్రధారి కదా! ప్రమాణము చేసినాడు. 
చక్కటి చెప్పినాడు. అనగా తనను సమర్ధించుకొనినాడు. తప్పులను ఒప్పులుగా చేయ 
జూచినాడు. న్యాయము ధర్మముల గూర్చి పలికినాడు. వంచన చేయ నుంకించినాడు. ఆమె 
ప్రశ్నించిన ప్రతి విషయమునకునేదో యొక సాకు చెప్పి తప్పించుకొనుటకు ప్రయత్నించినాడు. 
సమాధాన పరచజూచినాడు. 


కాని నాయిక ప్రాఢయగుటచే నాయకుని చేష్టలన్నియు ఇట్టె కనిపెట్టినది. ఆయన 
తప్పులను పట్టినది. తిరస్కరించినది. 


కానిస్వామి ఊరకుండునా | వచ్చుటయే నిర్భయముగవచ్చినాడు. తిరస్కరించినను 
నయగారపు మాటలు పలికినాడు. సిగ్గుపడలేదు. తన తప్పులు నాయికకు తెలిసనను 
ఆమెను మభ్యపెట్ట చూచినాడు. స్వామి అర్థరాత్రి అలమేలు మంగ యొద్ద గడిపి తిరిగి 
శేషాద్రికి చేరుకొని యుండవచ్చును. ఆందుకే శ్రీదేవి ఎదుట ధృష్టుడుగా నిలువ వలసి 
వచ్చినది. 


అయినను ఆమెను ఆనునయించి తన కౌగిట బంధించి ఆమందానందమున 
ఓలలాడించినాడు. నాయిక ప్రసన్నయై “ముత్తిలి ఇతరములు మానరా నీవు" అనునట్లు 
చేసుకొనినాడు. 


_ మధుర భక్తుడైన ఆన్నదుయ్యయే, సంభోగశృ్చంగార చిహ్నవిలసి తమైన స్వామి వార్‌ 
దివ్వ మంగళ విగ్రహమును భావించుకొని. ఈ పద రచన గావించి నాడు. అట్టి మధుర 
భక్తునకు నిరంతర ప పరమపద ప్రాప్తి కలిగినట్లు ఆయన రచించిన ప్రతి పదమును పరిశీలించినచో 
స్పష్టమగును. ప్రతి పదాంతమున స్వామి తన భక్తునకు తన సన్నిధిని సమకూర్చినట్లు 
రచింప బడుట గ్రాహ్యాము. 


2. ఇంకా వేల దాచేవు యెదురు గుదురు గాను 
_ పొంకపు నీ గుణములు యీ బూమెల్లా నెటుగదా | పల్లవి॥! 
వుంకించి నిన్నిందరిలో వడివట్టి తీసితేను 
. జంకించి వద్దనియేల సన్నసేసేవు 


199 


కుంకుమ చన్నుల చొప్పు గురిగానీ మేనంటే. 
అంకెల నీ సుద్దులు యీ లలన లెరగరా 1 ఇంకా!! 


జలజాక్షులను గూడ జాణవని పాగడితే 

నెలమి నోరేల మూసే వింత లోనను 

పలుకు సోకుల మచ్చము పట్టి ఇయ్యదొడగెను 

వొళవైన నీ.వోజ యీ వొద్ది వారెరుగరా |! ఇంకా!! 
సారిది నీనాసంది చుట్టరి కాలు చెపి ప్పితే 

నెరవు సేయకుమని యేల మొక్కేవు 

నిరతి శ్రీ వేంకటేశ నిలువెల్లా పచ్చిదీరె . 
పారినీ పొందులు ఇరుగు పొరుగు లెరుగరా || ఇంకా! (25-127) 


పరకాంతతో పొందులు కలిగియున్న స్వామిని ప్రత్యక్షముగ నాయిక పట్టుకున్నది. 
ఆయినను ఆమెను మభ్య పెట్టు టకు స్వామి ప్రయత్నించినాడు. ఆయన గుణములు, అనగా 
లీలలు ఎవరికి తెలియవు ఆని స్వామిని నిలదీసి యడుగుచున్నది నాయిక. అయినను స్వామి 
ఆమెను మాటలాడవలదని, నలుగురిలో నగుబాటగుననిసైగల ద్యారా జ్రతిమిలాడుచున్నాడు. 


స్వామి ఒడలిపైనున్న కుంకుమరాగ చిహ్నములు ఆయనను పట్టి ఇచ్చినవి. 


జలజాక్షులతో రమించుటలో నీయంతటివాడు లేడని నాయిక దెప్పిపొడిచినది. ఆ 
లుకులు ఇతరులు వినకుండ స్వామి యామె నోరు మూసెనట. ఆయన పలుకులలోని జాణ 

మే ఆయనను పట్టి ఇచ్చుచున్నదట. రహస్యమైన స్ప స స్వభావము ఇక్కడి వారెరుగరా అని 
anes నాయిక. ' “మన సంబంధములు యిక్కడి వారికి చెప్పుచుండగ చేప్పి వద్దని 
మైక్కుట ఎందుల కని నిగ్గదీసి అడిగినది నాయిక. అయినను స్వామి యామెను వీడక తమి 
తొడిపాందును తమిదీర అను [గ్రహించినాడు. ఆత్మ పరమాత్మల మేలి కలయిక ఘటిల్లినది. 


ట్లో 


ఇట్టీవే మరి కొన్ని కీర్తనలు చూడవచ్చును. 


1. _ ఎంతైనా నిన్ను నమ్మినా ఎగసక్కేలే కాక 
కాంత తోడనీవేల కతలు చెప్పేవు 28-40 


2. _ ఎవ్వరు సాకిరి చెప్పేరిందుకు గాదనకు 
వుమ్చిళ్లూర తనలోనే వూహించు కొమ్మనవే . 27-217 


200 


ఎడగన్న నీకు మొక్కేదిందు కింతేపో 
ఆడుకోకు నీ పంతాలందు నిందునికను 30-141 


అంత సిగ్గువడక నానతియ్య వయ్యానీ 
యంత రంగ మేల దాచనానతియ్యవ య్యా 30-46 


3. అనుకూలుడు 


సార్వకాలిక పరిజ్ఞానా పరాజ్ఞుఖ తే సతి సర్వదా స్వీయా యా మనురక్తో ను కూలః 
సమ౦జరి 


ఒక నాయిక యందే ఆసక్తుడు, - ఆంధ్ర సాహిత్య దర్పణము. 


సర్వకాల సర్యావస్థలయందు తన భాళ్యయందే అనురాగము కలిగినవారు, పరస్త్రీ 
ంఖుడు అనుకూలుడైన నాయకుడు. | 


నీ మగడిందరిలోన నీ పైనే వలపు చూపే 
చేముంచ్చికైవసమెంత సేసుకుంటివో || పల్లవి! 


సారె నీ మొగమాతడు చల్లు జూపులను జూచి 

నారువోసినట్లనే నవ్వులు నవ్వీ 

నేరుపులెల్లా మెరసి నీతోనె మాటలాడి 

దొారకాన నీవెంత తపము సేసితివో ||నీ మగ! 


చెలినిన్ను రమణుడు చెక్కునొక్కి వేడుకొని 

గారవించి నీ గుణాలు కడుమెచ్చీని 

చేరువనే కూచుండి సింగారాలు నీకు జేసె 

చూరలుగా మనసెంత చొక్కబేసితివో 11 నీమగ! 


అలమి శ్రీ వేంకటేశు డంది నీకు విడెమిచ్చి 
తలకొన లాలించి తమిరేచీని 
ఆలమేలు మంగవు నీ యంకెలనే మెలగీని 


పిలిచెనెటువంటి వేళ పెంక్షియాడితివో 1నమ గ 


201 


జో శూ ~~ జ > (| ఆర్య అలో జా శీ నే ~ శ 
వొ నాయకుడు అనుకూలుదు. నాయిక స్వాధీన పతక. నాయిక పై నవ్వులు 


వెచజలుచు ఆమె మొగమునే సదా తిలకించు చుండును. ఆమె గొపుతనము చేసినది 


ఆమె బుగ్గలు పట్టుకొని వేడుకొనును. ఆమె గుణములను మెచ్చుకొనును. ఆమెను 
అలంకరించును. తాంబూల మందించును, లాలించును. సంతృప్తి పరచును. ఏ వేళ పెండ్లి 
యాడినదో గాని శ్రీ వేంకటేశ్వరుడు ఆలమేల్మంగనే లాలించును. అలమేల్మంగా వేంకటేశ్వరుల 
బంధము కలియుగమున అవినాభావమైనది. ఇతరావ తారములలో ఆయన ఎవరెవరిని 
వలచినను వలపించుకొన్నను వేంకటేశ్వరుడుగ ఆలమేల్మంగనే వలచి, వలపించుకొనినవాడు. 
క్ర 


వియుగమున శ్రీ దేవికి ప్రాధాన్యము లేదు. ఆలమేల్మంగనే ఆయన ఆదరించుట 


అల్లే అన్నమయ్య జీవిత కాలమున ఆయనతో సమాన భక్షి ప్రపత్తులు గలవారు 

లేరనియే చెప్తవచ్చును. సాయము గా నాయికా భావము వహించి ప్రపన్నుదైన అన్నమయ్యను 

దా ఆదరించినాడు శ్రీవేంకటేశ్వరుడు. భౌతిక దేహము ధరించిన అన్నమయ్య ఆత్మ తన 

వేంకటేశ్వరుని స్వాధీన మొనర్చుకొని స్వాధీన పతికయైనది. ఆందుకే 

పదములను అనునిత్యము వినినాడు వేంకటేశ్వరుడు. ఆ మధుర భక్షి 
యుక్త ఆత్మను తనలో నైక్యము గావించుకొనినాడు. 


టి 


ఇట్లీ ఈ గ్రంధమున ““స్యాధీన పతికి" యగు నాయికకు ఈయబడిన ఉదాహర ణము 
అన్నియు ఆనుకూల నాయకునకును ఉదహరింపవచ్చును. 
1. _ మదించిన యేనిగకు మావటీడు వంటి దీపె 

సదరాన నిన్నిటు వసము చేసుకొనెను 20-552 


చిగురే చాగయైతే పెప+నెటికి 22-486 
3. మరియేల జెపువే మాతో నీవు 
గురుతుగా సంతోషించు కొంటిమేనేము 24-255 


4.  కంటిమి మిమ్మిద్దరి గన్నుల పండువలాయ 
జంట నున్న చెలులము సారె బొగడే వేమో 28-236 


202 


5. చెలులార చూడరే యీ చెలి భాగ్యము 
లుమేలు మంగ యీకె కబ్బెను యీ భాగ్యము 30-27 4 


పై వానిలో 1,3,5 సంఖ్య గల పదములను స్వాధీన పతికకు ఉదాహరణముగ 
చూపుచు వివరించితిని. మిగిలిన 2, 4 సంఖ్య గలవానిని అనుకూల నాయకునకు 
ఉదాహరణములుగ నిట వివరింతును. 


2వ కీర్తన యందలి నాయిక పతిని వశపరచుకొనినది, చిగురు వంటి యామె చాగ 
యైనది. మంతనాలాడి యాడీ మరగించు కొన్నది. సేవలు చేసి చేసి దగ్గరి చుట్టమైనది. 
వరుసగా మొక్కి వలపింపజేసుకున్నది. నవ్వులతో కెవసము చేసిక్‌నినది. చన్నుల న్‌త్తి 
ఆశ్రయురాలైనది. కలికి చూపులతో కరగించినది. 


ఇన్ని చేసిన పిమ్మట నాయకుడు నిర్లక్ష్యము చేయునా? ఆమెను మాత్రమే అన్ని 


విధముల ఆచరించినాడు. “* ఈ రీతి శ్రీ వేంకటేశుడిన్నిటాను ని నిన్ను నేలె'' అని ఫలశ్రుతి 


అబ్లే 4వ కీర్తనలో వేంకటేశుడు. 


పతియై నాయికను వీడ కున్నాడు. ఆమె పడకను ఆమె సమీపమును వదల లే 
ఆమెను ఆ విధముగ మన్నించి అనుకూలుడైనాడు. 


దైవ సంబంధముగనిది వ శ్రి వేంకటేశ్వరుల అనురాగమే యైనను ఇందు 
జీవేశ్వరుల మధ్చురెక్ళము ఇమిడి యున్నది. జీవుడు అన్నమయ్య ఈశ్వరుడైన వేంకటేశుని 
తన భక్తి ప్రపత్తులతో మెప్పించి స్వాధీనము చేసుగొనిన తీరును. జీవుని వేదనను తపనను 


(గ్రహించి ఈశ్ణరుడు అనుకూలుడైన విధమును ఈ కీర్తనలలో గమనింప వచ్చును. అనుకూల 
నాయకుడుగ మనము శ్రీరాముని గ్రహింప వచ్చును. 


2 ఒక నాయిక యందే బద్ధ భావుడై ఇరువురు నాయకల యందును అనురాగము 
ప్రకటించుచు. ఆ యితర నాయిక యందు గూఢముగవిప్రియముగావించు వాడు- ఆంధ్ర 


సాహిత్య దర్పణము. 
8. “సపియాశ్రయమాత్రనివేద్య విప్రియుండల శరుండు - కావ్యాలంకార సంగ్రహము 


4. ఎజుగగా రాని యా తెజగున దొసగు 
నెజీజేయునట్టి యా నేర్పరి శరుడు” 


నాయికకు దక్క నొరులకు నేరికిని దెలియరాని వడుపున నప రాధము సేయువాడు 
“శరుడి” ను నాయకుడనబడును. - ఆంధ్ర ప్రతాపరుద్రయశో భూషణము. 


అన్నమయ్య క్రీర్తనలన్నియు వేంకటేశుని పరముగనే జెప్పినను అందలి అంతర్గత 
నాయకులు శ్రీహరి యొక్క రామకృష్ణాద్యవతారమూర్తులై యుందురు. ఒక యెడ 
నారసింహుడుగను, ఒక్కెడ వరాహ మూర్తిగను, మరి యొక్క యెడ రాముడు గను, మరి 
యొక యెడ కృష్ణుడు గను శ్రీహరి మనకు గోచరించును. శరనాయకునిగ మనము శ్రీ శ్రీకృష్ణుని 

కొనవచ్చును. 

ఈ క్రింది కీర్తనలను పరిశీలించినచో శ్రీహరి శరనాయక లక్షణములు స్పష్టమగును. 
శ్రీ వేంకటేశుడుగ ఆలమేల్మంగ యందే బద్ద్ధానురాగుడైనను, శ్రీ రాముడుగ సీతాదేవికే 
ఆనుకూలుడైనను. శ్రీ కృష్ణుడుగ ఆయన చతుర్విధ నాయకల లక్షణములు గల వాడైనాడు. 
ఇతర నాయిక లెంత మంది యున్నను రుక్మిణి యందే బద్ధబావుడైనాడు. గోపాంగన 
లందరకును సమరాగుడుగా నుండి దక్షిణ నాయకుడైనాడు. రుక్మిణీ మందిరము నుండి 
త్త భామామ౦దిరమున కేగినపుడు లేదా గోపకాంతల ఇండ్ల నుండి సత్యా మందిరమున 
గినపుడు ఆయన ధృష్ట నాయకుడైనాడు, రుక్మిణి పై పె అధిక ప్రేమ గలిగి యున్న సంగతి 
సత్వ భామకు, తదిర నాయికలకు తెలిసి యుండియు వారి వారి పడకటిండ్లు చేరినపుడు 
వారి యందే ప్రేమ గలిగినట్లు నటించుచు, రుక్మిణి యందే బద్ధ భావుడ్రైనందున శఠుడైనాడు. 


oh ర్‌ 


ర్‌ 


అబ్లే తన భక్తులందరి యెడల సమరాగుడైనను తనను శరణు గోరిన ప్రపన్నుల 
యెడల మాత్రమె బద్ధ భావుడైనందున ఈశ్వరుడు అన్నమయ్య కీర్తనల యందు శఠుడైనాడు. 


1 ఊరకున్న వారికేల వుడుకులు గట్టేవు 
నేరుపులాడనే చూపు నేవెరతు నిందుకు ( || పల్లవి! - 


204 


సేయవయ్యు నీవు నీ చేతికి లోనైనబ్లెల్ల 


Ga Ir 


ఆయములు సోకగ నీవాపెవద్దనే 
మాయవలపు ఒక చోట మన్నన నీ కొకచోట 
వోయయ్య పచరించేవు వోపనోపనేను [| ఊర! 


నగవయ్య నీవు పోయి నాటిన ప్రియము తోడ 

అగపడి నీతో నవ్వే ఆపె తోడనే 

జిగి నుప్పమ్ము గొందరు చిట్లు మోయ గొందరు 

నగు నీతొ సరసమరగదు మాకును | || ఊర!! 
చెప్పవయ్య నీవు నేను చేకొని కూడిన సుద్ది 

ఆప్పసము యెమ్మెలకు నాపె తోడను 

యిప్పుడే శ్రీ వేంకటేశ యీడగొంత నాడ గొంత 

నప్పటి దిరుగాడికే నది నేను మెచ్చను = 1! ఊర!! 20-429 


ఇందలి నాయకునకు ఒక నాయిక యందే మన్నన మరియొక నాయిక యందును 


అనురాగము ప్రకటించును. అట్టి నాయికకు ఈ సంగతి తెలియును. అందులకే అలుకతో 
నాయకుని దెప్పి పాడుచుచున్నది. 


సుమా ఆని హెచ్చరించినది. ఆమె మాటల వలన ఇందలి నాయకుడు “శేరుడ 


“మాయ వలపు ఒక చోట మన్నన నీ కొక చోటి” 
“జిగిని ఉప్పమ్మ కొందరు, చిట్లుమోయ కొందరు”' 


అని ఎక సక్కెమాడినది అక్కడ కొంత ఇక్కడ కొంత వలపు చూపితే నేను మెచ్చను 


3 


తెలియుచున్నది. 


2 


ఇది దానావల పంటా యీడు చూపేనే 


పదరే నామతికి దా బైకొనరాదా |! పల్లవి! 


” 


నిక్కినే విరహమున నిట్టూర్పు నించగాను 
పుక్కిట దానేమిసేశో బుసకొట్టేనే 

చెక్కు చేతి చింతతో నే చెమరించగాదాను 

చిక్కిన సురతముల చెమట దోగెనే || ఇది! 


205 


లా 0 


వెనుకటి చేతలకు వెరగందీనే || ఇది!! 


కమ్మర కమ్మరనే కాగిలించగా తాను 

కమ్మి యెవ్వతో దలచి కౌ గిలించినే 

అమ్మరో శ్రీ శ్రీ వేంకటేశు డట్టి వాడు కాడు నేడు 

నమ్మించి నన్ను గూడి నవ్వునమ్వీనే || ఇది!! 


ఏమ్మరించుచున్నను నాయకుడు మాత్రము 


పరధ్యానముతో నీమెను పట్టించుకొనుట లేదు. ఆమె యొనర్చెడి ప్రతి శృంగార చేష్టయు 


క్ష 


ఆంతకు మునపు తాను గూడిన, తన కత్యంత ప్రియమైన నాయిక చేష్టలను 
స్మరింపజేయుచున్నవి. తన చెలికత్తెతో చెప్పుకొని చింతించుచున్నది. ఈమె నిట్టూర్పగా 


శ్ర ళో 


న బుసకొట్లును. చింతతో ఈమె మేను చెమరించగా ఆయనకు అంతకు మునుపు 


డు 
చిక్కిన సురతముల సంగతి తలంపునకు వచ్చి మేను చెమరించెను. ఆయనపై మోహము తో 
నీమె పులకించగా ఆయన మరెందులకో పులకించును. నిండు కొరికతొ ఈమె నివ్మెరగండ గా 


ఆమె మరిందులక్‌ వెరగందును. ఆయన గత స్కృతులు తలంపునకు వచ్చినవట 


ఇందలి నాయిక ఎంత వలపు గ 


ఈమె పదే పదే కౌగిలించగా ఆయనే మరి యెవరినో తలచి కౌ గిలించుకొనునట 
ఈ విషయము లన్నియు ఆమె పసిగట్టినట్లు గ్రహించిన ఆ స్వామి ఆమె నెట్లో 


ఇందలి నాయకుడు పరధ్యానముతో నుండుటచే ఆయన కత్యంత ప్రియమైన 
నాయిక మరియొకతె కలదనియు, ఆమె యందలి బద్దానురాగ చే నీమెను నిర్లక్ష్యము 


య్య చ్‌ 
వై సనగత జల కు ఎట్టులైన stay చఈమె య రరర దును ఇ గ యి ప్రకటించి నాద నియ 
శు 


తేలుచున్నది. ఇట్టి లక్షణములు కలవాడగుటచే ఈ నాయకుడు శరుడుగా గుర్తింప 
బదుచునాడు. 


206 


ఇక జీవేశ్శ సంబంధముతో జూచినచో నించలి నాయకుడు సాక్షాత్తు 
శ్రీమన్నారాయణుడు. ఆతడే పరమాత్మ భక్తులు, ప్రపన్నులు ఆయన కత్యంత ప్రియమైన 
నాయకలు. శ్రీదేవి మొదలగు వారు భక్తులకంటె తక్కువ వారు కారు. అయినను భక్తుల 
మొరలు వినినపుడు ఆయన శ్రీ, భూ కాంతలను సైతము మజిచి తన భక్తులును, ఆపన్నులై 
శరణాగతులైనవారును ఆయిన జీవుల యందే బడద్దానురాగుడై యుండును. ఆందుకే 
గజేంద్రుడు మొరలిడినపుడు లక్ష్మీదేవితో వినోదించు నారాయణుడు గజేంద్రుని యందే 
మనసు లగ్నము చేసినవాడై ఎవరితో నేమియు చెప్పక పరుగులు పెట్టినాడు. [ద్రౌపది మాన 
సంరక్షణ చేసినాడు. కుచేలుని యాదరించినాడు. ఇచ్చట ఈ కీర్తనలో వేంకబేశు నమ్మించి 
కూడుట యనగా నమ్మిన భక్తునకు తన సాన్నిధ్యము నొసంగుటగా wer వలెను 


ta 


3. నాకు గాన వచ్చిని నటన లెల్లా 
నీకు జూడ నన్నియును నేరుపులైయున్నవి || పల్లవి! 


తలకొని నాదిక్కు తప్పక చూచేవు గాని 

తలపులో వేరొక తె తగిలున్నది 

మలసి నిజాలకును మాటలు నాడేవు గాని 

యెలమినీ కోరికలు యెక్కడో వున్నవి || నాకు! 


నడుమ నాతో నూరకే నవ్యులేనవ్వేవు గాని 

ఆడరిన వలపు వింత్రె వున్నది. 

జడిగొని నాపై జేయి చాచగ వచ్చేవుగాని 

చిడిముడిత మి వలసిన చోట నున్నది నాకు! 


నెట్టన శ్రీ వేంకటేశ నీవు నన్నేలితివి గాని 
రటడి పంతాలు రతినిటి పాయకున్నది నాకు! 


నాయకు డీమెవైపు చూచును కాని ఆయన తలపులో వేరొకతె యున్నది. పైకి ఎవోపొడి 
మాటలు ఆడునే గాని ఆయన కొరికలు ఎవరివైననో ఉన్నవి. స చు ధ్యా ఈమెతో నవ్వునే గాని 


207 


ఆయనకురిపించెడి వలపు ఈమెపై కాదు. ఈమె కొరకు కోరికతో చేయి చాపునే కాని ఆయన 
తమకము వేరొక యామెపై నున్నది. ఆమె బిగికౌగిలిలో బంధింపబడి యున్నను ఆయన 
మనసు వేరొకరితో చట్టరికము (సంబంధము) కలిగియున్నది. ఇదీ నాయకుని స్వభావము. 


అత్యంత ఆర్హులై, శరణాగతులైన వారి ఎడలనే శ్రీమన్నారాయణుని కృపాకటాక్షము 
ప్రసరించును. ఆయన ఎక్కడ నున్నను ఆపన్న ప్రసన్నుండై రక్షించును. ఎదురుగా నుండి: 
తనను శ్రీ వేంకటేశ్వరుడు కరుణించుట లేదని అన్నమయ్యగారు చింతించుటయు, ఆ 
స్వామి ప్రసన్నుడై మధుర భక్తుని అనుగ్రహించుటయు ఇందు స్పష్టము. 


ఇట్టివే మరి కొన్ని కీర్తనలు పరిశీలనార్హములు 


4; చెప్పురా నీకు నాతోడి సిగ్గలింకేల 
రెప్పల తుదల నేడు రిచ్చవడి యున్నది | 20-397 


2. ఎంత సేసినా నీవు ఇన్నిటికి దగుదువు 
బంతికి బిలుతు సిగ్గువడేవని కాని 25-189 


3. నీ జాడలన్నియు నేనెజిగనా ! నీవు 
వోజులు రెండు చోట్లా నొనరించేవిపుడు 31-258 


“అలుమేలు మంగమాట = అమరు గోవిలపాటు 30-464. 


విప్రలంభ శృంగార వర్ణన 


శృంగారము సంభోగ శృంగారమనియు, విప్రలంభ శృంగారమనియు ద్విధములు. 
నాయికా నాయకుల కలయికను సంభోగ శృంగార మందురు. ఇది దర్శన స్పర్శాదులచే 
కలుగునది. అవస్మా భేధములను బట్టి స్వాధీన పతిక మొదలగు నాయికలలో ప్రోషిత భర్చక, 
విప్రలబ్ద, ఉత్కంఠిత నాయికలను తప్పు మిగిలిన నాయికలకు ఈ సంభోగ శృంగారము 
కరతలామలకము వంటిది. శే 


కాని ప్రోషిత భర్తకాదిపై నాయికలు పూర్వ రాగము దలంచుకొని నాయకా 
సమాగమమున్నకై దశ కామావస్థలం బొగులుచు ప్రవర్తిల్లైదరు. అట్టి సమయమున వారి వారి 
యవస్థలను వర్ణించెడు పదములు విప్రలంభ శృంగారమునకు చెందినవై యుందును. 


208 


“కారణ పోషేణ తయోర్విశేషో విప్రలమృః' - రసచుంజరి 


ఇతః పూర్వము దశ కామావస్థల గురించిన పదములను సోదాహరణముగ వివరించి 
యుంటిని. అట్టి యెడల తిరిగి ఈ విప్రలంభ శృంగారమును గూర్చి మరల వివరింప 
బూనుట చర్వితచర్య్వణము గాదా యనెడి ప్రశ్న ముదయింపవచ్చును. దీనిని ఇంచుక 
వివరించెదను. 


_ నాయికలుపొందెడి దశావస్థలను గూర్చి వివరించెడి సమయమున ఆయా సంకీర్తనలలో 
ఆయా అవస్థలను అన్నమయ్యగారు ఎట్లు ప్రవేశపెట్టి కృతకృత్యులైరో మాత్రమే నిరూపించు టకు 
ప్రయత్నము జరిగినది. 


నాయకుని ఎడ బాసిన్ననాయిక ప్రకృతిని ఎట్లుపాలంబించునో ఎట్లు తన దుస్థితికి 
వగచునో పూర్వరాగము దలచుకొని ఎట్లు వాపోవునోో మొదలగు విషయములకు గల 
ప్రాధాన్యమే ఈ విభాగమున వివరించెదను. కావున ఈ నా ప్రయత్నము చర్విత చర్వణము 
కానేరదు. అన్నమయ్య గారి రచనలలో ఈ విప్రలంభ శృంగారమునకు పెద్ద పీటవేయబడినది. 


శృంగార నాయికా నాయకులను నిరూపణ చేసిన పిమ్మటనే రసమంజరీ కారుడు 
“శృంగార రసనిరూపణమ్‌” అను పేరిట సలి భోగశ్చంగారమును విప్రలంభ శృంగారమును 
నిరూపించెను. ఎతేన్మార్గముననే నేను ఇప్పుడు శృంగార రస నిరూపణము చేయదగిన 
పదముల నెన్నుకొని ప్రథమముగా విప్రలలభ శృంగారమును నిరూపింతును. 


“రతి స్థాయీ భావ శృంగారః సద్విధః సంభోగో, విప్రలంభశ్చ - రసమంజరి 


(రతి యనగా సంభోగ విషయకేచ్చారూప చిత్తవృత్తి విశేషవస. అది దేనికి స్థాయీ 
భావమో అది శృంగారము. ఆ శృంగారము సంభోగమనియు, విప్రలంభమనియు రెండు 
తెజంగులనియు తెలియనగును) (68) 


అని అమరవాది నీలకంఠ యజ్వుగారి అనువాద వివరణము. 


సంభోగ.శృంగార వర్ణన కన్న విప్రలంబమునకే తాళ్ళపాక కవులు ప్రాధాన్యము 
నిచ్చుటలో కొన్ని కారణములు గలవు వానిలో ముఖ్యమైనది జీవేశ్వర ఆనైక్ళ స్థితి, రెండవది 
విప్రలంభ స్థితి ననుభవించి పమ్ముట లభించిన సంభోగము మధురాతి మధురమై 
అనిర్వచనీయానందము లభించుట. 


209 


0 జ్‌ 
ఇధి sags నస షా స f 
a3 2 2 3 జి జ్‌ ల x 3 i 5 దొ a ¥3 
ళ్‌ : 62 | లై చం 
ల. ర 3. స § (3 
he ఈ oa స 29 ప 29 
# స్త 3) లో గ 3 Be 3 72 tbs st 9 స్‌ క్‌ 
శ జ సిత kA స. ట్ల 
ప్రి జ స్త tt a ర Bg to ( 
న es స్‌. 3 ౧౧ ఈ bw 3 2 oo 48. 9 షు గ 
. E93 | 
(2 fh ,. : న త 3 
ORE: వ గ్‌ స్‌ HE Rn 9 a 
UAE ౧ లీ § గ్‌ గ్‌ 3 13 0 # 3 9 9 ల్లి క 
న. స న. రో 
య కలి స a EE ల ) 
క DE: BB చీర ౯ 1 స 
Ga BRS ఈ WB hh Gb a (06 2 oR | x3 షి 
3 వె చ క్‌ తై స 2% x3 న్‌. స్త్‌ న య B53 గ స మ యై 
: ss y3 గ 
లి s3 < : £3 క ' ’ | ళం (3 ౫౦౦ శై yr 3 
hag Gs పై 2 baw Ba 2 స గం సచ్‌ 
టం. వ స Sed తృహ శ వ SE 4 i 
Sst eae a cr 3 2 be క 
EA bo as 4 
ng (క్‌ 3 9 na చ్‌ $3 7 శి ల 3 a జై 8 ww Oo 4G 3 ఖ్‌ భి 
2 en 3 స చ న హ్‌ గ్‌ 2 I" 4 అ గి గ్‌ 3 ళ్‌ 
యట 93 డే సొ Aaa ప క. by శ స 0 re ఇ ™* Ta Ne *8 
న. చి gag ge oi pag 
ఫ్‌ 22 ME § 2 gana 33 న డ- pe 
బలి aq 6% Ana Wh pe Gg వ 0 ఏ YY BT Aa 
మ గ న g Hn ప 4 569 9 3 33 | 
| కళై x3 yy ల ; CU qr} 63 434 13 గా 69 2 2 <a x3. %3 3 fa 
Pa ౧ fs bb 9 SIN ౪ ౫3 {౮ 3 ¥ x3 ణన hb 0 
jg 9 3g 8 J 9 Gre 0 3 2 3 3 ల్లి 
a3 2 9 ¢f3 ఈ 9 md $ 3 ౧ 9 | fs న ట్‌” 
(| ౦... 1 8B SS గె 
¥3 12 Et ళు + గ్‌ 0 wm సా 3 Ya "a 63 యం 
mf sa 3 & Se = 
గ 2B శ్‌ చి జ! 


|| చలి! 


* 210 


వాయెత్తి చిలుకేల వదరీనే పలుమారు 
కోయిలలు దామేల గొ 
రాయడికి నలుగేల రాసీనే మాతోను 


కాయజుడు తానేల కసిరీనే ల || చలి! 


ఎకాంతమున నేల యెదురైతినే తనకు 

లోకాధిపతికేల లోనైతినే 

చేకొని మన్నించె శేషాద్రి విభుడు 

పెకొనిదె మమ్మేలపొలించెనే ల జ చలి! 


fe} 


ల 
ల 
న్‌ . 
స్ట్‌ 


శ 


నాయకుని ఎడ బాసిన పదతికి ప్రకృతి యందలి రమణీయకను మగు వస్త 
తాపమును హెచ్చించినవి. వెగటుగ దోచినవి. ee ge 


' చలిగాలి, కర్పూరపు వాసనలు, చిలుక పలుకులు, క ాాతలు ఇవి యన్నియు 
ఆమె వి రహమును ద్విగుణీ. కృతము చేసినవి. మదన బాధను మరింత ఆధికము తష 


ఇవి యన్నియును నాయకునిపైని వలపును రేపినవి. ఆయన కొరకు వెదకుచు 
ఆభిసారికయై చనిన కాంత నాయకున కేకాంతమున ఎదురైనది. ఆమె నోము ఫలించినది. 
తపము సార్ధకమైనది. ఎశాక్తేకా ది విభుడామెను చేకొని మన్నించినాడు. పైకొని పాలించినాడు. 
పం పల సంభోగ పుష్టిమశ్నుతే' ' 
ఆను ఆలంకారిక వచనము ప్రకారము కేవల సంభో గమున కన్న విరహము పిమ్మట 
లఅభుదూన మగు సంభో గమే ఏ రక్త కట్టును, 


~~ 


ఆహిరి 12-267 


ర్త 


చ్చట కెవరు లేరు మోహమిది బలుదూరు 

యెచ్చట నెవ్వరు లేరు యేటికే నాపేరు (పల్లవి! 
మంచము పై నుండ రాదు మలుగుపై బొద్దువోదు 

నించిన వుయ్యాల లోనా నిద్దుర రాదు 

ఆంచెల గన్నుల నీరు ఆపరాదాతని బాసి 


యించు కంత నిలువలేనెట్లు దరియింతునే ముచ్చట! 


211 


పవ?ళించే టిల్లు చూచి ప్రాణము నిలుపరాదు 


సులీ 


దివెచూచి తాలిమైన దిప్పిగరాదు 


జీ 


దువ్వటపు పైయెదపై దోగిన తట్టుపుణుగు 


పువ్వుటమ్ము బాసటపై పాక్కెనేమి సేతునే || ముచ్చట! 
చింతతో ధరించరాదు చెల్లెబోమేనైన బోదు 

ఇంతట చెలుల్లకైన యెజుక లేదు 

ఇంతలోనె వేంకటేశు డింతి మరుగున నుండి 

యెంతసేసె గలికి వీడేమని చెప్పుదునే (ముచ్చట! 


నాయికకు ఆపరాని తమకమున విరహము హెచ్చినది. వుంచమునందైనా, 
వుయ్యాలలోనైనా ఆమెకు నిద్దుర రాదు. కన్నీరు మున్నీరగు చున్నది. పడకటిల్లు చూచి 
ంతనే ప్రాణము లెగిరిపోవుచున్నవి. దీపము గూట పెట్టిన ఓర్పు నశించుచున్నది. 
ప్రూవుటమ్ముల వాని వేధింపు ఆధికమైనది. ఇంక ఈ జీవితము పైననే రోత కలుగుచున్నది. 
అట్టి స్థితిలొ నున్న ఆమె వేదనా తపః ఫలితముగ వేంకటేశుడు ఆమెను కూడినాడు. 


శన 


ల 


దేసాళం 24-110 


చిత్తగించి చూడచయ్య చెలి లాగు 
బిత్తరపు జవనము పెచ్చుపెరిగీని [పల్లవి 


చెలివీనుల జవ్వాది చెక్కుల గరికి జారి 

వెలినిన్ను బాసిన విరహానను 

మలసిన కోరికలు మతిలో దీగెలుపారే 

వలపుల చెమటల వానలను || చిత్త! 


వేవేగ బెట్టిన కొప్పు వెడజారీ మూపు మీద 

నీ వొద్దికి వచ్చేటి నిబ్బరానను 

పూవుల దండలోని పుప్పాడి దుమ్మురేగి 

కావరపు నిట్టూర్పుల గాలిచేతను | చిత్త!। 


212 


మునుకొది మెరసీని ముంజేతి కంకణములు 


తనివార నిన్నుగూడే తమకమున ' 
యెనసితివి శ్రీ వేంకటేశ యింతలోనె యీకెను 
వినయాన నీకు మొక్కి వేడుకలను || చిత్త! 


ఇందలి నాయికను చూచినంతనె, ఆమె ఎంతటి విరహమున తపించుచున్నదో 
తెలియుచున్నది. చూడవయ్యా అని చెలులు నాయకునకు నివేదించుచున్నారు. 


| 


కరిగి జారిన జవ్వాది, వానవలె జాలు వారెడి చెమటలు, ముడి వీడి జారిన క్‌ప్పు, 
నిట్టూర్పులచే వాడిన పూలదండ, మెరయుచున్న ముంజేతి కంకణములు ఇవి అన్నియు 
చెప్పకనే యామె విరహమును (ప్రకటించుచున్నవి. ఆమె తపనకు ఫలితముగా వేంకటేశుడు 
ఆమెను ఎనసినాడు. అంతకన్న జీవుడు కోరునదేమున్నది. పరమాత్మ తోడి సంయోగమే గదా 
ఆత్మ యొక్క ఆవేదనకు పరమార్ధము, పరమ లక్ష్యము. 


ఈ క్రింది క్రీరనయందు నాయిక స్వామి కొరకు ఎదురు చూచుచు ఇంటిలోననే 
విరహమున నెట్లు బొగులు చున్నదో చక్కగా వర్ణింపబడినది. 


4. చరాళవిగౌాళ 29-515 


తరితో నీ చేతి దింజే ధర్మపుణ్యము 
యెజుగుదు మన్నియు నిన్నేమనేమయ్యా 1! పల్లవి! 
చెక్కిటి చేతి తోడ సిగ్గుల నవ్వులతోడ 
తక్కక చెలి యింటిలో తానున్నది 
చొక్కటా లాడేవు నీవు సుదతుల తోడయీడ 
యిక్కడ నిందరము నిన్నేమనేమయ్యా తట! 
పీంగార భావాల తోడ చెంప చెమటల తోడ 
అంగన మేడలోన ఆసాస నున్నది 
ముంగిట నీ వెతేను కమ్ముక రచ్చలు సేసేవు 
ఇంగితము గంటిమి నిన్నేమునేమ య్యా || తతి! 


213 


|| తట్‌! 


he 
ఇ 


ఇడవు నిన్నేమనేమయ 


Oo 


యిస్నాటాను జా 


కీర్తనలో 


౧పచారములు చేయుట ఈ క్రింది 


3 
ఖ్ర 


యూ. 


3 ¥2 


9 
3 గ్గ 


హౌ 
త 


AEN 


న్‌ 


5. నాదరావుం క్రియ 30-545 


న 
బడినది. 


చక 


మంది వయో 


న్నీ 


(€ 


న స న 
హం 
బుభయానకు జేయరే యిటే 


స 


విభుని! 

విభుని! 

| విభుని!! 
త్తు 


గా వర్ణితములు. ఇశో విరహ 


= 


ప్‌ 
తలు చక్క 


11 


or 
సెం 


సెడు 
214 


రం 


వుపచారాలు 


హా 
డు 


రని మొకమోడి వుండుగాని 
క యలఆమేలు మం 


ఖో జ 
చ 


ణు 
చ 
MWY 


ఇ 


ముదియకు దాప 
SNK 


at 


రు 


విప్రలం 


శ్రీరాగం 


ఇందాకా బొరలితివి యేడలేని విరహాన 
కందువ నీపాల జిక్కె కాంతుడు నేడిదివో 


సావంంతం 


దేచరవు గాబా నీవు తెమలి యీ పనులకు 
కావరపు వనితలు కదిసితే జాలును 


27-491 


న ల 


31-286 


డా. వేటూరి ఆనందమూర్తిగారిచ్చిన విప్రలంభక్షీర్తనల ఉదాహరణములు. 


భైరవి 
వనిత భాగ్యంబు దేవర చిత్తము - మాకు 
బనిగాడు యింకనీ పాదంబులాన, 
శంకరాభర ణవలు 


తరుణి నీయలుక కెంతటి దింత యీవేళ 


గరుకొించ గదలు వేంకట్టౌలవాస 


(3A 


శ్‌ 
సౌరాషష్టం 
పతిమూత్రమా నాపాలదెవమతదే 
(a 
ఆతనికిచాాకము లాడే నసింతేకాక 


(తంజావూరివ్రాత పతి నుండి) (69) 


"215 


గే జల్ల 


పురుష విరహవల (విప్రలంభము) 


ఇంతవరకు నాయికా విప్రలంభావస్థలు వివరించితిని. అన్నమాచార్యుడు అటనట 
విప్రలంభమును గూడ వర్ధించినాడు. భక్తుడు భగవంతున్నకె ఆరాట పడుట 
కా పరమైన విప్రలంభముకాగా తన భక్తుని (బోచి రక్షించుటకు భగవంతుడు పొందెడి 
ఆరాటమును పురుష విప్రలంభముగా మనము స్వీకరింపవచ్చును. ఈ విషయమునకు . 
చక్కని ఉదాహరణ యగును. ఆయన వ్రేపల్లెను విడిచి మధురకు నేగి కంసవధ 
రాముని తో గూడ నుపనీతుడై సాందీపని యొద్ద విద్యాభ్యాసము పూర్తి చేసికొని 


3షిచుధుకు జేరుకొనెను. అచట నట్లుండ ఒకానొకనాడేకాంతమున ఆయనకు గోపకామినులు 


Ca 
య న నలా 


చ 


సారణఅకు చచార. అపహ్పుడిట్లు చింతించెను. 
ళు (| మక. 


me 
he 


జము లెప్పుడున్‌ నిలుపుచున్‌ నారాక గాంక్షి౦పుచున్‌ 
రాత్మల నావహించుచు వగన్‌ నానాప్రకారంబులన్‌ 
గోపాలాంగన లెంత జాలి వడిరో కోపించిరో దూజీరో 
వ్రపల్లెన్‌ నిజధర్మ గేహములలో విభ్రాంత చేతస్కలై (70) 


అనివారి గురించి ఆలోచించానడు. వారికి తనపైన ప్రేమను జ్ఞాపకము చేసికొనినాడు. 
వారిక్‌ తనకు గలిగిన వియోగావస్థను తలంచుకొని వారెంత తపించుచున్నాకో యని తన రాక 
కు వగచేత తన నెంత దూరు చున్నారో యని మధనపడినాడు. ఎందుకనగా వారు ఆత్మ 
స్వరూపులు, తాను పరమాత్మ వారు ప్రపన్నులు, ఇహలోకసుఖములను గాదని పరమా త్మయైన 
తనను మాత్రమే తన సాన్నిధ్యమును మాత్రమే త్రికరణ శుద్ధిగ గోరినవారు. ఆందుకే ఆయన 
ఆరాజము. వెంటనే ఉద్ధవుని పిలిపించినాడు. ఆయన తో వారి భక్త్‌ ప్రపత్తుల గురించి చెప్పి 
దేశమును పంపుచు ఉద్ధవునితో నిట్లని చెప్పినాడు. 


t 
(౫ 
గ 
(gr 
భష 
ర 


నాకాశ్ర్‌త రక్షణములు నైసర్గికముల్‌'' (7 1) 


ప్రపన్నులైన వారు లౌకిక బంధములను విడిచి హరిని సేవించినచో ఆయన తప్పక 
రకిరచునేని భావము. ఆ అట్టివారిని రక్షించుటకు సదా తన సాని ద న్న ధుియము నాసంగుటకు ఆయన 


216 


సంకల్పించును. అట్టి సంకల్వమునకు తన యవతార లక్షమును నెరవేర్పుటలో ఇంచుక 
ఆటంకము లేర్పడినపుడు ఆయననాయిక్షకె తపించు నాయకుని వలె విరహము నను భవించును. 
అదియే పురుష విప్రలంభము. 


ఇది ఇట్టుండ కాళిదాన విరచిత ““మేఘసందేశి* కావ్యము విప్రలంభ శృంగార 
మునకు ఉదాహరణముగా పేర్కొన వచ్చును. నాయకుడు తన ప్రియురాలికి మేఘము 
ద్యారా సందేశము పపంచు తనకు గల విరహ వేదనా తీవ్రతను ప్రకటించినాడు. ఏకపత్నీ వ్రకుడై 
కామ క్రోధాదులకు ఆతీతుడైన రాముడు సైతము సీతాపహరణము పిచ్ముట ఆమెకై గత 
స్పృతులను నెవురు వేసికొని పరితపించినాడు. ఇట్లు వాల్మికాది సంస్కృత కవులు 
పురుషవిప్రలంభమును వర్ణీంచినారు. 


ఇట్టి విప్రలంభావస్థ నాయిక తోడి సంయోగము ఒక మారు కలిగి పిమ్మట చాలా 
కాలము వరకు అట్టి సమాగమము జరుగకపోవుట కలుగ వచ్చును. లేదా తను కోరిన 
ప్రియుని లేక ప్రియురాలి తోడి ప్రథమ సమాగమము కొరకు పడెడి ఆరాటము కూడ విరహ 
విప్రలంభముగనే ఎంచవచ్చును, 


(అల్లసాని పెద్దన విరచితమైన మనుచరిత్రలో) వరూధిని యను గంధర్వకాంత 
యొక్క సౌందర్యాధిక్యమును గాంచి, కామించి, ఆమెచే తృణీకరింప బడిన గంధర్వ్యుడొకడు 
ఇట్టి విరహమునే అనుభవించెనట. 


శా. ఎ గంధర్వుడు తద్విలాసములు మున్నీక్షించి తానెంతయున్‌ 
రాగాంధుండయి కోరి హత్తక గడున్‌ రారాపులం గంతుడు 
ద్యేగం బందగ జేయ నెవ్వగల నుమిళ్ళూరుచున్‌ వేగువి 
చాగంధర్వకుమూరు డంగభవ విద్యాపారగుం డాత్మలోన్‌ (7 2) 


ఈ గంధరుని ప్రేమ కేవలము శరీర సంబంధమైనది, మోసముతో నిండినది. ఇచట 
కేవలము పురుష విప్రలంభమునకు ఉదాహరణముగ మాత్రమే ఈ పద్యమ్ముగెకొనబడినది. 
ఉత్తమ ప్రేమకు గాని జీవేశ్యర సంబంధమునకు గాని ఇది ఉదహరింప బడలేదు (అనగా 
ప్రధమ సమాగమాత్పూర్వ విరహమునకు మాత్రమే ఇది ఉదహరణ యని గ్రహింపవలెను.) 


(ir 


కృష్ణ పరమాత్ముడు మధురలో నుండి గోపకామినుల గూర్చి ఆనుభవించినది 
ప్రవాస విప్రలం భము గ పేర్కొన వచ్చును. ఇట్టి పురుష విప్రలం భావస్థను ఆన్నమాచార్యుడు 


2i7 


1. తెలుగు కాంబోది 29-590 


సత క దన మె౦ంతో సరసుని మోహమెంతో 


ఫు జగ 


పంతపు నడుము వ్రాసి బయలు వ్రాయగరాక 


కొంత దడవుస్సురనె గోమలి ప్రాణేశుడు || సతి! 


కలికి కుచాలు వ్రాసి కఠినము వ్రాయలేక 
తలవోయ దొడగె బంతపు విభుడు 


నిలువున వెజుగందె నెలత క 11 సతి!! 


తనువెల్ల మజిచెను తమకమున 
వెనుక ముందర వ్రాసి వేడుక వ్రాయగరాక 
చినుకు జెముట వ్రాసె శ్రీ వేంకటేశుడు || సతి!! 


అజ వేంకటేశ్వరుని విప్రలంభ శృంగారము వర్షించబడినది. అలమేల్మంగ 


సొంచర్యము వర్ణించుటకు వీలు కానిది. చిత్రించటకు అభింపనిది. ఆమె అంగాంగ 
సౌందర్యమును వర్ణించుట జగన్నాధునకే అలవి కాని న 


3 
బంధింపబడినట్లు వ్రాయగలిగెను కాని రత్‌ని వ్రాయలిక దానిని తలచుకొని మైమరచినాడు. 


మగువ చనునాడిన మాటలు దలచుకొంటా 

తగిన చక్కదనాలు తలచు కొంటా 

నగుతా బొందు సేసిన ననుపు దలచుకొంటా 

వాగిలోన బవళించి వున్నాడు రమణుడు esl! 


పడతి పక్కన నుండిన భావము దలచు కొంటా 

తడబాటు రతులెల్లా దలచు కొంటా 

కడుమనో రధములు కల్పించి తలచు కొంటా 

వుడివోని వేడుక తో నున్నాడు రమణుడు | ఆక! 


అలమేలుమంగ చేతలన్నియు దలచు కొంటా 

తలకొన్న నేరుపులు దలచు కొంటా 

కలసి ఇప్పుడు తొంటి కతలు దలచుకొంటా 

వెలయుచున్నాడు శ్రీ వేంకటరమణుడు | ఆకె || 


పరమాత్మ నుండి పరమాణువుగా విడివడిన జీవుడనెడి పదార్థము తిరిగి మూల 
పదార్థమైన పరమాత్మను చేరుకొనుటకు ఎంత ఆరాట పడునో, పరమాత్మయు తన నుండి 
వేరుపడిన ఆణువులన్నంటిని తిరిగి తనలో లీనము చేసికొనుటకే సంకల్పించు చుండును. 
అట్టి సంకల్పమునకు చక్కని ఉదాహరణ పై కీర్తన. నాయిక కొజకు అనగా ఆత్మరూపమున 
నున్న తనకు చెందిన తనను కోరుకొనెడి జీవునకు ఎంత తొందరగ తన సాన్నిధ్యభాగ్యము 
కల్పింతునాయని ఆయన ఆలోచించుచుండును. ఆయన ఆలొచన అంతయు జీవుల 
గూర్చియే. ఎంతటి తప్పులు చేసినను, శరీర సౌందర్యము బేకున్నను ఆత్మసాందర్భముండిగచో 
ఆయన తన దరిని చేర్వుకొనును. జీవుడు తనను చేరుకొనునంత వరకు ఆయన జీవుని గూ 
తలపోయుచుండును. 


పె కీర్తన రసీఠరో ఆలమేల్మంగ రూపమున నున్నవా రు కరము . ఆయన 


౪ 


.ఆంతకు మునుపు స్వామి నందకము గా నున్నవాడే. నందకము నందలి ఒక అంశ అన సా 


అవతరించినది కదా! దానివలన నందకము యొక్క ప్రకాశము కొంత తగ్గినది. దాసిని మరల 
ప్రకాశింప జేయవలె. అనగా తన సాన్నిధ్యము ప్రసాదింపవలె. వేద వేద్యుడైన ఆ సా 

ఆంతర్భమును. నందక రూపమున స్వామిని నిరంతరము సెవించువాడగుట చే 
అన్నమయ్యగారు అలమేల్మంగను అడ్డము పెట్టుకొని జీవేశ్సరుల పరస్వర అవినాభావ 


ల 


219 


సంబంధమును లోకమునకు చాచీనాడు. 
ప్రకరాణాంతరము లందు పలుతావుల మనవి చేసినట్లు పైకి నాయికా నాయకుల 
సంగా రలీలా వర్ణనవలె పదములు గోచరించినను అన్నమయ్య క్రీర్తనలలోని ఆంతర్యము 
వరు. ఆయన అంతరంగమున గల జగన్నాటక సూత్రధారి యొక్క ఆర్తత్రాణ 
పరాయణత్యుమును, ఆయనకు జీవుల యెడ గల నిర్వ్యాజకరుణా కటాక్షమును 
ప్రపంచమునకు చాటి చెప్పవలెననెడి తపన ప్రతి కీర్రనయ౦దును మనకు గోచరించును. - 


tak ల 


జీవుడు తనను చేరుకొనుటలో ఆలస్యమైనచో ఆయన (పరమాత్మ) ఆరాటపడును, 
ఎదురు చూచును. ఏదో యొక నెపమున జీవుని తన యొద్దకు తిరిగి రప్పించుకొనును. 
ఆయన సాన్నిధ్యమున లభించు సౌఖ్యము మరెచ్చటను లభింపదను సత్యమును భక్తా గ్రేసరు 
లెందరో చాటి చెప్పినారు. అన్నమయ్య తరువాతి వాడైన త్యాగయ్య సైతము ఇదేవ ఇషయమును 
ప్రకటించినాడు. 


నిధి చాలా సుఖమా - రాముని స 

న్నిధి సేవ సుఖమా - నిజముగ బల్కుమనసా నిధి! 

ప్రపంచము నందలి రుచికరమైన ఎన్నియో మధుర పదార్థముల కన్న రామనామ 
మెన్నియోరెట్లు రుచికరమైనదని త్యాగయ్య చాట్‌నాడు. 
ఇట్లు పురుష విప్రలంభమును, ఈశ్వరుడు జీవుని తన వద్దకు రప్పించుకొనుటకు 
రాటముగను, చేసెడి ఆలోచనగను అన్నమయ్యగారు నిరూపించినారు. 


fs 


ఇంకను పురుష విప్రల౧భమునకు ఈ క్రింది కీర్తనను గూడ గ్రహింపవచ్చును. ఈ 
కీర్తన యందలి నాయకుడు పరాకుచిత్తగించినాడు. ఎవరితోడను మాటలాడడు. వెరగందును. 
వీటన్నిటికీ కారణము నాయికతో తాను జరిపిన తొల్లింటి వేడుకలు తలంచుకొనుటయే. 

వుుఖారి 30-554 
గుట్టు సేసుకున్నాడవు కోరియందరి ముందర 
తొట్టినో వేడుకలెల్లా దొరవైవున్నాడవు _ || పల్లవి!! 
అతివ చూచిన చూపు అచ్చాత్తినట్లనీ 
మతిలో నున్నదో మాటలాడవు 


220 


తతినాకె మాటిలు తజచై గీచెవులలో 

బతినాదా లిచ్చెనో పరాకెతది |] గుట్టు! 
ఆంగన మోవి తేనెల అన్నువట్టినో నీకు 

వుంగిటి గొన్నట్లు వూరకున్నాడవు 

సంగడి నాపె మైతావి సారె వాసన వచ్చెనో 

ఆంగవించి యందే వోలలాడుతా నున్నాడవు | గుట్టు! 


అలమేలుమంగ రతుల అజ్జె మరిగితివో 

వెలయుచు నిలువున వెరగందేవు 

అలరి శ్రీ వేంకటేశ ఆకె నిన్ను బోదించెనో | 

తలచి నన్ను గూడి తమకించేవు |] గుట్టు! 


అన్నమాచార్యుని వలె నే ఆతని కుమారుడు పెద తిరుములాచార్యుడును శృంగార 
సంకీర్తనములు రచించెను. ఆయన కీర్తనల లోను పురుష విప్రలంభమునకు మంచి స్థానము 
గలదు. మచ్చునకొకటి రెండు క్రీర్తనలుదహరింతును. 


వరాళి 23-25 


మగవాడు (భమసిన మరి కెలుపగ రాదు 
నగుబాటు చూడరమ్మ నాజకీడు కృష్ణుడు 


శంకరాభరణవల 23-511 


తలపులో విరహమో తరుణిపై మోహమో 
చెలియ సింగారమో చెప్పరమ్ము చెలులారా 


వేరాళి 23-20 


నెలత బాసి వుండతేను నిమిషమెందు నేడ నాకు 
తలపులో నీవలెనే తరుణి గలయుటెన్నడే 


221 


శృంగారా భాసవతు 


ఆభాసమనగా ప్రతిబింబము. “ ఒకటి నుటీయొక దానివలె కనబడుట 
ము” అని సూర్యరాయాంధ్ర నిఘంటువు. ““ రసాభాసమన గా బాహ్యదృష్టికి రసము 
లె గాన్సించుటి' అనియు ఆ నిఘంటువే చెప్పుచు “రసము ననుచితరీతిని స్పష్టపరచుట' 
అనియు వివరించినది. 


t= 


సాహిత్య దర్పణ కారుడీ రసాభాసమును గూర్చియిటు అతెలిపెను, 


““ అనౌచిత్య ప్రవృత్తత్వే తాభాసో రస భావయోః' అనౌచిత్యమ్యలోక మర్యాదాతి 
క్రమణము. ఆనగా లోక మర్యాద నతి క్రమించి ప్రవర్తిల్లిన నాయికా నాయకాదుల రసము" 


(73) అని సస్నాధానం సూర్యనారాయణ శ్రా స్త గారి వివరణ, 
2. ోతధాభాసా అనౌచిత్య ప్రవర్తితాః ఆని మమ్ముట నిర్వచనము (74) 


“అనుచిత విభావాలంబత్వం రసాభాసత్యమ్‌'' అని జగన్నాధపండితుని నిర్వచనము 


ఆన్ని రసముల విషయమున చెప్పబడిన లక్షణములు శృంగార విషయమున 
ఎ యే సందర్వములు రసాభాసములగునో పరిశీలింతము. 


1. “శృంగార వీరరౌ ద్రాద్భుత రసములు లోకోత్తర నాయకా శ్రయములగు నేని మిక్కిలియు 
పరిపుష్టము అగును. కావుననే శృంగార రౌద్ర రసములు మ్లేచ్చాది విషయములగుచో 
రసాభాసములే యగుచున్నవి. ఆని చెలమచర్ల రంగా చార్యుల వారి వివరణము (7 6) 
2. “ ఏకైవానురాగ్మ్ళోత్తిర్యక్‌ మ్లేచ్చగతో పీవా 

యోషితో బహుసకితశ్చేద్రసాభాస స్త్రి ధామతఃి అని 

ప్రతాపరుద్రీయము (77) 
లువుర కొక భామినిపై 
అపును, నొక వారసతికి దగ బలువురపై 
ను, మృగ విహగాదుల 
అవ్తు రసాభాసమయ్మె క్షి తినెట్లన్నన్‌ ' 


Mh టో 


వ్‌ 


. 


MN [4 


222 


అని సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రిగారి (కా. సం. మునకు) ఆంధ్రవివరణము. 
(78) ఆల్లేముని, గురు పత్నీగతరతియు రసాభాసమే యగుచున్నది. 


4. ఉపనాయకసంస్థాయాం ముని గురు పత్నీ గతాయంచ బహునాయకవిషయాయాం 
రతౌతధానుభయ యనిష్టాయా'' అని సాహిత్య దర్పణ కారుని లక్షణము (79) 


ఈ లక్షణము లన్నిటిని పరిశీలించి చూడ అనౌచిత్య శృంగారము ఆభాస 
శృంగారముగా నెంచబడునని తెలియుచున్నది. లోకోత్తర నాయకా శ్రయము లైనచో శృంగారము 
మొదలైన రసములు పరిపుష్టినొందుననియు విశదమ గుచున్నది. మ్లేచ్చాది విషయకము గను 
తిర్యగాదుల యందును, పర స్త్రీగవంనవుందును చెప్పబడిన శృంగారవుు 
రసాభాసమగుననియు స్పష్టమగుచున్నది. 


ఇంక బహునాయక విషయిక రతియు శృంగారాభాసముగనే చెప్పబడినది. ఇది 
వేశ్యలకు మాత్రమే వర్తించును. బహునాయకానుర్తయగు ద్రౌపది యెడల నిది వర్తించదు. 
ఎలనన ఆమెది శాస్త్ర సమ్మతమైన వివాహము. గురుజన అనువుతి మీదట పాండవ్ల 
లేవురును ఆమెను భార్యగా స్వీకరించిరి. ఆమె వారితో శృంగారకలాపము నిర్వర్తించు 
సమయ నియమమున్నది. ఆ సమయమున నామె నియమింప బడిన భర్తతోనే సంగమి 
కొవున నామె శృంగారము ఆభాసము కాదు. 


aa 


మంచును. 

అల్లే బహునాయికా గమనమును శృంగారా భాసము కాదు. అబ్లెనచో దక్షిణనాయక 
అక్షణములకు భంగము వాటిల్లును. కనుక దక్షిణ నాయకులందీ శృం గారా భా సము వర్తించదు. 
శ్రీ కృష్ణుని వంటి లోకోత్తరనాయకుల దక్షిణనాయకత్వమునకు దోషము లేదు. 


ఇంక అన్నమాచార్యుని నాయకుడు దక్షిణుడుగ మనకు గోచరించును. ఆయన 
అలౌకికనాయకుడు. ఆయన నెజిపు శృంగార క్రియాకలాపములు ఇతర దేవతలతో పోల్పదగినవి 
కొవు. మన లక్షణ శాస్త్రము లన్నియు మన కొరకు మనము సృజించుకొన్న కావ్యముల కొరకు 
మాత్రమే. ఆయా కావ్యములందలి పాత్రలు దేవ, మానవ, రాక్షసాది పాత్రలు. ఇచట 
దేవతలు గూడ జీవులే నను విషయము విస స్మరిపరాదు. (తృతీయ ప్రకరణమున ఈ విషయము 
వివరింపబడినది.) 


కనుక భగవద్విషయము చర్చించునపుడు లౌకిక దృష్టితో గాక పారమార్ధక దృష్టితో 
నాలోచింపవలెననుట దోషముగాదనుకొందును. 


223. 


యినచో మరి ఈ సంకీర్తనలయందు శృంగారా భాసమునకు తావెట్లు కలిగినది 
కీహము కలుగ వచ్చును. 


భాసమనగా “ప్రతిబింబము” అని కదా నైఘంటికార్థము. అన్నమయ్య కీర్తనల 

)ంగారా భాసము కలిగినట్లు బాహ్య దృష్టికి దోచును. కాని ఆంతర్జృష్టితో చూచినచో 

;మయే అని స్పష్టమగును. అల్లే అనౌచిత్యమను నర్ధమును లక్షణకారులు ఆభాస షు 
చెప్పిరి. పరస్త్రీ, పరపురుష గమనాదులు అభాసముగనే వారు సూత్రీకరించిరి.” 


ది శ్రీ కృష్ణునియెడల వర్తించదు. ఆయన పట్ల అనౌచిత్యమను మాటకు తావు " 
నిర్వివాదాంశము. ఆయనతోడి శృంగారము ఆత్మకు సంబంధించినది. 
దవతారమైన శ్రీ కృష్ణునకు లౌకిక సంబంధముల నంటగట్టరాదు. 


ల్లే ఆనౌచిత్య విషయమును పరిశీలించినచో ముఖ్యముగ స్రీ బుతుముతి యైన 
ామెతో సంగమించుట అనారో గ్యకరమైనదిగా పరిగణింతురు. అట్లు అంటరానిదైన 
ము నిషేధింప బడినది. తత్సంబంధమైన శృంగార క్రీర్రనలు మాత్రమే ప్రస్తుత 
)పబడి నాచే విశదీకరింపబడును. ఎలనన అన్యకాంతా సంభోగము మొదలగునవి 
మే ఆయా సందర్భములందు, వేంకటేశుడెట్లు ఆత్మ స్వరూపులై తన యందు 
) గల వారిని (ఏ స్థితి యందున్నను) తన దరికి జేర్చి మోక్షము నొసంగునో ఈ 
హరింప బోవు కీర్తన యందు గమనింపవచ్చును. 


ముక చెజగు మాసి వున్నది. ఆమె అంటదగని స్థితిలో నున్నది. ఆయినను 
మెను వదల లేదు. ఆమె నంటుకొనినాడు. హరా ఆమె పై పూవులను 
ఆమే విరహమును తట్టుకొనలేక కప్పురము చల్లుకొనగా దోసిలొగ్గినాడు. ఆమె 
స (వుణుగుచీర) కట్టుకోగా తవుకవూపుకొనలేక కౌగిలించుకొనినాడు, 
ఏన ఆమెతో కూడినాడు. శృంగారపరమున జూచినచో నిది అభాసమే. కాని 
ఏరముగ జూచినచో ఇది జీవేశ్వరుల విశిష్ట సంగమముగ ఎజుగ వచ్చును. "తన 


ట జీవుడు పాపములు చేసినవాడు. ఆతని ఆత్మ మలినమైనది. అయినను వల 

నామస్మరణ మానలేదు. ఆ నామస్మరణయే ఆ విరహ తాపమే ఆతని దోషములను 

ఈశ్వర సన్నిధానమునకు మార్గము సుగమము చేసినది. అందుకే ఆయనయే 

' వచ్చి నివ్వెరగున నున్న నాయికను, మౌనముగనున్న ఆత్మ స్వరూపమును 
ము గావించుకొనినాడు. 


224 


కాంబోది 31-126 


బుద్ది చెప్పరే పతికి పాలతులాల 
అద్దుక యిట్టే జలక మాడుతానుందానను || పల్లవి! 


చెజుగు మాసి నేను సిగ్గుతో నుండగాను 

ఆజలేక నన్నితడే లంట వచ్చేనే 

నెజయ మోనము తోడ నిలుచుక నేనుండగా 

మజీయు నన్నితడేల మాటలాడించేనే | బుద్ది! 


పాసివున్న తమకాన పరాకె నేనుం౧డగాను 

వేసరక విరులను వేసేనిదేలే 

రాసి విరహాన గప్పురము మేన జల్లుకోగా 

దోసమెజణుగక యేల దొసిలొగ్గేనే | బుద్ది! 


చెలరేగి నేను మణుగు చీరకట్టు కొన గాను 

కలసియిప్పుడే యెట్టు కాగిలించినే 

యెలమి శ్రీ వేంకటేశుడిటు నే గాచుకుండగా 

బలిమి సేసి యెంత పచ్చిగా గూడెనే | బుద్ది!! 


ఆమె మణుగు చీర ధరించు నంత వరకు ఆమెను సమీపించేనే కాని తాకలేదు. 
అనగా తాను చేసిన పాపముల్లకె పశ్చాత్తాపము నొంది మనసా వాచ భగవన్నామస్మరణ 
చేయువరకు ఈశ్వరుడు జీవుని గమనించినాడు. తన వైపునకు జీవుని మరల్చుకొనుటకు 
ప్రయత్నించినాడు. జీవుని కేది తాపహరమో అదియు తనకును సమర్వించమనినాడు. 


జీవుడు పశ్చాత్తాపము నందు సమయమున ఆతని సమీపించి మౌనముగ నున్నపుడు 

“తన నామస్మరణ చేయునట్లు చేసినాడు సర్వేశ్వరుడు. స్మరణము చేయుచు స్వామి సన్నిధి 

కొరకు పరితపించుచు పర్షాకైన తనను తన కటాక్షములనెడు కలువపూలతో చైతన్య వంతునిగ 

" "జేసినాడు. నామస్మరణ మాత్రమున పాపపింకిలమైన మనసు ధౌత వస్త్రమువలె స్వచ్చమైన 

సవుయువటన జీవునకు తనసాన్నిధ్యవు నొసంగి దరిజేర్చినాడు. తనలో 
వైకృముగావించుకొనినాడు. 


225 


ఐం 


తే 
ట్తకె 


మూ 


డు, మోక్షపదవినొసంగినాడు. 


ళ్‌ 


మరొక 
పులు, 


లీ 


ఫే 


కశ 
నింటిలోను 


ర్‌ జూ అచ శోక న 
చను అకగా 


౦దిన హిరణ్యాక్ష హిరణ్య 
కొ 


క్రులు స్మరణీయులు. నిజముగ ఇతర భక్తులక 


= 
ఇ 


విభాగమునకు చెందిన కీర్తనల 


చో 
లీ 


నాయికల వంటివారు, వారి నుద్దరించు 


కుంఠము నుండి దిగివచ్చినా 


ఇ 


లోక కంటకులుగా ప్రసిద్ది 
చే 
లోశ్ళంగారాభా 


శిశుపాల దంత 


జి 
ఇ 


శ 


యో 


గారి క్తీర్తనల 


లీ 
జ 


షష 
చి 
ప 


చు 
యు 


శ 


అలీ 
మన్నారాయణుడేవై 


జీ జే ఆ ఆలీ సెబి 
హత ర అ 
ఆ శా 
Whe 
నీ 
ఆ ఖీ 
అన్నము 
శాలు 


లీ 


లీల 


సాయే 
ఇ 


= 


% 


1ఎచ్చు!! 


|| పల్లవి 
ఎట్టు! 


ఎటు! 


గా వెనక వెనకకు బొయి 


తోడనే సిగ్గును నవ్వుదొలకగాను 


నా. 


అంజజేరి చిన్నబోయె నతడంతలోననే 


226 


సావుంత౦ 12-13 


అ నున్న నిను జూచి 


శా చవ్వు 


చిరంజీ కళ్టిరాగా నీవు నెదురు వోయి 


రముగ నతడంతలోననే 


హై 


దల్లడించె నతడంతలోననే 


రిచెనో కాని యింత దచవు అప్పు 


వేంకటపతి నినుగూడి పరవశ 


శ 
వ్‌ 


యె 
శబ 


౬ 
టగాక వున్నదానవని యెటుగకయాత 


అవ 
అ 


Pt 


ఆ మంచము మీద నుండగాను 


ల 


 బన్నీటీ చుజ్జిన మాడి నీవు నేడు 


© 
అ 


వ 

అఆ 
అ 

చౌ 
డు! 


- 
కరాలు 


dod 


గం 
he 

క్స్‌ 
జీ ఇలు 


ఉచ 


వీడి వీడని కొప్పు విసరుచు దలయూచ 


నాదే మూర్ళచోయె నతడంతలోననే 


చాం బకున 
వేడుక నాతడు రా 


జీ షం 
ఉడీ 34 
స 
జంబ 
ల ఆత 
నయా 
శో 
అం 


ఆచ 
గ్‌ లో ఇ 
+ = || 


hh 


జీ 

న 

Die Cee 
లలా 


గౌరాబాసమున కుదాహరణ 


శం 
వ్‌! 


జ 
౧౮ లె 


వుంగళ కౌశిక 12-38 
1. శ్రీరాగం 


అలలే 


"రి ఆనందమూడిగారు ఉదహరించి 


తను బాసి నేనింత చంటనట యీ 


ఎఇ అదా 
జలే 


వ. చ 
ws, ఈ 


౦డరా 


గా 
sy 
సలి 
BW 


రె 


౦టగార తొలగి 


జీ 
ద 


రా 
య 


£1 


lle 


ot 


(3-521) 


227 


యకుని వలచిన ప్రియు 


జెమరించినటాయె 


2. శంకరా భరణము 
ఒంక నౌ 


Ee 
ఛా 


4 


ఆకించి నటాయెను 


నె పు 


నో 
అ నాచెక్కుు 


మ్‌ యి 


టే 


ఈ క్రింది కీర్తనలో 
నాయికా నాయకులుగా (భ్రమపడి ఆలింగనాదులు చేసికొని తమ త 


ఆలీ 


Yn 
wy 
చ 

x) 


ఇద్దరమాడువారమే ఇస్సీరోత 
వొద్దిక చూలోనేమే మొత్తి నవ్వితిమిరా || పల్లవి!! 


పవ్వళించి నీవు నేను బానుపుపై నుండగాను 

యెవ్వతో నీవంటా నన్ను నిటులేపెరా 

రవ్వగా నీవే నన్ను రతికి బిలిచేవంటా 

నెవ్యగ గౌగిలించితి నిదుర కన్నులను || ఇద్దరు! 


కదిసి నీవును నేను కౌ గలించుకుండగానె 

సుదతి నీవంటా నన్ను చోటడిగెరా 

మధ్య పరవశాన మరి నీ వంటానాపె 

వదనమున వీడెము వడి నేనిడితిరా I! ఇద్దరు! 


ముచ్చట నీవును నేను ముసుగుపెట్టుకుండగా 

మచ్చికె నీవంటా నాతో మాట చెప్పెరా 

యిచ్చకాడ శ్రీ వేంకటేశుడ నీ వంటానాపె 

నచ్చి నన్ను గూడగా నడుమ నీ వుంటివి || ఇద్దరు! 23-73 


అన్నమాచార్వునివి :- 
బాజ్జిరాగం 
1. అదినీకు దారుకాణ వునో కాదో కాని 
కదిసి పప్పుగ బోతే కతలయ్యా గాని 27-442 


2. ఎన్నటికెన్నటి పొందు యిస్సీ నేను 
ఎన్నుకొను నా మనసు యిస్సీ నేను 27-451 


228 


సెింహావలోకనవలు 


“వాగర్ణా వివసంప్పక్తా 


pa) 


వాగర్జ ప్రతిపత్తయే” 


అబే! 


ఆనినట్లు అన్నమయ్య పదములనుండి భక్తిని విడదీయలేము. అన్నమయ్య 
పదములనగనే భక్తి దక్క అన్యము తలంపునకు రాదు. ఆ పదములు అధ్యాత్నికములే 
కావలసిన పని లేదు. శృంగార రస సమ్మిళితములైనను భక్తియే వాని కాలంబనములు, 


అట్లు భక్తి చిప్పిల్లెడు కీర్తనలు ముప్పది రెండు వేలు రచించెను. ఆన్ని కీర్తనల యందును 
శ్రీనివాసుడే సాక్షాత్కరించునని ఇప్పుటి వరకు లభించిన పన్నెండువేల కీర్తనల వలన 
తెలియుచున్నది. వీనిలో నాకు ఉపలభ్యమైన శృంగార సంకీర్తనలు రమా రమి ఏడువేలు. 
అట్టి శృంగార సంకీర్తనలయందు మధుర భక్తిని నిరూపించుటకు ప్రయత్నము చేసితిని. 


అన్నమయ్యగారి కీర్తనలలో జీవేశ్వర సంబంధము సుస్పష్టము. శ్రీనివాసుడు పరమాత్మ 
అన్నమయ్యగారు ఆత్మ అన్నమయ్యగారిది ఆత్మాశ్రయ కవిత్వమని చెప్పవలెను. ఎందుకనగా 
ఆయన రచనలు కేవలము ఒక కధనొగాధనో వర్ణించునవి కావు. ఆయన ఆత్మకు ఎప్పుజికేది 
తలంపునకు వచ్చునో, ఎ భావనా పరంపరలు ఎదలోపలి ఆంచులనుండి ఎప్పుడు 
పెల్లుబుకునో, శ్రీమన్నారాయణుని ఎ ఆవతారలీలా విశేషములు మదిలో దోబూచులాడి 
ఆయనను పరవశింపజేయునో అప్పుడు ఆయా పోషములు రసనాగ్రమున పదములై, 
కీర్తనలై, శృంగార సంకీర్తనలై నాట్టమాడును. ఆటనట హరికథా వర్ణనలు చోటు చేసికొనినను 
ఆవి అన్నమయ్యగారి భావనాపరంపరకు ఆలంబనలు మాత్రమె. ప్రస్తుతము లభించిన 
కీర్తనా ధోరణిని బట్టిచూడగా నూటికి తొంబది వంతులు శ్రీవ ౦కటేళ్టురుని (శ్రీమన్నారాయణుని) 
శృంగార లీలా వర్ణనమే ప్రముఖస్థానము నాక్రమించినది. ఆత్మ పరమాత్మయందు 
కేంద్రీకరింపబడి ముప్పిరిగొన్న భక్తి నుండి. గంగాప్రవాహమువతె నిరంతరాయము గ 
సాగిన రచనా పరంపర అది. మధుర భక్తి రసామృత 'కలశమా రచాన ప్రక్రియ. ఆది 
అమూల్యమైనది. దాని యందలి గుణగణములివి మాత్రమే యని నిర్ధారించి చెప్పలేము. 
ఆనంత కల్యాణ గుణగణ సంపన్నుడెన ఆముకుందుని గురించి కీర్తించిన ఆ సాహితీ 
ప్రపంచమును గూర్చి ఎంత చెప్పినను తనివి తీరదు. శ్రోతలకు. పఠితలకు ఇంకను ఆ ఉక్తిలో 
ఏదో లోపించినట్లు తోచును. అన్నమయ్య రచనా వైచిత్రి, తెలుగు నుడికారపు సొంపులలోని 
మాధుర్శము అనన్ను సామాన;ము. 

229 


టూరి ఆనందమూర్తిగారి మాటలలో 


“ ఆంధ్రసాహిత్య నందనోద్యానమున తాళ్ళపాక వారిదొక సుందర బృందావనము. 
హితీ ప్రక్రియా నికుంజపుంజముల సాంపున, సరసకవితాశాఖాశెత్యంపుమంపున, 


వ వలి సాఫ్‌ 
మధుర మ, రస[పవాహముల ముంపున, మనోజ్జరస భావనా కుసుమ సౌరభముల గుబాళింపున 
న్‌ డేవీ శ్రీనివాసుల ప్రణయ లీలావిలాసములే క్రమములై కనుల కింపును గూర్చినవి. 
వీనులకు వించొనర్చినవి' (80) 

అట్టి రసామృత ప్రవాహమున రాగము మధుర మోహనమై గోపాలుని వంశీజనిత 
దివునాదమె కొనలు సాగి ప్రపన్నుల హృదయముల నోలలాడినది. 


అన్నము వ శ్రీనివాసుల సంబంధము అనన్య సామాన్యము. ఆన్నమయ్యకుముందు 
వెనుకల యుగములలో భక్తులెంతమంది యున్నను వారిని అన్నమయ్యతో పోల్చుటకు వీలు 
ని చెప్పుచు తతక్కారణములను అన్నమయ్యగారి ఈ క్రింది కీర్తనలో చక్కగా వివరించినారు. 

ఇప్పుగా శ్రీనివాసుని తోడి ఆత్మ సంబంధము నేర్పరచుకొనిన వాడాయన. అనితర 
యికా నాయక సంబంధము వారిది, ప్రతి పదమున అడుగడుగున సంయోగ 


వియోగములు ఆవ్యవధానముగ కొనసాగినవి. 
(24-217) 


ఎందరు లేరు సతులు - ఎన్నెన్ని చందాల వారు 
చెందిననీ నా పొందువలె - చెప్పందుగాని [! పల్లవి! 


వేడుక మాటలెన్ననా - వేవేలు నాడగవచ్చు 
కూడి మాడి వుండేది - గురుతుగాని 
చూడ చూడ వినయాలు - సూడిదలు పట్టవచ్చు 
డు జోడైన వలపు - యెక్కుడు గాని ॥ ఎందరు॥ 


ననిది యెంతవడైనా - నవ్వులు నవ్వగవచ్చు 

మనసెనసి వుండుటే - మర్మము గాని 

చెనికి వినోదపు సేతలు - సేయగ వచ్చు 

కొనసాగెడు కూటమే - కొరతౌగాని || ఎందరు! 


230 


యెదురు బడి నుంచి - ఇంపులు చల్లగ వచ్చు 

వచలని కాగిళ్ళ - వైపులు గాని 

ఇదివో శ్రీ వేంకటేశ - ఎలితిని నన్నునిట్టె 
పొదిగొన్న సంతోసాలే - పోదులౌగాని 1 ఎందరు! 


తమ ఇరువురి సంబంధము అద్వితీయమట. ప్రేమకు చిహ్నము కూడిమాడి 
పండుట. సహనమైన వలపు కన్నమిన్న యైన కానుక మరొకటి లేదు. కలిసిమెలసి ఎంతగా 
నవ్వుకొన్నను మనసెనసి ఉండని యెడ అది వ్యర్థపు బ్రదుకే. ఎన్ని వినోదములు నడచినను 
ఇరువురి నడుమ '' కొనసాగెడు కూటమి లేనిచో ఆది రాణింపదు. 

“ధ్యానంచ త్రైలధారావత్‌ అవిచ్చిన స్కృతి సంతానరూపమ్‌'' అను వివరణకు 
అన్నమయ్య తెనుగు వివరణ ““కొనసాగెడు కూటమి” అనునది. ఆంత పొడవైన సంస్కృత 
నిర్గచనమునకు ఆన్నమయ్య గారి తెను గుసేత అపూర్వమైనది. తెనుగు నుడికారపుసోయ గము, 
తీయదనము, నిరాడంబరత ఆన్నమయ్యగారికి తెలిసినంత మరొకరికి తెలియవనుట 
అతిశయోక్తి కాదేమో! 


“మంగళం మహత్‌” 


231 


Dw ౦౧౦౧ -| 0 ౮ 


10. 
11. 
12: 
కర. 
14, 
క. 
16. 
LT 
18. 
19, 
20; 


సంఖ్యాసూచి 


తాళ్ళపాక కవుల పదకవితలు - భాషా ప్రయోగ వోషాలు - డా. వేటూరి ఆనందమూర్తి 


ప చై 


83 


కావ్యాలంకార సంగ్రహము పీరిక౩ 0 7, 310, శ్రీ సన్నిధానం సత్యనారాయణగారు. 


Introduction to Sringara Manjari of saint Akbar shah - edited and 
published by Dr. Raghavan - Page 90 


తాళ్ళపాక కవుల పదకవితలు - భాషా ప్రయోగ పోషాలు, - డా. వేటూరి ఆనందమూర్తి 


స్క, చు 


Cx 


సప్త 


84 
౦జరి నీలకంఠ యజ్ఞ ఆంధ్రానువా దము. 


ఏం|గ్రంహము. సన్నిధానం సూర్యనారాయణ శా ప్రై. 


సాహిత్య దర్శణము - వేదం వెంకటరామశా ప్రి. పుట. 49 


శాస్త్రము - డా. ఏ.యన్‌, ఆర్‌, అవ్వారావు పుట. 67 


తాళ్ళపాక కవుల పదకవితలు - భాషా ప్రయోగ పోషాలు - డా. వేటూరి ఆనందమూర్తి 


- పుట 98. 
రసచుంజరి 
కా. సంగ్రహము - స.సూ 


- దా. పియస్‌. ఆర్‌ అప్పారావు 


సాహిత్య దర్పణము - వేదంవారు 


క 


గ్గ? ఇ ర్యా men - షా Ug 
శ్రి శరకొప వాక్సుథ (7-2-4) 


కుంచమాల - శ్రీ కులశేఖరాళ్యార్లు - శొక సంఖ్య 11 


గార చుంజరి - Introduction to sringara I of St. Akbar Shah by 
V. Raghavan P-79 Pub. - 1951 


232 


క. 
ల 
23. 


24, 
25, 


తాళ్ళపాక కవుల పదకవితలు - భాషాప్రయోగ విశేషాలు - డా. వే. ఆనందమూ శ్రి 
పుట- 99,100 

ముకుందమాల - కులశేఖరాళ్యార్లు - శ్లోకం 17 

శ్రీ మహాభాగవతము పోతన - సప్రమస్కంధము. పద్య సంఖ్య 169, 170, 
T/L: 

శ్రీ శరకోప వాక్సుధ - 6-2-2 కె. టి.యల్‌ నరసింహాచార్యులు, 

తాళ్ళపాక కవుల పదకవితలు - భాషా ప్రయోగ వోషాలు - డా. వే. ఆనందమూర్తి 
పుట, 100, 101. 


25/1. HH ge Ug - TT - YH. 36, ఇళ. 37. 


26, 


27. 
28, 
29. 
30. 
31. 
32, 
33. 
34. 
౬ 
36. 
“ఏ7. 
"38. 
39. 
40. 
At: 
42. 


డా. వేటూరి ఆనందమూర్తి తాళ్ళపాక కవుల పద కవితలు - భాషా ప్రయోగ పోషాలు 

- పుట 96, 

సాహిత్య దర్పణము - వేదం వారి అనువాదము 

రసమంజరి - నీలకంఠ యజ్వ - పుట 54 (అనువాదము, 
ఆంధ్రమహాభాగవతము - 10- 1010 


స 10- 1011 
నం 10 - 1044 
గిడుగు సీతాపతిగారి క్షేత్రయ్య పదములు - 161. 
%3 30 


HT gen Tq Hae ళా క, 7. 226 - 4 281 
ఆం. సాహిత్య దర్శణము. వే.వేం. రాయశాస్త్రి పుట 61 
భగవర్గీత - 2-25 


ముకుందమాల -రి 


నాట్ట్యాశాస్త్రము - పి.యస్‌. ఆర్‌. ఆప్వారావు పుట - 674 


+4 $7 317 


ఆం. సొ, దరూణము. వే.వేం. శాస్తి పుట 83 


b= 7 


నాటా శాస్త్రము - డా డా. సి.యస్‌. ఆర్‌. అపారావుపుట. 704 


తగ్‌ఐింద౮- 3వ ఆషపది, 


ము 


2౩5. 


43. 


44, 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
SL 
52. 
53. 


ర్‌4. 
55. 
56. 
ర్‌ 7. 
58. 
60. 
61. 
62. 
63. 


64. 
65. 
66. 
67. 


తాళ్ళపాక కవుల పదకవితలు, భాషాప్రయో గపోషాలు, ద్వితీయ సంపుటము - డా 
వేటూరి ఆనందమూర్తి పుటలు 85, 86, 87, 88. 


& క పుట -89 
- +. పుట -90. 
33 33 పుట-83. 


భగవద్భక్తి రసాయనమ్‌ - మ.సూ.స, ద్వితీయోల్లాసము -5 8 శ్లోకం. 
సూర్యరాయాంధ్ర నిఘంటువు. 

భగవద్భక్తి రససాయనమ్‌ ద్వితీయోల్లాసమ్‌ - 60వ శ్లోకము. 
అన్నమాచార్య జీవిత చరిత్ర - పీఠిక. వేటూరి ప్రభాకర శాస్త్రి పుట. 16. 


' చిన తిరుమలాచార్వుని సంక్షీర్తన లక్షణము - 12వ సంపుటము, 


శ్రీ మహాభాగవతము - పోతనామాత్యుడు - 7-170. 
తా.ప. కవితలు, భాషాప్రయోగపోషాలు, ద్వితీయ సంపుటము డా. వే. ఆనందమూర్తి 
- పుట 91. . 
mw i పుట 91 
కావ్యాలంకార సంగ్రహము - సృసూ, శా. పు-61. 
తాళ్ళపాక కవుల భాషా పోషాలు - డా.వే. ఆమూ. 87, 
అన్నమాచార్య శృంగార సంకీర్తనలు - సం,2, పీరికపు - 15. 
అన్నమాచార్య శృంగార సంకీర్తనలు పుట, 20. 2వ సం. 
కా.సం. స.సూ. శాస్త్రం. పుట. 61. 
శ్రీ మహాభాగవతము - పోతన - 10-1433 పు 486. 
శ్రీ మహాభాగవతము - పోతన 10-14-54 పు. 488. 
ఉత్తర భారత సాహిత్యము - వంగ సాహిత్య చరిత్ర - పురిపండా అప్పలస్వామి - 
పు. 20, 21. 
తాళ్ళపాక కవుల పదకవితలు - పు. 87 య సంపుటము. 
ఆం. ప్ర యశోభూషణము - డా. చ. రంగాచార్యులు. పు, 36. 
శ్రీ మహాభాగవతము - 10-971 పు. -422 తె.వి.వి. ప్రచురణ. 
3 


68. 
69. 
70. 
71. 
72. 
73. 
74, 
75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 
83. 
84. 
85. 
86. 
87. 
88. 
89. 
90. 
91. 
92. 
93. 
94. 


. రసమంజరి - అనువాదము నీలకంఠయజ్వు పు-53. . 


తా.పాకషుకభా.ప్రవి. - డా. వే. ఆమూ. పు, 112, 113. 
శ్రీ మహాభాగవతము - పోతన, దశమస్కంధము - 1430 పద్యం. 
వ "1434 పద్యం 
మనుచరిత్ర - అల్లనాని పెద్దన 
కావ్యాలంకార సంగ్రహము - తృతీయా శ్వాసము - పు. 413. 
కావ్య ప్రకాశము - ముమ్మటుడు 1౪ 49వ సూత్రము. 
రసగంగాధరము - జగన్నాధ పండితుడు పు. 99. 
ఆం.ప్ర. యశోభూషణము. చె. రంగచార్యులు పు- 2 94 
ప్రతాపరుద్ర యశోభూషణము. విద్యానాధుడు. రసప్రకరణము. 
కావ్యాలంకార సంగ్రహము - 142 వ పద్యం - తృతీయాశ్వాసము పు. 413, 
సాహిత్య దర్పణము - విశ్వనాధుడు - తృతీయ పరిచ్చేదము. 
త,క. పదకవితలు - ద్వితీయ సంపుటము - డా.వే. ఆ.మూర్తి. పు-102. 
Introduction to sringara Manjari by Dr. ౪. Raghavan - Page - 33. 
ఓ సంగ్‌ page 38 
శృంగార మంజరీ - అక్బర్‌ షా విరచితము - పు. 54 శ్లో 308. 
Introduction to sringara Manjari Dr. V. Raghavan Page - 39. 
శృంగార మంజరీ అక్బర్‌ షా విరచితము పు. 54 శ్లో, 309. 
Introduction to sringara manjari by Dr. ౪. Raghavan - page 40. 
శృంగార మంజరి - అక్కర్‌షా- పు. 54, క్ల 310. 
Introduction to sringara Manjari, Page - 41. 
శృంగార మంజరి - ఆకృర్‌షా - పు, 55 శ్లో. 311. 

: శో 312 
తాళ్ళపాక కవుల పదకవితలు డా. వే. ఆ. మూ.పు. 102, 103. 
ఇంగ్రీషు - తెలుగు నిఘంటువు - తెలుగు అకాడమీ 1978 
introduction to sringara Manjari by Dr. V. Raghavan - Page 39. 
తాళ్ళపాక కవుల పదకవితలు - డా. వే. ఆ,మూ, 


౮౫౫ 0G mM re 


00 - oOo 


10. 
11. 
క 
13, 
14. 
క. 
16. 
bls 
18. 
LS 
20, 
Els 

2:2 


ఉపయుక్త గ్రంధసూచి 


అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపద, - తాళ్ళపాక చినతిరుములాచార్యులు 


అష్టమహిషీ కళ్యాణము - తాళ్ళపాక తిరువేంగళనా ధుడు 
సంక్తీర్తనా లక్షణము - తా. చి. తిరుమలాచార్యులు. 


గీతగోవిందకావ్యము - జయదేవ 


పరిష్కత ప్రతి, 
నాట్య శాస్త్రము - డాక్టర్‌! పి యస్‌. 
ఉత్తర రామచరిత్ర = భవభూతి 


కవి. 


సింహగిరి వచనములు - కృష్ణమాచార్యులు - డాక్టర్‌. ఎం. కులశేఖరరావు గా 


ఆర్‌, అవా ఎరావు. 


నారద భక్తీ సూత్రములు - శ్రీరామకృష్ణ ముర ప్రచురణ, 


శాండిల్య భక్తి సూత్రములు 


శ్వేతాశ్వత రోపనిషత్తు 


శ్రీమద్భగవద్గీత 

యోగ సూ త్రవృత్తి - భోజదేవుడు. 
శ్రీమద్భాగవతము 
ముకుందమాల 
శివానందలహరి 

తిరువాయ్‌ మొజి - నమ్మాళ్వారు 
తిరుప్పావు - గోదాదేవి 


1+ 


భగవద్యక్త్‌ రసాయనము - మధుసూదన సరస్వతి 


అన్నమాచార్య చరిత్ర పీఠిక - 


డా. వేటూరి ప్రభాకర శాస్త్రి 


క్షేత్రయ్య పదసాహిత్యము - విస్సా అప్పా ఎరావు. 


తాగరా జన్వా +మి కృతులు 


రామదాసు కీర్తనలు. 


236. 


రి 


23. తాళ్ళపాక కవుల కృతులు - వివిధ సాహితీ ప్రక్రియలు - డా. వే. ఆనందమూర్తి. 
24. తాళ్ళపాక కవుల పదకవితలు - భాషాప్రయోగ పోషాలు - డా, వేం. ఆనందమూర్తి. 
25. తెలుగులో పరిశోధన - రజతోత్సవ సంచిక 
26. కావ్యాలంకార సంగ్రహము - సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి. 
27. ఆంధ్రప్రతాపరుద యశో భూషణము - డా. చలమచర్ల రంగాచార్యులు. 
28. రసమంజరి - అమరవాది నీలకంఠయజ్యు 
29. శృంగార మంజరి - అకృర్‌షా 
30. అద్వైతసిద్ధి- మధుసూదన సరస్వతి. 
31. సాహిత్య దర్పణము - వేదం వేంకట రాయశాప్రి. 
32. కావ్య ప్రకాశము - ముమ్మటుడు 
33. రసగంగాధరము - జగన్నాధ పండితుడు 
34. శ్రీ శరకోపవాక్సుధ - కె.టి, యల్‌, నరసింహాచార్యులు, 
35. _ ఉత్తరభారత సాహిత్యము - పురిపండా అప్పులస్యామి. 
36. _ మనుచరిత్ర - అల్లసాని పెద్దన, 
37. విక్రమోర్వశీయం - కాళిదాసు 
38. శ్రీ వైష్ణవపత్రిక - రజతోత్సవ సంచిక, 1976 మే. 
39. దివ్య ప్రబంధ మాధురి - కె.టి యల్‌. నరసింహాచార్యులు. 
40. వైష్ణవాంధ్ర వాజయము - డా. వే. ఆనందమూర్తి. 
41. తెలుగు కవులు - భక్తి తత్వము - మహతీ శంకర్‌, 
౪. 42. _ఆ౦ధధ్రవాగ్గేయ కార చరిత్రము - బాలంత్రపు రజనీకాంతరావు. 
స 43. ' శృంగార పదములు - ఆజ్ఞాతకవి పీఠిక - డా. వడ్లమూడి రాధాకృష్ణయ్య. 
44, తెలుగు సాహిత్యంలో దేశకవిత గేయవా జయము - డాక్టర్‌ ఆర్‌. వి యస్‌. సుందరం. 
45, తెలుగులో పదకవిత - డా. ఎన్‌. గంగప్పు, 
46. శ్రీ భాష్యమ్‌ - భగవద్రామానుజులు 


237 


47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
54. 


వర్‌. 


56. 
57. 
౨8. 
59. 
60. 
61. 


62. 
63. 


65. 
66. 


ఆంధ్రశతక సాహిత్యము - డా.కె. గోపాల కృష్ణరావు గారు. 


శ్రీగీతామృతము - శ్రీ సీతారామ యతీంద్రులు 


భక్తి యోగము - చిరంతనానందస్యామి 

శఠకోప గీతామృతము - కె.టి. యల్‌: నరసింహాచార్యులు 
శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర 

సూర్యరాయాంధ్ర నిఘంటువు. 

ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు తెలుగు అకాడమీ 


శ్రీమదాంధ్రమహాభాగవతమ్‌ - పోతన, 

Minor works of Tallapakam Poets T.T.D. Publication. 

The modern study of literature - R.G. Moulton. 

Methods and materials of literary criticism - R.G. moulton. 
The great integraters - the saints of India - by V. Raghavan. 
The Philosophy of visishtadvaitha - by P.N. Srinivasachari. 
Number of Rasas by V. Raghavan. 


The Bhakti cult in ancient India By Prof. Bhagabat Kumar Shastri 
M.A. 


The gospal of love - by Lala Kannomal. 
The origin and development of vaishnavism - by S. Jaiswal. 


[Introduction to le Manjari of St. Akbar Shah - by Dr. V. 
Raghavan. 


Ha gat TY - TH 
am FR Mada - క. Yaz 


298 


ముప 
LA 
సచూంజలులు. . 


మేరకు 1987 నుండి 


ఎ 


రూక నమసు 


కృత జృతాంజలి 
కము] 


శ్రీ ఆన్నమాచార్యుని శృంగార సంకీర్తనలలో మధుర భక్తి ఆను నంశ 
చు ఎనలేని ఆదరా భిమానములు 


«a 


ఠ్‌ొ నొసంగు 


గావింతుననిమనవి చేయ గానే అంగీకరించి తగు సలహాలనిచ్చుచు పుత్రవాత్సల్యముతో 


నన్నభిమానించి, ఈ కార్యక్రమంలో అత్యంతము ప్రోత్సహించిన మా తొలి పర్యవేక్షకులు. 


a 


వారి అనంతరము విశ్వవిద్యాలయము వారి ఆదేశ 


a 


రిశొధన 


శే. కోవూరి గోపాలకృష్ణ రావుM.A., Ph.D. గారికి కృతజ్ఞతా పూ 


రాలము 


గు 
+ 


ఎ 


ప 


c 


| Sg hf ఈ గ్గ స్ట ; © 
v2 స్‌ క్‌ పశ? 9 5 3 hh 
ళ్‌ ఫీ టట య np WY " ] 
ల్‌ స SO స 09 coh Fa 
: యు తే సి ళ్‌ 4 ల్‌ ళా గ ఓ 
ళు MN 4p) fy XX ళో న్‌ 1) శే {- pr | 
f 00 న f- 13 fy ట్ర న్‌ గ న. 
ag లా : 3 Ad. 9 Pas DY Et 
4 జ అభి శిల తి లి ' 
గ్‌ ప f క ఫి ఖు ల. ళ్‌" క్‌ గ జ ళు] hy 
fa 43 ఛ్‌ vd ఖ్‌ న! వ శీ శ్‌ | 
5 bh శ hh bh mw Rs న 
గ్‌ ఖీ ప స. 
క సె SS fi nm 6 nh ॥ స్‌ 
నే v2 0 ER : Ye హి దు? స 3 గె 691 b 
సే 3 a CT TL RU SS PR 
. 6 4 చె జీ ty vy : / d అ 
( స. be య న Bi 
3 Gg 9 Gn an TA ఆ శస ని 
క. 
శరత ప శస పంట ae 
hh ఉత ప్ర చ కప పై తి లీ చ సాపు! 
చ్చ 9 ood gh 9 4p 
గ సం క స 3 De, 
ns GLA na chia 
7 Nw wo dn ఏ pr a ప్ర 0 9 8 
ఇల పల ల్లి ర చ శ పష శుక్ర 6 $ 
స సీస టైర ప ప నై క టైం అలీ 
3 ఖే b Ep fy ఫు bo) 3 *2 శ్‌ wp) . 3 5 
LE: ae Te - 32 3 ఫ్ర v3 v2 బ jy ¢3 
స్‌ లె 3 ౪ ౪ 3 ల ma ma స Ad 0 
గర ప చల్తే శ శే టం టచ చలి 
2 8 గ గ శ్రర ది స్‌ 5 వొ శశీ పి 
gare 
3 W te wn WwW zm 2 ee WW oS f 
2 సెక © 3 [-~ (0) కఫ స Hh (0 a3 fa xe ఖ్‌ 
మ 9 ఈ ఓ aga 3 23 2 v2 le fp 
ER EE: 
ర్ల 2 pp | గే వ గి టే 1 2 
pe Se Beg Ge సై 
ర 1 యె 3 6 uh 0 వ్‌ ఫ్ర bh 
2 3 fo nw te = we (11 


అదే విధముగ ఈ పరిశోధనకు మూలమైన భక్త్‌రస నిరూపణము కొరకు అవసరమైన 
గ్రంధస రపాడనమున ఇకోధికసహాయసహకారాలందించిన చి. డా. ఎస్‌. టికె రంగా ాచార్యునకు 
జముండ్రీి) మనః పూర్వక ఆశీస్సులు. 
ఇంతియ కాక వివిధ గ్రంధాలయా ధిపతులు, మిత్రులు, నా సహ ఉపన్యాసకులు, 
ష్యులు- ఎందరో నాయీ పరిశోధనా విషయమున బహుము ఖములుగ తమ తమ సహాయ 
సహకారముల నందించినారు. వారందరకు పేరు పేరున కృతజతలు. స్‌ 
ఆన్నింటికన్నా ముఖ్యమైనది విషయసేకరణ - తదుపదిశుద్ధప్రతిసిద్ధము చేయుట. | 
డు విషయములందును నాకు చేదోడు వాదోడుగ నండి, నేను సందర్శించిన 
ిధరయములక ప్రయాసకు నోర్చి నాతో విచ్చేసి లేఖకుడుగ నాకు సహకరించిన మా 
ల్లుడు చి. మొలుగు రామమోహనాచార్యునకు ఆశీస్సులు, 
ఆదే విధముగ నా సోదరులు శ్రీమాన్‌ అంగలూరు పురుషోత్తవూచార్యులు 
౫యులు) గారు వ్యాసము నందలి నాలుగు ప్రకరణములకులేఖకులుగా నుండియు, 
కలిసి చెన్నపురికి రెండు మూడు మారులు విచ్చేసి గ్రంధాన్వేషణమునను, రచనమందును 
చ్ర న! సహకారము నిచ్చినారు. వారికి మనః పూర్వక కృతజ్ఞతలు, 
అట్లే పంచమ ప్రకరణము ఆత్యంత కీలకమైనది. దాని శుద్ధ ప్రతిని తయారు చేసి 
చ్చుటలో తమ సంపూర్ణ సహకారమును లేఖకుడుగా పరద మా పెద్దన్నగారు 
_ ఆంగలూరు జగన్నాధ రామానుజాచార్యులకు వినయ పూర్వక కృతజ్ఞతలు. 
చివరగా నా యీ పరిశోధనా విషయమున అనేకవిధముల ప్రత్యక్ష్తయుగ, పరోక్షముగ 
సహాయ సహకారము లందించిన మహానుభావులు ఎందరో ఎందరెందరో అఅదరికి 
వినయపూర్వక వందనములు. 
ఇంట గెలిచి రచ్చ గెలువు మని కదా పెద్దల ఉవాచ. అట్లు ఈ వ్యాసంగమును 
నిరాటంకముగ కొనసా గించుటలో మనః పూర్వకముగ తోడ్పుడీన నా సహధర్మచారిణి చి, సౌ, 
అనంతలక్ష్మి (తిరుములమ్మ) కిని మా చిరంజీవులకును నా శుభాశీస్సులు. 
యధామతిని సమర్పించుచున్న యీ పరిశోధనా వ్యాసమును బుధజనులు క్రీరనీర 
న్యాయమున గ్రహింపవలసినదిగా కోరుచూ 


J 


(ఉవాఛా 


బుధజన విదేయుడు, 


అంగలూరు శ్రీ రంగాచారి. 


ప్రస్తావన 


కాళ్ళపాక అన్నమాచార్యుని రచనల గూర్చి నాకు జ్ఞానము కలిగి రమారమి 
కరములు మాత్రమే అయినది. ఆప్పటికి నాకు తెలిసి నల్లగొండలో అన్నమయ్య 
0 చేసేవారు ముడుంబ సోదరులుగా పేరు గాంచిన సీతారామానుజాచార్యుల 
ఇాచార్యుల వారు మాత్రమే, 


గోజులలో రేడియోలో అప్పుడప్పుడు ఆఅన్నమయ్యగారి ఆధ్యాత్మకీర్తనలు బహుళ 
కో నున్నవి పది కీర్తనల కన్న ఎక్కువ లేవని చెప్పవచ్చును. లేదా నా జ్ఞాన పరిధిలో 
ఎక్కువలేవేమో. 


78 ప్రాంతమున అన్నమయ్యగారి శృంగార రచనలు కూడ కలవనియు ఆవి 
) నిరాదరింపబడియున్నవనియు తెలిసికొంటిని. అదృష్టవశమున 1979లో 
క్తీర్తనలు గల 12వ సంపుటము నాకు లభించుటయు, దానినామూలా[గ్రముగ 
ము, సంభవించినది. ఆ సంపుటమునకు శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మగారు 
క అన్నమయ్యగారి మనో వ్లోషణమును తెలియచేసినది. నాలో ఆలోచనలు 
ఏ. అన్నమయ్య శృంగార రచనలలోని భక్తి మాధుర్యమును ప్రకటింపవలెననెడి 
ము నన్ను నిలువనీయలేదు. తిరుపతికి వెళ్ళి అచ్చట లభ్యమైన సంకీర్తనా 
లన్నియు కొని తెచ్చితిని. చదివితిని. అందలి భక్తిరసామృతమును నా యోపిన 
;గలిగితిని, 


బా సంకీర్తనా గ్రంధములను పరిశీలించుచున్నపుడే “ అన్నమయ్య మధుర భక్తి” 

పై పరిశోధనకు ప్రేరణ కలిగినది. అదికార్యరూపము ధరించుటకు మరియొక 
ఏరములు గడచినవి. విశ్వవిద్యాలయము వారు పరిశోధనకు 1 9 8 2 లో అనుమతి 
స. ఇప్పటికి ఇట్లు య ధాశక్తిని గురువర్యుల పర్యవేక్షణలో దీనిని పూర్తి చేయ గలిగితిని, 
ళృవాక వారి సాహత్యమున ఆన్నమయ్య గారిది అగ్రతాంబూలము. ఇప్పుటి వరకు 
12 వేల సంకీర్తనలలో ఆధిక భాగము శృంగార సంకీర్తనలే. ఇవి అన్నియు మధుర 
'రితములు, శృంగార నాయికా నాయకులు, దూతికలు, విప్రలంభ శృంగారము 
డుగడుగున కస్పించును. ఎవరెట్టి అవస్థలలో గోచరించినను వారికి శ్రీ వేంకటేశ్వరుని 


esa 


ms “ము లభించుటయే ప్రతిఫలము. ఆ భావములు ఆ అను భూతులు ఆన్నమయ్య గారి 
పత్తు. అనంత భక్తి సామ్రాజ్యమున శ్రీనివాసుని సాన్నిధ్యము. నిరంతరము పొందగలిగిన 
డు అన్నమయ్య. తెనుగులోని తీయదనము, నుడికారపుసాంపులు ఆయనకు తెలిసినంతగా 


మరెవరికిని తెలియవనుట అత్యుక్త్‌ కానేరదు. 


అట్టి మహానుభావుని అంతరంగమును గూర్చి చెప్పబూనుట ఇనమండలమును = 
రదీపికతో 'చూపబోవుటవంటిది. నందకాంశ సంభూతుడు, భక్త వరేణ్యుడు ఆయిన 
అన్నమయ్యగారెక్కడ? అల్పజ్ఞానుడైన నేనెక్కడ? ఆయన రచనలయందు, ఆయన యందు 
గల అభిమానముతో ఏదో చెప్పవలెననెడి తపనతో చేసిన స్వల్ప ప్రయత్నమిది. 


నాకన్న ముందుగనే డా. వేటూరి ఆనందమూర్తి గారు తమ “తాళ్ళపాక కవుల 
పదకవితలు- భాషా ప్రయోగవోషాలు. అను గ్రంధమున శృంగారము - పదరచనలు'' 
అను [గ్రంధమున “శృంగారము. య పదరచనలు”' అను విభాగమున వివిధ నాయికా 
నాయకుల Has సు న్యాయమున చర్చించి యున్నారు. ఈ గ్రంధము 1 97 6 లోనే 


ప్రచురింపబడినను నేను చూచినది 1883లో మాత్రమే నా వ్యాసరచనా ప్రణాళికకు ఆ 
గ్రంధము కొంత వరకు మార్గదర్శకమైనది. 


Fe కారుని ప్రకారము స్వీయాది భేదములు, అష్టవిధనాయికలు, అవాస్థా 
దములు, వయోభేదములచే గుణింపగా 1152 మంది నాయికలైరి. ఇంత విపులముగ 
దాహరణలు వివరణలు ఇచ్చుచు బోయిన గ్రంథము మూడు వేల పుటలు దాటిపోవును. 
ఆన్నమయ్యగారి మధుర సాహితీ జలధిని తరింప ఒకరి పరిశోధన, ఒక జీవితము, ఒక 
తరము సరిపోవు. అందులకే అల్పశ్తక్తి గల నేను అష్టవిధనాయికలు, స్వీయాధి భెధములు, 
చతుర్విధనాయకులు, నాయికలు, దశావస్థలు, దూతికలు అను భేదములనే నిరూపించుచు, 
మధుర భక్త పరిపూర్ణమైన సంకీర్తనలను ఉదహరించి వివరించితిని. (గ్రంథ విస్తరణ భీతిచే 
వివరణ కొంత సంక్షిప్తము కాక తప్ప లేదు. 


|] / 


వ 


ఈ విధమున భక్త శ్రేష్టుడు, ప్రపన్నుడు అయిన అన్నమాచార్యుని సేవ చెయుటకు 
కము లభించుటచే నా జన్మ చరితార్థమైనట్లు తాపం లు, | 


ఆన్నమాచార్యుని రచనలను సంకీర్తనా భండారము నుండి వెలికి తీయించి వెలుగు 
చూబంచిన వేటూరి ప్రభాకర శాస్త్రిగారు, రచనలను స్వరపరచి సాహితీ పోషములను 


IV 


తెలియపరచిన కీ.శే. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు, ఆ కార్యక్రమమును నిర్మిఘ్నము గ 
 కొనసాగించుచు పీఠికల మూలమున అమూల్య వోషములను ప్రకటించుచున్న గౌరిపెద్ద 
రామసుబృశర్మగారు కామికెట్టి శ్రీనివాసులు గారు - ఇట్లెందరో మహాను భావులు - పరంపరగా 
అన్నమయ్య రచనల ద్యారా శ్రీనివాసుని సేవ చేయుచున్న మహానుభావులు. వీరందరి 
క్రియాకలాపములు నన్నెంతో ఉత్సాహపరచినవి. స్ఫూర్తి నిచ్చినవి. కార్యోన్ముఖుని చేసినవి. 
వీరందరికిని నేనెంత గనో బుణపడి యున్నాను. వారు చేసిన సేవలో అన్నమయ్యగారికి 
'సహస్రాంశమైనను నేను చేయలేదేమో అనిపించును. అయినను నేనెంతటి వాడను. ఏ పని 
యైనను సమర్హముగ నిర్వహించుటకు నేను కేవలము శ్రీహరి పరిచారకులలో చివరి వారికి 
సేవకుడను మాత్రమే. ఇప్పట్టున కులశేఖరాళ్యారుల ఈ క్రింది శ్లోకమే నాకు శరణ్యము. 


“మజ్ఞన్మనః ఫలమిదం మధ్యుకైటభారే 
మత్రార్ధనీయ మదను[గ్రహ ఎష ఏవ 
త్వద్భృత్య భృత్య పరిచారక భృత్యభృత్య 
భృత్యస్య భృత్య ఇతిమాం స్మర లోకనాధ | 


ఆర్‌, 
ఆర్‌. 


అంగలూరు శ్రి రంగాచారి. 


